పై ర్‌ 


కీర్తిశేషులు 
కండాళ కాశీ విశ్వనాధం (విశ్వపతి) 
(1947-2012) 
జీవితం, రచనలు 


ననుర్సణ 
కందాళ శ్రీనివాస్‌ 





ప్రుశ్యేక కృతజ్ఞతలు 
పేరి గణేష్‌, ప్రసన్న 
సాయిబాబా (గురుస్వామి, విజయనగరం) 
శివప్రసాద్‌, బిందుమాధవి, జగన్నాధం 











Kandala Srinivas 
(Aptitude Trainer, ANITS) 
LIG 34, Sector 6, MVP Colony, 
Visakhapatnam - 530 017 


Phone : 09849701749, 0891-2531996 es 





విషయ సూచిక 


నాన్న (కాశీ విశ్వనాధం) గారి సంక్షిప్త జీవిత చరిత్ర - కందాళ శ్రీనివాస్‌ 


ముందుమాట 


వంశవృక్షం 


రచనలు 
వేదమాత శ్రీగాయత్రి మేలుకొలుపు 
శ్రీ గాయత్రీ స్వరార్చన 
శ్రీ (గాయత్రీ శతాధిక నామ సహిత) సంధ్యాస్తుతి 
గాయత్రీ సంకీర్తనం 
గాయత్రీ పంజర స్తోత్రమ్‌ 
గాయత్రీ చాలీసా 
సాయి లీలామృతము 
లలితా దివ్య సహస్రనామ గేయామృతం 


& & & & (ఈ (ఈ 


లలితా సుప్రభాతమ్‌ 
శ్రీలలితా అష్టోత్తర శతనామ స్తోత్రం 
సౌందర్య లహరి 
ద్వాదశ జ్యోతిర్లింగ కీర్తన 
దేవీ భాగవతాంర్లత మణిద్వీప వర్ణన నామావళి 
అభిప్రాయాలు 
వినాయక వ్రతకల్పము 
వరలక్ష్మీ వ్రతకల్పము 


కృతజ్ఞతలు 


138 
144 
151 
188 
194 
203 
286 
294 


301 


ముందుమంట 


మనుషులు పుడతారు, మరణిస్తారు. జీవించిన సమయంలో చేసిన మంచి 
పనులకి మరణం ఉండదు. వాటి వలన వచ్చే కీర్తి ఎప్పుడూ ఉంటుంది. అలాంటివారు 
కీర్తిశేషులుగా పిలవబడుతారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, చిన్న 
ఉద్యోగం చేస్తూ ఆధ్యాత్మికవేత్తగా, రచయితగా, భక్తుడుగా, పరోపకారిగా, 
బంధుమిత్రహితుడిగా పేరుగాంచిన మా తండ్రిగారు కీ॥శే॥ కందాళ కాశీ 
విశ్వనాధము (విశ్వపతి) గారి జీవిత విషయాలను, రచనలను కొంతవరకైనా 
తెలుప ప్రయత్నమే ఈ పుస్తకము. 


ఈ పుస్తకములోని విశ్వనాధంగారి జీవిత విషయాలు తెలుసుకొన్న మీదట 
మంచి ఆలోచనలు పెరిగి సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలరని, బంధుమిత్ర 
శ్రేయస్సు కోరే వ్యక్తిగా మారగలరని, రచనలు చదివిన మీదట ఆధ్యాత్మిక భావాలు 
పెంపొందుతాయని తద్వారా సమాజంలో చిన్నపాటి మంచి పెరగడానికి అవకాశం 
ఉంటుందని ఆశిస్తూ తయారుచేసినదే ఈ పుస్తకము. ఏమైనా తప్పులుంటే క్షమిస్తూ 
నన్ను ఆశీర్వదించమని కోరుతూ.. 


ఇట్లు 
కందాళ శ్రీనివాస్‌ 


నాన్న (కాశీ విశ్వనాధం) గారి సంక్షిప్త జీవిత చరిత్ర 


నా తండ్రిగారైన కీ॥శే॥ కందాళ కాశీ విశ్వనాధం (విశ్వపతి) గారు 1947 
మార్చి 5వ తేదీన విజయనగరం జిల్లా, కొత్తవలస దగ్గరలో ఉన్న కళ్ళేపల్లి - రేగ 
(గాయత్రిరేగ) గ్రామమందు జన్మించారు. కీశే॥ కందాళ జగన్నాధ కవి (శంభోశంకరం 
మాష్టారు) వెంకటరత్నంలకు రెండవ సంతానం పుట్టిన ఆరు నెలలకే భారతావనికి 
స్వాతంత్ర్యం రావడంతో అందరూ ఆనందించారు. 


పేద కుటుంబములో జన్మించిన ఆయన ప్రాధమిక, ప్రాధమికోన్నత చదువులు 
రేగ గ్రామంలోనే ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల యందు పూర్తి చేసుకొన్నారు. 
ఇంట్లో అందరికీ కడుపు నిండడం కష్టం అయ్యే పరిస్థితులలోనే ఆయన విద్యాభ్యాసం 
జరిగింది. తండ్రి వృత్తి రీత్యా టీచరు. [బతకలేక బడిపంతులు అనే రోజులు అవి. 8 
మంది పిల్లలు, భార్య, విధవరాలైన అక్క (నర్సమ్మలతో ఇల్లు నెట్టుకొని రావడం 
తండ్రి జగన్నాధం గారికి ఓ అగ్ని పరీక్ష అయింది. పూరిళ్ళు, కిరోసిన్‌ దీపంతో స్మూల్‌ 
విద్య పూర్తి చేసుకొన్నారు ఆయన. 


తర్వాత చదువుల నిమిత్తం విజయనగరం చేరుకొన్నారు. అక్కడ సింహాచల 
దేవస్థాన సత్రం యందు భోజనం చేస్తూ, ఉచిత వసతిని ఏర్పాటు చేసుకొని పి.యు.సి. 
చదవడం జరిగింది. చిన్నప్పటి నుండి ఏకసంథాగ్రాహి అవ్వడం వలన మంచి మార్ములు 
తెచ్చుకోవడం జరిగింది. అందువలనే లెక్కలు రెండు పేపరులలోను నూరు శాతం 
మార్చ్ములని సాధించారు. అలాంటి ఘనత ఉన్నవారు అప్పట్లో అరుదు. తోటి స్నేహితులు 
ఏదైనా లెక్కల సందేహాలు అడిగితే వాళ్ళ దగ్గరున్న పెన్ను, పుస్తకం వాడి వాళ్ళకి 
సందేహాలు తీర్చడం వలనే నాకు ప్రాక్టీస్‌ అయ్యేది అని చెప్పేవారు. 

విజయనగరంలోనే బి.ఎస్‌.సి. (మేథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ) గ్రూపుతో 
ఎం.ఆర్‌.కాలేజీలో చదువుకి చేరారు. సత్రంలో భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి 
తిన్నతిండి అరిగిపోయి మళ్ళీ ఆకలి వేసేది అని, చాలాసార్లు ఒంటి పూట భోజనం 
చేసేవాడినని అంటుండేవారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా కాకినాడలో ఉద్యోగ అవకాశం 
వచ్చినా ఇంట్లో వాళ్లందరూ దూరమైపోతారన్న కారణంగా వదులుకొన్నారు. 


5 


ఆయనతోపాటు చదువుకొన్న ఆయన స్నేహితులు అయ్యగారి లక్ష్మణరావు 
(విప్రో), రాఘవ (ఎం.ఆర్‌. కాలేజీ) ఆయన గురువులు పేరిశాస్త్రి (లెక్కలు) మొదలైన 
వాళ్ళతో పరిచయాలు చివరివరకూ కొనసాగాయి. 


1967లో ఆయన వివాహం ఆయన పెదనాన్న మనుమరాలు సూర్యకాంతం 
(మంథా భీమన్న పార్వతిల పుత్రికుతో యలమంచిలి దగ్గరున్న పెనుగొల్లు - ధర్మవరంలో 
జరిగింది. ఉద్యోగం లేకుండానే వివాహమేమిటి అని ఆయన అడిగినా, పెద్దలు అందుకు 
అంగీకరించకుండా వివాహం జరిపించారు. 1969 జనవరిలో పుత్ర జననం, అదే 
నెలలో తల్లి మరణం, కలిపి ఆయన భాధ్యతలను మరింత పెంచాయి. 


నా తమ్ముళ్ళు కృష్ణు కనకం, చెల్లెలు నర్సమ్మ కూడా మన సంతానమే అని 
ఆయన అన్నప్పుడు అంతే అభిమానంతో ఆ ఇల్లాలు కాంతం వాళ్ళని అక్కున చేర్చుకొంది. 
తల్లిలేని లోటు రాకుండా నేటికీ వాళ్లని చూసుకొంటోంది ఆ మహా ఇల్లాలు. 


అదే సంవత్సరం (1969లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఎల్‌.డి.సి.గా 
ఉద్యోగంలో జాయిన్‌ అయ్యారు. జిల్లాపరిషత్‌ దరి ముక్కుమామ్మ ఇంట్లో కాపురం 
మొదలుపెట్టే సమయానికి భార్య, కొడుకుతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి, 
తండ్రి ఉన్నారు. అద్దెకున్న ఇల్లు కె.జి. హాస్పిటల్‌ దగ్గరలో ఉండడం వలన బంధువులు, 
స్నేహితులు హాస్పిటల్‌ పనిమీద తరచూ వచ్చి ఉంటూ వెళ్ళడం జరిగేది. ఎవరినీ 
రావద్దని చెప్పే మనస్తత్వం కాదు. కోరి రమ్మనమనేవారు. పరోపకారంలో ఎప్పుడూ 
ముందుందేవారు. 


ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్యోగం చేరిన క్రొత్తలో ఆయన ఆఫీసర్‌గా ఉన్న 
పివి; సుబ్రహ్మణ్యంగారు పిలిచి, నీ దస్తూరి బాగులేదు, నీవేమి ఉద్యోగం చేస్తావు? 
మానేయమని అనగా, కొద్దిరోజులు అవకాశం ఇమ్మనమని వేడుకొన్నారు. ఆ తర్వాత 
కాలంలో తన పని ద్వారా ఆయన మెప్పు పొంది ఆ ఆఫీసరుకి అత్యంత అభిమానస్థుడిగా 
మారారు. 


తన తమ్ముళ్ళుని బాగా చదివించాలని, వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించి 
చదివించారు. పెద్ద తమ్ముడు కృష్ణకి ఇంటర్మీడియట్‌ చదువుతూ ఉండగా అనారోగ్యం 
చేసి బ్రతుకుతాడా అనే పరిస్థితి రావడం వలన పై చదువులకు అవకాశం లేకుండా 


6 


పోయింది. ఆ తర్వాత తను పనిచేసే ఆంధ్రాయూని వర్శిటీలోనే తమ్ముడు రాధాకృష్ణకి 
ఉద్యోగం వచ్చింది. దీనికి గల కారణం విశ్వనాధంగారు తన పని ద్వారా ఆఫీస్‌లోని 
అధికారులను ఆకర్షించుకోవడం. 


ఆఫీసులో అందరి అధికారుల అభిమానం చూడగొన్న వ్యక్తి ఆయన. అప్పటి 
రిజిష్ట్రార్‌, తర్వాత కాలంలో వి.సి.గా పని చేసిన కీ॥శే॥ మద్ది గోపాలకృష్ణరెడ్డి ఈయనలో 
ఉన్న టేలంట్‌, డెడికేషన్‌, బాధ్యతలను గుర్తించి ఈయనని అభిమానించేవారు. ఎక్కువ 
సర్వీసు అంతా ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లలో పని చేయడం వలన, విద్యార్థులకు ఏవిధంగా 
ఉపయోగపడగలమనే భావంతో పని చేస్తూ ఉండేవారు. ఎన్నడూ రూల్స్‌కి వ్యతిరేకంగా 
పనిచేయలేదు. అందుకే అధికారులకు ప్రీతిపాత్రుడయ్యారు. 


ముక్కు, మొహం తెలియకపోయినా ఎంతోమందికి ఆయన చేసిన ఉపకారాలకి 
ఒక ఉదాహరణ ఈ క్రింద తెలియచేస్తున్నాను. 


ఒక సందర్భంలో జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఒక పని మీద నేను వెళ్ళాను. 
ఆ సమయంలో సి.ఇ.ఓ. శలవుపై ఉండడం వలన డిప్యూటి సి.ఇ.ఓ.ని కలిసి నా పని 
గురించి చెప్పగా, ఆ పని పూర్తయింది. ఎంతో కష్టమైన, అసలు అవ్వదేమో అనుకొన్న 
ఆ పని అంత సునాయాసంగా జరిగేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఆ సందర్భంలో ఆ 
డిప్యూటీ సి.ఇ.ఓ. నన్ను పిలిచి మాట్లాడారు. అప్పుడు ఆయన అన్న మాటలు ఈవిధంగా 
ఉన్నాయి. 

మీ ఫాదర్‌, కె.కె. విశ్వనాధం (నాన్నగారి పేరు కె.కె. విశ్వనాధంగానే అందరికి 
సుపరిచితం) గారు ఎ.యు. లో పనిచేస్తున్నారు అని అన్నారు. ఆయన నాకు ప్రత్యక్షంగా 
తెలియదు. కానీ పరోక్షంగా తెలుసు. నా స్నేహితుడు, తన పని మీద మీ నాన్న గారిని 
కలిసినపుడు విశ్వనాధంగారు చేసిన సహాయం వలన నా స్నేహితుడి జీవితం నిలబడింది. 
దేముడు మానవుని రూపంలో ఉన్నాడనుకొంటే ఆయన పేరు విశ్వనాధం అని, అతను 
ఆంధ్రాయూనివర్శిటీ బి4 సెక్షనులో పని చేస్తున్నారని నా స్నేహితుడు అన్నాడు. 


డిప్యూటీ సి.ఇ.ఓ. ద్వారా విన్న ఆ మాటలు తలుచుకొంటూ ఉంటే ఇప్పటికి 
కూడా కళ్ళలో నీరు వస్తుంది. ఇలా ఆయన్ని దేముడిగా భావించిన వాళ్ళు చాలా 
మంది ఉన్నారు. 


ఆయనతో పాటు పని చేసిన సహచరులు, నూకల శర్మగారు, రాజేశ్వరరావు, 
కేశవకుమార్‌, భాస్కరరావు, రామచంద్రరావు, పుల్లేశ్వరరావు, డి. వెంకటేశ్వర్లు మొదలైన 
వారితో ఆయన పరిచయం మరువలేనిది. ఆంధ్రాయూనివర్శిటీ నాన్‌ టీచింగ్‌ 
ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఛైర్మన్‌గా చేసిన సేవలు మరువలేనివి. ఆ తర్వాత యూనియన్‌ 
జనరల్‌ సెక్రటరీగా చేసారు. ఎన్నికల అధికారిగా ఉంటూ నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ 
ఎన్నికలు నిర్వహించడం చాలా సార్లు చేసారు. అన్ని యూనివర్శిటీల నాన్‌ టీచింగ్‌ 
ఎంప్లాయీస్‌ జెఎసి యందు ప్రముఖపాత్ర వహించారు. ఒక సందర్భంలో అప్పటి 
ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడడం జరిగింది. 
“విశ్వ ఉద్యోగి” అనే మేగజైన్‌ యందు ఆయన సబ్‌ ఎడిటర్‌గా చేసారు. 


తోటి ఉద్యోగులుతో కలిసి ఉంటూ కుల, మతాలకి అతీతంగా వ్యవహరించేవారు. 
అందుకు ఉదాహరణ 'హధీమ్‌” అనే తోటి ఉద్యోగి. నా విద్యతో పాటు నన్ను అభిమానించే 
వ్యక్తి మీరే అంటూ ఉండే “హథీమ్‌ మరణం తర్వాత ఆయన ఖనన సంస్కారాలు 
పూర్తయ్యేవరకు ఉన్నారు. 


ఆయనతో పనిచేసిన అటెండర్‌ లగాయతు ఆఫీసర్లు దాకా అందరి నుండి 
గౌరవం అందుకొన్న వ్యక్తి కీ॥శే॥ విశ్వనాధంగారు. వృత్తిరీత్యానేకాకుండా, వ్యక్తిగా 
కూడా ఈయనకి గౌరవం ఉండేది. మాటమీద నిలబడిన వ్యక్తి. అందుకే అందరూ 
హితులే. 


1969లో జాయిన్‌ అయిన విశ్వనాధంగారు 2001లో సుమారు 5 సం॥రాలు 
సర్వీసు వదులుకొని స్వచ్చంద పదవీ విరమణ చేసారు. పదవీ విరమణ రోజు సాయంత్రం 
కూడా ఆయనని సర్వీసులో కొనసాగాలని ఆయనతోపాటు పనిచేసిన ఆయన 
సహోద్యోగులు వేడుకోవడం జరిగింది. కానీ ఆయన ఆలోచన మార్చుకోలేదు. 


ఎన్నడూ ఒక్క క్షణం కూడా వృధా చేయని వ్యక్తి ఆయన. తన పూర్వీకులు 
కవులు. ఆధ్యాత్మిక చింతనతో గడిపిన వారు. తండ్రి, తాత, ముత్తాతలు వ్రాసిన రచనలను 
గ్రంథస్థం చేసి, అచ్చు వేయించారు. ముఖ్యంగా భక్తిరంజని, హరికథావళి, శ్రీరామ 
తరంగాలు, స్తుతి తరంగణి, శ్రీరామగానసుధ మొదలైన పుస్తకాలు అచ్చు వేయించారు. 
దీనికి కావలసిన సొమ్ము ఆస్థికులను కలిసి సేకరించేవారు. ఈ విధంగా తన వంశ 
పూర్వీకుల సాహిత్యాన్ని ప్రపంచానికి చూపించారు. కీ॥శే॥ కందాళ వెంకట చయనులు 


8 


(ముత్తాత), కీ॥శే।॥ కందాళ చిదంబరకవి (తాత), కీ॥శే॥ కందాళ జగన్నాధకవి (తండ్రి) 
రచనలు ఆల్‌ ఇండియా రేడియా ద్వారా రావడానికి విపరీత కృషి చేసారు. ఈ విధంగా 
మూడు తరాల వాళ్ళ కీర్తనలు రేడియోలో రావడం అనేది చాలా అరుదు అని 
అంటుండేవారు. (ఇప్పుడు విశ్వనాధంగారి రచనలు కూడా A.1.R. లో రావడం వలన 
నాలుగు తరాల వారి పాటలు వస్తున్నాయి.) తర్వాత కాలంలో ఈ పాటలు, కీర్తనలు 
విశాఖపట్నంతో పాటు, హైదరాబాద్‌, విజయవాడ, కడప మొదలైన రేడియో స్టేషన్‌లలో 
కూడా భక్తిరంజని కార్యక్రమమందు ప్రసారమయ్యాయి, ప్రసారమవుతున్నాయి. ఈ 
విధంగా పెద్దల బుణం తీర్చుకొన్నానని ఆనందించేవారు. ముత్తాత కందాళ వెంకట 
చయనలు రచించిన “శ్రీరామతరంగాలు”, తాత చిదంబరంగారి “దేవీ కీర్తనలు” తండ్రి 
జగన్నాధం గారి “శివకేశవ కీర్తనలు” వినని ఆస్థికులు ఉండరేమో అని నా అభిప్రాయం. 


విశ్వనాధం గారికి సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది. ఆయన వ్రాసిన 
కథలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ మొదలగు దినపత్రికలలో 
ప్రచురితమయ్యాయి. 


ఈయన వ్రాసిన లలిత గీతాలు, సందేశాత్మక గీతాలు ఆల్‌ ఇండియా రేడియో 
విశాఖపట్నం నందు ప్రసారమయ్యాయి. నాకిప్పటికీ బాగా గుర్తున్న లలిత గతం 
“సాగరతీరాన సాయం సమయాన” 


అలాగే ఫ్యామిలీ ప్లానింగ్‌కి సంబందించి “మావమావ మనపెళ్ళి ఎప్పుడు” 
అనే సందేశాత్మక పాట ఎంతో పాపులర్‌ అయింది. 


ఉదయం పూట ప్రసారమయ్యే “మీకు తెలుసా”, 'సూక్తి ముక్తావళి అనే 
కార్యక్రమాలలో అనేకసార్లు పాల్గొన్నారు. 


ఆదివారం మధ్యాహ్నం వచ్చే చిన్న పిల్లల ప్రోగ్రామ్స్‌ ఎన్నో చేసి ఎంతోమంది 
పిల్లలని ప్రోత్సహించే వారు. ఆ కార్యక్రమములో చేసిన భాగీరధి, దాక్షాయణి, పోతన 
మొదలైన కార్యక్రమాలు నిజంగా మరువ లేనివి. అందులో పాల్గొన్న పిల్లలు నేడు 
దేశ, విదేశాలలో స్థిరపడి ఇప్పటికీ కలుసుకోవడం, తలుచుకోవడం, ఆ పాత్రల పేర్లతో 
పిలుచుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. వాళ్ళందరూ ఈయన్ని 
“గురువుగారు అని సంబోధిస్తూ ఉండేవారు. అప్పట్లో ఆల్‌ ఇండియా రేడియో 
విశాఖపట్నంలో ప్రసారమయిన “బాగీరధి” అనే పిల్లల ప్రోగ్రామ్‌కి బి హై గ్రేడ్‌ ఇవ్వడం 


9 


చాలా గొప్పగా చెప్పుకొనేవారు. ఆ ప్రోగ్రామ్‌ అప్పట్లో తిరిగి ప్రసారం చేయడం కూడా 
జరిగింది. 


ఇలా ఆయనకి ఆల్‌ ఇండియా రేడియోతో ఉన్న పరిచయం ఇంతా అంతాకాదు. 
అప్పట్లో పనిచేసిన తిరుపతి రామానుజ సూరి, మంగళగిరి ఆదిత్యశివప్రసాద్‌, మధు, 
శేషారత్నం, సలాది కనకారావు, సునంద, పద్మప్రియ, వరహాలు, రమణమూర్తి అరుంధతి 
సర్కార్‌, వసుంధరా దేవి, జోగులాంబ మొదలయినవారు అందరూ ఆయనకి పరిచయమే. 


1983లో కళ్ళేపల్లి రేగలో మహర్షి కందాళ రామకృష్ణయ్యగారు కోటి గాయిత్రి 
యాగం చేశారు. ఆ యాగంలో (ప్రధానంగా పాల్గొన్నారు విశ్వనాధం గారు. ఆ 
సందర్భంలోనే ఎప్పుడూ “పూర్ణగాయిత్రి” చేయమంటూ మహర్షి రామకృష్ణయ్యగారు 
చెప్పడం జరిగింది. నాటి నుండి ఆయన్ని గురువుగా ఆరాధిస్తూ ఎప్పుడూ “పూర్ణ 


గాయిత్రి” చేస్తూండేవారు. 


మారుమూల నున్న ఒక కుగ్రామము అయిన కళ్ళేపల్లి-రేగలో 1994 మార్చిలో 
గాయత్రి ఆలయం నిర్మాణం జరిగినది. మహర్షి రామకృష్ణయ్యగారి మరణం తర్వాత 
యజ్ఞ స్థలంలో గాయత్రీ ఆలయ నిర్మాణం జరిగింది. గాయిత్రి ఆలయంలో ఉన్న 
శ్రీమహాగణాధిపతి విగ్రహం విశ్వనాధం దంపతులు ప్రతిష్టించిరి. గాయత్రీ ఆలయ 
ట్రస్టులో కార్యదర్శిగా ఆఖరి శ్వాస వదిలే వరకూ సేవ చేసి తరించిన వ్యక్తి ఆయన. 


రేగని ఒక క్షేత్రంగా మార్చాలన్నది ఆయన ఆలోచన. అందుకోసం ఆయన 
శత విధాలా ప్రయత్నించి, సాధించారు. అందులో భాగంగానే ఆయన ఉద్యోగాన్ని 
కూడా 5 సం॥రాలు ముందే స్వచ్చంద పదవీవిరమణ చేసి వదులుకొన్నారు. ప్రతీ 
నిమిషం అదే పనిలో ఉండేవారు. అదే ఆలోచనలో ఉండేవారు. ఆయన ఆధ్యాత్మిక 
తృష్ణ, కఠోర పరిశ్రమ అందరినీ ఆకట్టుకొనేవి. ఆశ్చర్యపరిచేవి. ఆయనతో పరిచయం 
ఉన్న వ్యక్తులందరినీ ఆలయ ప్రగతిలో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఉండేటట్లుగా 
చేసారు. ఇలా ఆయనతో చదువుకొన్నవాళ్ళు, ఉద్యోగ సహచరులు, ఇంటి దగ్గర 
పరిచయస్థులు అందరినీ కలుపుకొని వెళుతూ అనేక బృహత్మార్యములు చేసారు. ఒకటీ, 
రెండూ కాదు అనేకం. 


ధ్వజస్థంభము ఆలయానికి హృదయము వంటిది అని తెలిసిననాటి నుండి 
ధ్వజస్థంభము కోసం ఆయన పడ్డ పాట్లు వర్ణణాతీతం. ఆలయ శిఖరం కన్నా ఎత్తుగా 


10 


ఉండే “సోమిద” చెట్టుకోసం అడవులు గాలించి అటవీశాఖ అధికారుల సహకారంతో 
“సోమిదమాను” తెచ్చి 1998 మార్చిలో ప్రతిష్టించారు. 


తమ్ముడు బ్రహ్మశ్రీ కందాళ రాధాకృష్ణ మూర్తి గారు (ఎయు) చేసిన మొదటి 
5 గాయత్రీ జపపురశ్చరణలకు ర్‌సార్లు యజ్ఞం చేయించిన ఘనత ఈయనది. 
అపురూపమైన ఈ ఆలయం దగ్గర పురశ్చరణ శాంతియాగాలు ఎప్పుడూ జరుగుతూ 
ఉండాలనే ఉద్దేశ్యంతో శాశ్వత యజ్ఞశాలను 2002 సం॥లో నిర్మించారు. బ్రహ్మశ్రీ 
కందాళ రాధాకృష్ణమూర్తిచే జరిగిన మూడవ పురశ్చరణ శాంతి యాగంతో ఇది 
ప్రారంభం అయింది. ఆతర్వాత ఇంకొన్ని పురశ్చరణ శాంతియాగాలు, కోటి యజ్ఞం 
ఇందు జరగడం ఆయనని ఆనందింపచేసాయి. 


గాయత్రీ ఆలయ ప్రాంగణంలోనే మరో అపురూపమైన కట్టడం ధ్యానమందిరం. 
ధ్యానమందిర నిర్మాణ తీరు ప్రత్యేకమైనది. ఇందు గాయత్రీదేవి మూడు విగ్రహాలు 
(మూడు స్వరూపాలు)తో పాటుగా ఉత్తర ముఖాశీనుడుగా గురువుగారైన మహర్షి 
రామకృష్ణయ్యగారి విగ్రహం ప్రతిష్టించారు. ఆ విగ్రహాలు క్రింద కోటి గాయత్రి మంత్ర 
లేఖనము, ఇత్తడి పెట్టెలతో నిక్షిప్తము చేసిరి. అందు ధ్యానము చేసిన వాళ్ళందరూ 
అక్కడ చాలా శక్తి ఉందని చెప్పినపుడు సరదా పడుతుండేవారు. 


ఆలయ ప్రాంగణములోనే కందాళ చిదంబర స్వామి (బిహెచ్‌పివి) గారిచ్చిన 
స్థలంలో ఊరి ప్రజలకు ఉపయోగ పడేలా పార్లమెంట్‌ సభ్యులు (ద్రోణంరాజు 
సత్యనారాయణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ల ఎంపి లాడ్స్‌ ద్వారా కమ్యూనిటీ హాల్‌ 
కట్టించారు. 


తన తాతగారైన విశ్వపతిగారు నడచిన స్థలమది. నీరు ప్రవాహం జరిగేంతవరకు, 
గాలి వీచేంతవరకు అంతా మడి అని నమ్మే వ్యక్తి విశ్వపతిగారు. ఉదయం లేచిన 
దగ్గర నుండి, రా(త్రి పడుకొనేవరకు అన్ని అవస్థలు యందు లలిత పారాయణ 
చేస్తూండేవారట. అందుకనేనేమో “లలిత” పిల్లగా ఇంట్లో తిరుగుతూండేది అనేవారు. 


గాయత్రి వేరు, లలిత వేరు కాదు అనేవారు విశ్వనాధంగారు. అందుకేనేమో 
లలిత ఆలయం వెలిసింది అక్కడ. క్రింద 1116 శివలింగాలు (నర్మద బాణాలు) 
“సహస్ర లింగార్చని ఆకారంలో, పై అంతస్థులో సపరివార సమేత శ్రీ లలితా మహాత్రిపుర 
సుందరి విగ్రహాలు ప్రతిష్ట చేసారు. ఈ ఆలయం అపురూపం. ఇలాంటి ఆలయం 


11 


ఎక్కడాలేదు. ఆలయ నిర్మాణమే లింగాకారంతో అందరినీ ఆకర్షించుకొంటుంది. 
అందున్న కిటికీలు లింగాకారంలో ఉంటాయి. తలుపుమీద 108 శివ లింగాలు 
ఉంటాయి. అందున్న మెట్ల సంఖ్య 24. (గాయత్రీ మంత్రంలోని అక్షరాలు) ఇలా 
చెప్పుకుంటూ పోతే అన్ని అపురూపమే. ఒక విధంగా చెప్పాలంటే ఆ లలితాదేవి 
మానవరూపమైన మనతో చేయించుకొన్న ఆలయమది అనేవారు ఆయన. 


లలితని కదంబవనవాసినీ అంటారు, లలిత ఆలయం చుట్టూ కదంబ వృక్షాలు. 
వేసిన రెండు సం॥రాలకే కదంబ మొక్కలు పువ్వులు పూయడం ఇక్కడ ప్రత్యేకత 
అంటుంటారు. ఈ మొక్కలని చూసి ఆనందపడని భక్తుడు ఉండడు. 


శివుడు భోళా శంకరుడు. అలంకరణ అక్కర్లేదు, నైవేద్యం అక్కర్లేదు. ఇంత 
నీరు నా మీద పొయ్యి, నీ ఇంట సకల సంపద నింపుతానంటాడు. ఒకటా, రెండా? 
సహస్ర లింగాలు. అలాంటి సహస్రలింగాలకి ఒకేసారి అభిషేకం చేస్తే ఆ శంకరుడి 
ఆనందమెంత? అందుకే భక్తులందరికి సకల సంపదలు కల్లాలని ఆలయం పక్కనే 
కోనేరు తవ్వించారు. కోనేరు చుట్టూ తులసి వనం. దర్శించిన వారికి జన్మ ధన్యం 
అనునట్లు ఉండే ఈ ఆలయ ప్రాంగణం నిజంగా స్వర్గానుభూతిని ఇస్తుంది. అందుకే 
భక్తులు పదేపదే వస్తుంటారు. 


అటువంటి ఈ ఆలయాల సృష్టికర్త అయిన విశ్వనాధంగారు, నిజంగా ధన్యులు. 
కైలాసంలో ఆయన స్థానం సుస్థిరం. 


మన జీవితంలో జరిగే మంచి చెడు అంతా గ్రహబలమే అని నమ్మే వ్యక్తి 
విశ్వనాధంగారు. (గ్రహాల నుంచి మంచి జరగుటకు అనువైన సమయమే ముహుర్తం. 
ఆయన ముహుర్తానికి తిరుగులేదని అందరి నమ్మకం. ఆయన ముహుర్తానికి ఒక 
ఉదాహరణ. ఒక రోజు ఎంవిపి కాలనీ సెక్టార్‌ 6లో ఉంటున్న గురుమూర్తి గారు 
(కెజిహెచ్‌) వచ్చి వినాయకుని విగ్రహం పెట్టుటకు ముహుర్తం అడగ్గా, పంచాంగం 
చూసి ఇంకో అరగంటలో దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పారు. గురుమూర్తిని 
ప్రేరేపించి వెంటనే విగ్రహం ప్రతిష్టింప చేసారు. ఆ గుడి నేడు సెక్టార్‌ 6లో ఉన్న 
వినాయకుని గుడి. అందులోనే శివాలయం, సాయిబాబా కూడా ఉన్నారు. విశాఖలోని 
ప్రసిద్ధ దేవాలయములలో అదొకటి. 


12 


లలిత ఆలయం వెనుక భాగంలో నవ (గహాలని మంచి చేసుకొనేందుకు 
నవగ్రహాలకు ప్రియమైన చెట్లు, మొక్కలు వేసి భక్తులకు ప్రదక్షిణ చేసుకోవడానికి 
ఏర్పాటు చేసారు. అంతేకాకుండా తన స్వంత స్థలాన్ని తన తోబుట్టువులతో చెప్పి 
ఆలయమునకు విరాళముగా ఇచ్చారు. తన పెదనాన్నల స్థలాలని కూడా ఇప్పింప 
చేసారు. ఆ స్థలాలలోనే నిత్యాన్నదానం, సప్తర్షివనం, గోశాల, నక్షతవనం ఏర్పాటు 
చేసారు. 27 నక్షత్రాలకి 27 మొక్కలు నాటించి, వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకునేటట్లుగా 
చేసి తద్వారా భక్తులకు, యాత్రికులకు మంచి జరగాలని ఏర్పాటు చేసారు. గోసేవ 
ఎక్కడ జరుగుతుందో అక్కడ దరిద్రము ఉండదు అని గోశాల పెట్టి గోసేవ చేసారు. 
వ్యాపార ధృక్పధం కాని గోశాల ఇది. ఈయన్ని చూసిన వెంటనే ఈ మూగజీవులు 
లేచి నిలబడి ఈయన వైపు వస్తుండడం చూసి మాకు ఆశ్చర్యంగా ఉండేది. వాటి 
కోసం అరటి పండ్లు తీసుకువెళ్ళి వాటికి ఇస్తుండేవారు. ఆలయంలో ఏ కార్యక్రమమైనా 
గోపూజతోనే మొదలు పెట్టేవారు. గోవులకి పచ్చి గడ్డి నిమిత్తం కొంత జాగాలో గడ్డి 
పెంచుతున్నారు. గోవులు క్షేమంగా ఉంటే మనము, ఊరు క్షేమంగా ఉంటుందని 
ఆయన నమ్మకం. 


ఆలయ ప్రాంగణంలోని శాశ్వత యజ్ఞశాల, ధ్యానమందిరం, వసతి గృహాలు, 
గోశాల, కుంకుమ పూజామందిరం, భోజనశాలలు, కార్యాలయం మొదలైన కట్టడాలు 
నిర్మింపజేసి కళ్ళేపల్లి-రేగని ఒక క్షేత్రంగా చేయడంలో ప్రముఖ పాత్ర వహించడమే 
కాకుండా ఊరిపేరునే గాయత్రి రేగగా గుర్తుండేటట్లు చేసారు. 


ఆయన రచనలు కొన్ని సంగీతపరచి ప్రముఖ కళాకారులతో కడు రమ్యంగా 
పాడించి కేసెట్లు, సి.డి.ల రూపంలో ఉంచారు. ఆ సి.డి.లు, కేసెట్లు ఉచితంగా ఇస్తూ 
భక్తిరసం పెరిగేటట్లు చేసారు. ఇలా వేలమందిని గాయత్రీ, లలిత ఆలయాల అభివృద్ధిలో 
భాగంగా చేసారు. ఆయన రచనలలో శ్రీ గాయత్రీ సుప్రభాతం, శ్రీ గాయత్రీ చాలీసా, 
శ్రీ గాయత్రీ పంజర స్తోత్రం, శ్రీ గాయత్రీ సంకీర్తనం, శ్రీ గాయత్రీ స్వరార్చన, శ్రీ 
లలితా సుప్రభాతం, మణిద్వీపవర్ణన, శ్రీ సాయిలీలామృతం, శ్రీ లలితా అష్టోత్తరం, 
జగద్గురు ఆదిశంకరాచార్యులవారి సౌందర్యలహరికి తెలుగు అనువాదం మొదలైనవి 
ముఖ్యమయినవి. ఈయన వ్రాసిన సౌందర్యలహరి ద్వారం లక్ష్మిగారు, త్యాగరాజు 
గారు కడు రమ్యంగా గానం చేసారు. ఆ సి.డి.లను టి.టి.డి ప్రచురణ చేయడం 
ఆయనకి నిజంగా ఆనందాన్నిచ్చింది. ఆయన చేసిన ప్రతీ పని అన్యోన్య సహకారంతో 
చేసెడివారు. 


13 


సంసారం (ఫ్యామిలీ) 


ఆంధ్రాయూనివర్శిటీలో సామాన్య గుమస్తాగా ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విధులు 
సక్రమంగా చేస్తూ సామాన్య జీవితాన్ని గడుపుతూ, తన పిల్లలతో సమానంగా తమ్ముళ్ళని, 
చెల్లెలని పెంచారు విశ్వనాధం, కాంతం దంపతులు. 


పెద్ద తమ్ముడు కృష్ణని చదివించి ఎయులో ఉద్యోగం వేయించారు. అనంతరం 
పెండ్లి చేసి ఇంటికి దగ్గరగా ఉండేటట్లుగా ఎమ్‌.వి.పి. కోలనీలోనే స్థిర నివాసం 
ఏర్పాటు చేయించారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ప్రోత్సహించారు. ప్రైవేట్‌గా బిఎ 
చదివేటట్లుగా చేసారు. తను పనిచేసిన ఎ.యు.లో తమ్ముడు అసిస్టెంట్‌ రిజిస్టార్‌ 
అవ్వడం ఆయనకి ఆనందం ఇచ్చింది. 


చిన్నతమ్ముడు కనకాన్ని బాగా చదివించాలని కష్టపడి చదివించారు. 
చిన్నతనంలో లెక్కలు చెప్పారు. లెక్కలలో పిహెచ్‌.డి చేసిన ఆయన ప్రస్తుతం ఎయులో 
అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఫ్యామిలీలో ఒక్కడు మంచి స్థితిలోకి 
వెళ్ళితే, మిగిలిన వాళ్ళని ఎదిగేటట్లు చేస్తారన్నది ఆయన ఆలోచన. ప్రస్తుతం ఇద్దరు 
పిల్లలతో ఎం.వి.పి. కాలనీలో స్వంత గృహంలో ఉంటున్నారు. 


చెల్లెలు నర్సమ్మని టైప్‌ రైటింగ్‌ చేయించారు. ఉద్యోగం కన్న, పెళ్ళి ముఖ్యమని 
తలచి వివాహం చేసారు. బావగారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద 
దిక్కుగా నిలిచి వాళ్ళ బాగోగులు చూస్తూండే వారు. ముగ్గురు ఆడపిల్లలకి పెండ్లి 


సంబంధాలు చూసి పెండ్లి చేసారు. 


అక్క మంథా పార్వతమ్మ. బావగారు మంథా పూర్ణారావు అకాల మరణం 
తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వాళ్ళ కూతుర్లకి పెళ్ళీ సంబంధాలు 
చూసి, కుదిర్చి పెండ్లి చేయించారు. 


కూతురు ప్రసన్నని చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె 
సౌమ్యశీలి. సంగీతం పట్ల మక్కువ. అందువలన ఆవిడకి వీణ నేర్పించారు. B.A. 
లోను, M.A. గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఇప్పటికి శ్రీమతి పద్మినిగారి దగ్గర వీణ 
నేర్చుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రగతికి, మానసిక ఆనందానికి వీణా వాయిద్యం 
ఉపయోగపడుతుందని ప్రసన్న నమ్మకం. కూతురు ప్రసన్నని, ఎ. యు.లో పనిచేస్తున్న 


14 


పేరి గణేష్‌కి ఇచ్చి 1992లో పెండ్లి చేసారు. ఎ.యు. దగ్గరలో స్థిరనివాసం ఏర్పాటు 
చేసుకున్నారు. 

కోడలుగా లలితని, అమలాపురం దరి ముంగండ అగ్రహార గ్రామ వాసులు 
రాణి లక్ష్మీనరసింహ మూర్తిగారి ద్వితీయ పుత్రికను చేసుకొన్నారు. పెద్ద కుటుంబం 
నుంచి అందరిలోను కలిసిపోయే, సౌమ్యురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు 
అయిన కోడలు వచ్చినందులకు సరదా పడేవారు. 


పెళ్లి సంబంధాల విషయంలో మీ అల్లుడులాంటి అబ్బాయిని మా అమ్మాయికి 
చూడండి, మీ కోడలు లాంటి అమ్మాయిని మా అబ్బాయికి చూడడంటూ పలువురు 
అడుగుతుండడం చూసి విశ్వనాధం దంపతులు సరదా పడేవారు. 


ఆస్థులు, అంతస్థులు కన్నా ఆత్మీయతలు ముఖ్యమని నమ్మే వ్యక్తి ఆయన. 
అందుకే తన పిల్లల్ని తమ్ముళ్ళని, చెల్లెల్లని, బావమరదులని అందరినీ తన ఇంటికి 
దగ్గరగా ఉండేటట్లు చూసుకొన్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అందరూ 
కలుస్తుండేవారు. అందరి రాకను చూసి విశ్వనాధం దంపతులు ఆనందంగా ఉండేవారు. 
ఏ ఒక్కరు రాకపోయినా బాధపడేవారు. 


బావమరిది నర్సు (M.N. R20) అకాలమరణం ఆయన్ని చాలా బాధించింది. 
విధికి తలవంచక తప్పదు కదా! ఆయన పెద్ద కొడుక్కు వ్యాఘేశ్వరుడి చదువుకి 
సంరక్షకుడిగా ఉండి బుణం తీర్చుకొన్నట్లుగా భావించేవారు. 


తన ఇంట్లో ఉండి చదువుకొని వెళ్ళీన వాళ్ళల్లో అనంత్‌, శంకర్‌, ఖర్గపూర్‌ 
రాజు, పాప, భాను, రాణి లక్ష్మినారాయణ, భ్రమర మొదలైన వాళ్లెందరో ఉన్నారు. 


తన స్నేహితులు, చుట్టాలలో ఎవరికి కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళీ 
ఆదుకొనేవారు. ఒక సందర్భంలో ఆయన వందకి పైగా శవాలు మోసానని చెప్పారు. 
కొన్ని సందర్భాలలో అంత్యక్రియలు నిమిత్తం డబ్బు కూడా వెచ్చించవలసి వచ్చేది. 
లాసన్స్‌బేకాలనీలో 1979 సంవత్సరంలో ఒక మామ్మగారు (అనాధ) రోడ్డుమీద చనిపోతే 
ఆ శవానికి దహన సంస్కారాలు చేసారు. 


మనుమలు విశ్వకాంత్‌, సవితా విశ్వనాధ్‌, రాగిణిలతో గడిపేవారు. విశ్వకాంత్‌, 
విశ్వనాధ్‌లకు చదువు చెప్పడం, పురాణ కథలు చెప్పడం చేస్తూండేవారు. ఆయన 


15 


చేసిన యాత్రలన్నింటికీ మనుమలు కూడా వెళ్ళడం, ఆయనకి మనుమలతో ఉన్న 
అనుబంధం ఎలాంటిదో చెప్పవచ్చు. చివరిగా గంగానది పుష్కరాలకి 2012లో వెళ్లిన 
కాశీకి కూడా మనుమలు రావడం, చూసిన వాళ్ళందరికి ఆశ్చర్యం కలిగించింది. 


1980లో ఆయన 34వ ఏట ఎం.వి.పి. కాలనీలో స్వంత గృహమునకు 
వచ్చారు. అప్పటికి ఎం.వి.పి.లో కరెంటు, కుళాయిలు, రోడ్డు, స్పిట్రీ బస్సులు లేవు. 
అయినా ఆర్థిక భారం తగ్గించుకోడానికి ఆ ఇంటికి వచ్చేసారు. ఈ ఇల్లు నాకు 
దేముడిచ్చిన ఇల్లు అనేవారు. ఆ ఇల్లు కొనుక్కోవడానికి సహాయపడిన వ్యక్తులు పెద్దనాన్న 
గారి అబ్బాయి కందాళ సుబ్బారావు, మావగారు మంథా భీమేశ్వరరావు గారులతో 
పాటు అప్పు ఇచ్చిన స్నేహితులు రామచంద్రరావు, భమిడిపాటి సాంబమూర్తి గార్లని 
కూడా తలచుకొంటూ ఉండేవారు. 


ఎమ్‌.వి.పి. కాలనీలో దేవాలయ కమిటీకి అధ్యక్షులుగా ఉంటూ సెక్టార్‌ 6లో 
శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేసారు. ఆ గుడికి శంఖుస్థాపన తమ్ముడు 
బ్రహ్మశ్రీ రాధాకృష్ణ మూర్తి దంపతులు, విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్థంభ ప్రతిష్టలు 
విశ్వనాధం దంపతులు చేసారు. విశ్వనాధం గారి మృతికి సంతాపంగా ఆయన గౌరవార్థం 
మరణించిన మర్నాడు (01-02-2012) ఆలయం మూసి వేయడం జరిగింది అని, 
ఆలయ కార్యదర్శి ప్రసాదరావుగారు చెప్పారు. 


ఇంటి దగ్గర ఆయన పెంచిన అపురూపమైన మొక్కలు చూస్తే ఆశ్చర్యం 
కలగక మానదు. రుద్రాక్ష మారేడు, బెదంబరి (యేడు) చెట్లని ప్రాణంగా పెంచిన 
తీరు చుట్టు ప్రక్కల వాళ్ళు ఎప్పటికీ మరచిపోరు. “వృక్షోరక్షతి రక్షితః” అంటారు. 
మొక్కల విషయంలో కందాళ శివప్రసాద్‌, (అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అగ్రికల్చర్‌), డా. మంథా 
రామమూర్తి (బి.వి.కె. కాలేజి) బాగా సహకరించెడివారు. 


1981లో జరిగిన శివరాత్రికి ఎమ్‌. వి.పి. కాలనీ వాసులచే జాగరణ చేయిస్తూ 
అభిషేకాలులాంటి దైవ కార్యక్రమాలు చేయించారు. 1981-83 సంవత్సరాల మధ్యలో 
ఎంవిపి గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఉచితంగా లెక్కలు బోధించెడి వారు. సప్తగిరి 
పత్రికను కాలనీ వాసులకు పంపిణీ చేసి ఆధ్యాత్మిక చైతన్యం పెంచేవారు. ఎమ్‌.వి.పి. 
గ్రామంలో వీధి కొళాయి వేయించారు. 


16 


కాలనీలో పిల్లలకి చదువుకోవడానికి ఒక స్కూల్‌ (లక్ష్మీ భారతినికేతన్‌)ని 
స్నేహితుడు, సహోద్యోగి నాగేశ్వరరావుతో స్థాపించారు. కరస్పాండెంట్‌గా స్కూల్‌ అభివృద్ధి 
చేసారు. సంవత్సరానికో తరగతిని పెంచుకుంటూ 7వ తరగతి వరకు స్మూల్‌ని అభివృద్ధి 
చేసారు. ఆ స్మూల్‌ తరపున అనేక కార్యక్రమములు చేసారు. 


ఎం.వి.పి. కాలనీ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌లో ఉంటూ అనేక సాంస్కృతిక 
కార్యక్రమాలు జరిపించారు. “కాలం తిరగబడింది” అనే నాటికని పిల్లలతో వేయించారు. 
ఆ తర్వాత దాన్ని జంధ్యాల “జంబలకడిపంబ” సినిమాగా తీసారు. 


కాలనీ అభివృద్ధి బాగుంటుందని చాలా మంది స్నేహితులకి, బంధువులకి 
చెప్పి ఎం.వి.పి. కాలనీలో ఇల్లు కొనుక్కొనేటట్లు చేసారు. శిష్టా గంగరాజు, పెద్ది 
సాంబశివరావు మొదలైనవాళ్ళు అలాగ వచ్చినవారే. 


స్నేహితుడు, ప్రముఖ ఆర్టిస్ట్‌ రాజన్‌తో గాయత్రి తైలవర్ణ చిత్రాలు (ఆయిల్‌ 
పెయింట్‌ ఫొటోస్‌) 24 వేయించి వాటిని ఆలయంలో భక్తుల దర్శనార్థం పెట్టించారు. 


ఆయన తల్లితండ్రుల పేరున తను చదువుకొన్న రేగ హైస్కూల్‌లో ప్రతీ 
తరగతిలోని ఒక పేద విద్యార్థికి స్మాలర్‌షిప్‌లు ఇచ్చేవారు. 


ఆలయాలని దర్శించుకొనే భక్తులకు మంచి కలగాలని అనేక సంఖ్యలో వశష 
జపాలని చేసి ఆలయంలోని మూర్తులకు (విగ్రహాలకు) జపం ధార పోసేవారు. 


కోలనీలో ఉన్న చిన్న పిల్లలకు భగవద్గీత నేర్పించి పోటీలకు పంపేవారు. 


దొరికిన ప్రతి పుస్తకాన్ని పూర్తి అయ్యేవరకు చదువుతూ అందులోని మంచి 
విషయాలను డైరీలో వ్రాసుకునేవారు. 


మరణించిన తోటి ఉద్యోగులు, బంధువులు, స్నేహితులకు తీర్ధవిధులు 
చేసేవారు. మూడు గయల్లోను తీర్థ విధులు చేసారు. అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. 


2012లో తన తండ్రి జగన్నాధం గారి శతజయంతి ఉత్సవం బంధుమిత్రులతో 
కలసి చేసారు. ఆ సందర్భంగా ఒక సి.డి.ని ఆవిష్కరించారు. 


1997 - 2011ల మధ్యలో ఒక కుక్కని పెంచారు. దానిపేరు బ్రౌని. దానికి 
చేసిన సేవ చూసి, ఇంటికి వచ్చిన వాళ్లు ఆశ్చర్యపోయేవారు. దాని చివరి రోజులలో 


17 


తిండి తినలేకపోయింది. ఆ రోజులలో రోజూ దానికి బలం ఇంజెక్షన్స్‌ ఇప్పించేవారు. 
ఓ ఏకాదశినాడు అది చనిపోయింది. 


బొంతావారి స్నేహంతో కొన్ని పుస్తకాలు ప్రచురించారు. వాటిని అమూల్యంగా 
ఇస్తూ దైవభక్తిని పెంచేటట్లు చేసారు. 


రేగలోని శ్మశానంలో పెద్ద మర్రి చెట్టు (విశ్వనాధంగారి తాతగారు అప్పతాత 
వేసినది) కొట్టేసిన తర్వాత అక్కడ నీడలేదని బాధపడుతూ రెండు మర్రి మొక్కలు 
అక్కడ వేయించి ఓ కూలివాడి ద్వారా కొన్ని నెలలు నీళ్లు పోయించి బ్రతికి పెరిగేలా 


చేయించారు. 


చాలామందిని ఎ.యు.లో ప్రైవేటుగా చదివేటట్లు ప్రోత్సహించడం వలన, 
వాళ్లకి ప్రమోషన్స్‌ వచ్చి ఆనందంగా ఉండేవారు. 


మన ఇంటి చుట్టూ ఉన్న నారాయణమూర్తి, యుగంధర్‌, వుడా 
సూర్యనారాయణ, డా॥వీరభద్ర రావు, పురుషోత్తం, ఎస్‌ఎస్‌ సూ, మఠం సోదరులు, 
వెనుకింటి రమణ, పండాగారు, జగన్‌, 51 శ్రీను, నర్సింగరావు, శ్రీనివాసరావు 
మొదలైనవారు అందరూ మంచివారు అని, అది మన అదృష్టం అంటూండేవారు. 


నాన్నగారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎంతోమంది స్నేహితులు, బంధువులు 
ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్యం బాగుపడాలని రకరకాల ప్రార్థనల ద్వారా, సేవల 
ద్వారా, మందుల ద్వారా, సలహాల ద్వారా ప్రయత్నించడం వారికి ఆయనపై ఉన్న 
అభిమానాన్ని తెలియజేసింది. 


పుట్టినప్పటినుండీ ఎప్పుడూ కష్టజీవిగా బ్రతుకుతూ, అందరికీ సహాయపడుతూ, 
మంచి ఆలోచిస్తూ, ఎన్నో మంచి పనులు చేస్తూ నాన్నగారు 2012 జనవరి 31 
సాయం[త్రం, 5-81 ని॥లకు భీష్మాష్టమి రోజున శివకైంకర్యం పొందారు. 


ఆఖరి రోజులు 


31 జనవరి 2012 మంగళవారం సాయంత్రం 5-31 ని॥లకు మా నాన్నగారు 
నా ఒళ్లో తలపెట్టుకొని తుదిశ్వాస వదిలారు. ఆ సమయానికి నాతోపాటు, అమ్మ, 
భార్య, చెల్లెలు, బావగారు, లక్ష్మి అత్త కూడా ఉన్నారు. చనిపోవడానికి 5 ని॥లు 


18 


ముందు తులసి తీర్ధం తెచ్చి ఆయన నోట్లో పోయమని చెప్పినా, మీకేమి అవ్వదు, 
ఫర్వాలేదు అని ధైర్యం చెప్పాం. కానీ ఒక నిమిషము ముందు మరలా తులసి తీర్ధం 
తెమ్మనమని లలితకి చెప్పారు. ఆ తీర్ధం నేను ఆయన నోట్లో వేసిన కొద్ది సెకనులకి 
ఆయన తుదిశ్వాస వదిలారు. అలా ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన చాలా స్పృహతోనే 
ఉంటూ, దైవ సంబంధమైన ఆలోచనతో మరణించడం నిజంగా ఆయన అదృష్టం. 


భీష్ముడు వలె ఆయనకూడా ఆయన మరణాన్ని ఆయనే కోరుకున్నారా? అన్నట్లు 
జరిగింది ఆయన్మరణం. అష్టమి తిథి అంటే ఆయనకి ప్రాణం. అందుకే దేవి నవరాత్రుల 
యందు అష్టమి తిథికి లలితా, గాయత్రీలకు చీరలు ఇస్తుండేవారు. శ్యామలా 
నవరాత్రులలో అష్టమి తిథినాడు తుదిశ్వాస వదిలారు. మరణించిన తిథి భీష్మాష్టమి. 
అంటే భీష్ముడు మరణించిన రోజు. మరణానికి ముందు అంపశయ్య మీద భీష్ముడు 
ఉన్నట్లుగానే ఈయన కూడా 55 రోజులు మంచం మీద ఉన్నారు. నా జీవితంలో 
ఆయనతోపాటు గడిపిన ఆ ఆఖరి రోజులు నిజంగా అద్భుతమైనవి, మరువలేనివి. 
అర్జునుడు, శ్రీకృష్ణుడితో ఎన్ని సంవత్సరాలు గడిపినా యుద్ధ సమయంలో కృష్ణుడు, 
అర్జునుడికి బోధించిన 'భగవద్గీతువలె మా నాన్నగారితో గడిపిన ఆఖరిరోజులు నాకు 
'భగవద్దీత' వంటివి. 


డిశెంబరు 2011 మొదటివారంలో నడవడానికి ఇబ్బందిగా ఉంది అని 
చెప్పడం వలన డాక్టర్‌ని కలవడం, వెంటనే సింహాద్రి హాస్పటల్‌లో అడ్మిట్‌ చేయడం 
జరిగింది. తర్వాత రెండు రోజులు రకరకాల టెస్ట్‌లు చేసారు. 


డాక్టర్ల పరీక్షలు అనంతరం తెలిసినది, నాన్నకి వచ్చిన జబ్బు, స్పైనల్‌ క్యాన్సర్‌ 
అని. ఆ విషయం స్నేహితుడు డా. సుబ్బారావుగారి ద్వారా తెలిసినది. డాక్టరు కూడా 
ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. నాన్న మీద ఆయనకున్న అభిమానం అలాంటిది. 
ఆ సమయంలో నేను ఒక్కడినే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. ఆయన మాటలని బట్టి నాన్న 
ఇంకెంతో కాలం బ్రతకరు. కనీసం ఆరోగ్య పరిస్థితి నిలకడగా అయినా ఉంటుందా 
అంటే దానికీ అవకాశం లేదు. రోజు రోజుకి ఆరోగ్యం క్రీణిస్తుందని, ఆయన్ని గాజు 
బొమ్మవలె చూసుకోవాలని, సరిగ్గా చూడకపోతే ఆయన వెన్నెముక విరిగిపోవచ్చునని 
అని ఆయన అన్న మాటలు విన్నాక, నాలోని బాధ దిగమింగుకుంటూ బయటికి 
వచ్చి, రోడ్డు మీద పిచ్చివానివలె ఏడ్చుకొంటూ హాస్పటల్‌కి వచ్చాను. నాకేమి బాధ 


19 


వచ్చినా నేను చెప్పుకొనేది మా నాన్నతోనే. నా బాధలు తీర్చేది లేక బాధలు తీరే 
మార్గం చూపించేది నాన్న అలాంటిది ఇప్పుడు నా బాధ ఎలా చెప్పను. ఏమని 
చెప్పను. దుఃఖాన్ని దిగమింగుకొని హాస్పటల్‌ రూమ్‌లో నాన్న దగ్గరికి వెళ్లాను. 


ఆ సమయంలో నేను చాలా గంభీరంగా, పైకి ఏమాత్రం బాధలేనివాడివలె 
ఉన్నాను. నాన్న పిలిచారు. ఆయన ప్రక్కన మంచంమీద కూర్చోమని చెప్తే కూర్చున్నాను. 
అపుడు ఆయన అన్నమాటలు ... 


మా అమ్మ చనిపోయే సమయానికి నా వయస్సు 21 సంవత్సరములు. మా 
నాన్న చనిపోయేసరికి నా వయస్సు 31 సంవత్సరములు. అలాంటిది ఇప్పుడు నీ 
వయస్సు 42 సం॥రాలు అన్నారు. ఇప్పుడు ఆ విషయాలెందుకు నాన్నా అని అడిగాను. 
నువ్వు చెప్పకపోయినా నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలియదా నాన్నా అని అన్నారు 
(నన్ను నాన్నా అని పిలిచేవారు) ఆ మాటలకి నా కళ్లంత నీరు వాటికవే వచ్చేసాయి. 
ఎంత ఆపినా ఆగ లేదు. నా కన్నీళ్లని ఆయన తుడిచి నాకు ధైర్యం చెప్పారు. కానీ, 
ఆయన కంట నేను కన్నీళ్లు చూసాను. అదే నా జీవితంలో ఆయన కంటతడి చూడడం. 
జీవితంలో నేను మూడు సందర్భాలలో ఏడ్చాను. మొదటి సందర్భం నా తల్లి 
చనిపోయినపుడు, రెండవది నా తండ్రి పోయినపుడు. నేను ఏడిస్తే నా తమ్ముళ్లు, చెల్లి 
ఏడుస్తారని ఆ ఏడుపు ఆపుకొన్నాను అని అన్నారు. మూడవ సందర్భం ఇక్కడ వ్రాయగలిగే 
సందర్భం కాదు. 


నేను చనిపోతున్నానన్న బాధ నాకు లేదు. జీవితంలో నేను చేయనిది ఏమీ 
లేదు. అన్నీ చేసాను. అయితే పోయేలోపు గాయత్రీ, లలిత ఆలయాలకి నిధి ఏర్పాటు 
చేసి పోవాలనుకొన్నాను అదొక్కటే మిగిలిపోయింది అంటూ ఆక్షణం నుండి ఆలయం 
గురించి ఆలోచిస్తూ, దానిగురించే మాట్లాడడం మొదలు పెట్టారు. ఇలా అరగంటసేపు 
అయిన తర్వాత, మంథా నీలకంఠం బావగారు హైదరాబాద్‌ నుండి వచ్చారు. ఆయన 
మా నాన్నగారి ఆరోగ్య స్థితి గురించి వాకబు చేస్తూ ఉంటే, నాన్నగారు ఆలయ అభివృద్ధి, 
మెయింటెనెన్స్‌ గురించి ఆయనతో మాట్లాడుతూ ఉండడం చూని ఆయన 
ఆశ్చర్యపోయారు. 


ఆ మరుసటి రోజు ట్రీట్‌మెంట్‌ కోసం ఎమ్‌.వి.పి. క్యాన్సర్‌ హాస్పటల్‌కి 
మార్చడం, అక్కడ ఆరు రోజులున్న తర్వాత ఇంటికి వెళ్లడం జరిగింది. 


20 


హాస్పిటల్లో నాన్న నిత్యకృత్యాలు నేను చేస్తూందేవాడ్ని ఆయన్ని చాలా జాగ్రత్తగా 
బాత్‌ రూమ్‌కి తీసుకెళ్లడం, స్నానం చేయించడం, బట్టలు వేయడం, నూనె వ్రాయడం, 
తలదువ్వడం ఇలా అన్ని పనులూ చేస్తుందేవాడిని. ఆ సమయంలో నన్ను చూసి 
బాధపడేవారు. ఈ పనులన్నీ చిన్నప్పుడు నువ్వు నాకు చేసావు కదా. ఇపుడు నేను 
నీకు చేయడం వలన నీకు బాధ ఎందుకు అని అడిగాను. దానికి నవ్వుతూ నీకు నేను 
చేసినపుడు ఆనందం ఉండేది. అపుడు నువ్వు చిన్నవాడివి. చాలా సులువుగా చేసాను. 
కానీ నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావు. నా బరువుని మోయలేక పోతున్నావు అనేవారు. 
ఎవరైనా వార్డ్‌ బాయ్‌ని రమ్మనమని చేయించవచ్చు కదా అని అడిగేవారు. డా. 
సుబ్బారావుగారు చెప్పిన “గాజు బొమ్మలా చూసుకోవాలి” అన్న విషయం పదే పదే 
గుర్తుకొస్తుండేది. మా నాన్న జీవితంలో ఎవరిచేత చేయించుకోలేదు. చిన్ననాటినుండి 
కష్టజీవి. అందువలన ఆయన నాతో చేయించుకోవడం అనేది ఆయనకి ఇబ్బంది 
చేసింది. కానీ ఆయనకి నేను సేవచేయడం అనేది (పిల్లవాడివలె) నా అదృష్టంగాను, 
బాధ్యతగాను భావించేవాడిని. 


ఇక్కడ నా మాటలు కొన్ని వివరంగా చెప్పాలి. మా నాన్నకి నేను ఆ సేవలు 
చేయడం అదృష్టం అంటే, మా నాన్నకి అలాంటి ఆరోగ్యస్థితి రావడం నేను అదృష్టంగా 
భావిస్తున్నానా అనే సందేహం ఎవరికైనా కలుగక మానదు. 


పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అయితే జీవి, చేసిన సంస్కారాలు 
అన్నీ అనుభవించాలి లేదా వాటిని దహించుకోవాలి. దహించుకోగలిగే ప్రక్రియ, అంత 
సులభంగా అందరికీ తెలియదు. అందువలన జీవికి పుట్టుక, మరణం అనేవి జరుగుతూనే 
ఉంటాయి. అసలు జన్మ అనేది లేకుండా శాశ్వత ఆనందం కలిగేటట్లుగా ఆ పరమాత్మతో 
ఏకమయ్యేదారి గురించి ఆలోచించగలిగే పరిస్థితులుని తెచ్చుకోవాలి. దానికి పూర్వజన్మల 
సుకృతం కావాలి. గురుకృప ఉండాలి. మనం చేసే ప్రతీ పని సరి అయినదే అని 
భావిస్తారు అందరూ. అయితే చేసేవి మంచి పనులు అయినా మోక్షసాధనకు అడ్డు 
వస్తాయి. అందువలన మోక్ష సాధకుడికి అన్ని విషయాలు ప్రతి బంధకాలు అవుతాయి. 
అందుకే వాటిమీద మనకున్న ఆలోచనలు సైతం దహించగలగాలి. ఈ ఆలోచన 
(బతికుండగా మనిషికి రావడం అరుదు. అలా ఆలోచించగలిగే అవకాశం 
అంపశయ్యమీద ఉన్నప్పుడు మాత్రమే చాలామందికి వస్తుంది. అందుకే అదృష్టం అనే 
మాట అనవలసి వచ్చింది. ఇంకొక విషయం ఈ కాలంలో తండడికి సేవ 


21 


చేయగలిగేటట్లుగా ఎంత మంది పిల్లలు ఉన్నారు? వాళ్ళు ఎంతమేరకు చేస్తున్నారు. 
ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఇది. 


అలాంటి ఆరోగ్య పరిస్థితి రావడం బాధాకరమే. భరించలేనంత నొప్పులు, 
కానీ భరించక తప్పదు. ఇంత మంచి వ్యక్తికి ఇలాంటి బాధా? అసలు దేముడు 
ఉన్నాడా? ఇదీ అందరి ప్రశ్న రోజుకి పదహారు మాత్రలు. రకరకాల మందులు, 
ఉపశమనం ఏమాత్రం లేదు. 


అపుడు అన్ని మందులూ మానేసి డా. రామేశ్వర్‌గారి హోమియోపతి మందు 
మాత్రమే వాడడం మొదలు పెట్టాం. కొన్ని రోజులు అయింది. హోమియోమందు 
వలన ఒక లాభం ఉంది అని నాన్న అన్నారు. ఏమిటి నాన్నా అని అడిగాను. మందులు 
వేసుకోవడానికి కూర్చోనవసరం లేదంటూ నవ్వుతూ అన్నారు. 


ఇలా రోజులు గడుస్తున్నాయి. రోజుకి 20 మందికి తక్కువకాకుండా 
స్నేహితులు, చుట్టాలు వచ్చి వెళ్తుండేవారు. అందరితోను ఆప్యాయంగా మాట్లాడుతూ 
ఉండేవారు. వారి మర్యాదలను చూడమనేవారు. నాన్నతో మాట్లాడడానికి రాత్రి 11 
గంటల వరకు సమయం దొరికేది కాదు. అంతవరకు కూడా ఆయన్ని చూడడానికి, 
ఆయనతో మాట్లాడడానికి వచ్చిన స్నేహితులు, బంధువులు ఉండేవారు. 


అప్పుడు నాకు సమయం దొరికేది. నాన్నకి రాత్రి నిద్రపట్టేది కాదు. ప్రతీ 30 
నిలకొకసారి ఆయన కాళ్ల స్థితి మార్చవలసి వచ్చేది. అలా చేస్తే ఆయనకి చిన్న తృప్తి 
వచ్చేది. అందుకని రాత్రి పడుకొనేవాడ్ని కాదు. సమయం గడపడానికి ఇంటర్‌నెట్‌తో 
కూడిన లాప్‌టాప్‌ కూడా వాడుతుండేవాడ్ని ఆ సమయంలో ఆయనతో మాట్లాడిన 
మాటలు, ఆయన మాటలు నా జీవితానికి నిజంగా “భగవద్గీత వంటివే. 


ఒకరాత్రి నన్ను పిలిచి, నాన్నా రేపటిరోజున దేముడికి శ్రద్ధగా దండం పెట్టుకొని 
మా నాన్న చనిపోవాలని కోరుకోమన్నారు. అపుడు నేనడిగాను. అలా చేస్తే నిజంగా 
దేవుడు నా కోరిక తీరుస్తాడా అని? వెంటనే ఆయన తప్పక తీరుస్తాడు అని అన్నారు. 
తప్పక తీర్చేటట్లు అయితే నీవు మరణించాలని కోరడమెందులకు? నీవు బాగుండాలి 
అని కోరుకుంటాను అన్నాను. దానికి వెంటనే ఆయన నవ్వారు. ఏమి నాన్నా ఎందుకు 
నవ్వావు అన్నాను. దేముడు మన కోరికలు తప్పక తీరుస్తాడు. సందర్భోచితంగా అడిగిన 
కోరికలు తీరుస్తాడు. కానీ ఇష్టం వచ్చినట్లు కోరకూడదు అని అన్నారు. ఈ సందర్భంలో, 


22 


ఈ నా పరిస్థితులలో మరణం కోరుకోవడం అనేది న్యాయమైన కోరిక. దేముడ్ని 
మనం న్యాయమైన కోరికలు మాత్రమే, మరీ అవసరమైనప్పుడు కోరుకోవచ్చు అని 
అంటూ ఆయన చెప్పిన ఆ మాటలు ఎప్పటికీ జీవితంలో మరువలేను. 


ఒక రోజు లలిత ఆలయ పూజారి శ్రీకాంత్‌ నాన్నని చూడడానికి వచ్చారు. ఆ 
తర్వాత రోజు నుండి శ్యామలా నవరాత్రులు మొదలు. ఈ నవరాత్రులు అంటే ఆయనికి 
చాలా ఇష్టం. దేవీ నవరాత్రుల యందు అయితే 9 రోజులు ఉపవాసం ఉంటూ మరీ 
అవసరమైనపుడు పాలు మాత్రమే స్వీకరిస్తూ దేవీ సేవలో ఉంటుండేవారు. అంత 
నిష్టగా, నియమంగా నవరాత్రులు చేసే నాన్న కదలలేని స్థితి. మంచానికి మాత్రమే 
పరిమితి అయిపోయిన సందర్భంలో కూడా వచ్చిన శ్రీకాంత్‌కి, పూజలు ఏమేమి, 
ఎలా చేయాలో చెప్పి, ఎట్టి పరిస్థితులలోను నవరాత్రులలో బయటి ఊరుకి రావద్దని 
తిరిగి నవమి తిథినాడు మా ఇంటికిరా అని అన్నారు. ఆయన అన్నట్లుగానే శ్రీకాంత్‌ 
నవమినాడు కూడా పూజ పూర్తి చేసుకొని నవమి తిథి నాడు మా ఇంటికి వచ్చేసరికి 
నాన్న భౌతికకాయం మాత్రమే ఉంది. ఆ నవరాత్రులయందు కూడా మానసికంగా 
జపం చేసుకుంటూ గడిపిన వ్యక్తి ఆయన. 


నాన్న ముహూర్తభాగంలో చాలా దిట్ట. ఆయన ముహూర్తములకు తిరుగు 
ఉండేది కాదు. ఎవరికైనా పెండ్లి ముహూర్తములు పెడితే వాళ్లు బాగుండాలని మనసులో 
తలచుకొని దైవ పారాయణలు చేసుకుంటూ ఉందేవారు. మా పెదనాన్నగారు కందాళ 
శ్రీనివాసరావు గారి అబ్బాయి శాస్త్రి పెండ్లి ముహూర్తము పెట్టి ఆ ముహూర్తము 
సమయానికి మంచం మీద ఉంటూనే ఆయన మనసా చేసిన ధ్యానము నాకు తెలుసు. 
అదే సమయంలో మా చిన్నాన్న రాధాకృష్ణ కోడలుకి గాజులు ముహూర్తం పెట్టి 
మనుమడు పుడతాడు అని చెప్పారు. ఆయన చనిపోయిన 6 నెలలకు అదేవిధంగా 
మనుమడు పుట్టాడు. వాడే చి॥ స్వధ్భత్‌. 


తాళ పత్ర గ్రంధాల ద్వారా జ్యోతిష్య శాస్త్రము నేర్చుకొన్నారు. జాతకం చూడడం, 
ప్రిడిక్షన్స్‌ చేయడంలో కూడా నాన్నగారుకి మంచి అనుభవం ఉంది. ఆయన ప్రిడిక్షన్స్‌ 
చాలా ఫర్‌పెక్ట్‌గా జరిగేవి. నాకు, మా కుటుంబ సభ్యులకు అందరకూ ఈ విషయంలో 
చాలా నమ్మకం. కొన్నిజాతక విషయాలలో, చెడు తెలిసి కూడా ఏమి చేయలేని స్థితి 
ఉందేది. దీని గురించి ఒకరోజు రాత్రి మాటలలో వచ్చింది. ఫోన్‌లో లలిత ఆలయానికి 


23 


వెళ్లి దర్శనము చేసుకోండి. బాగుంటుంది అని ఆయన అంటుండేవారు. ఆసందర్భం 
ఉటంకిస్తూ మానాన్నతో నేను అన్నాను, నాన్నా జాతకపరంగా జరగవలసి ఉన్నది 
ఏమిటో తెలుసుకదా మనకి. అందుకు అవును అని అన్నారు ఆయన. మరి 
అలాంటప్పుడు అది అవ్వక తప్పదు కదా అలాంటపుడు ఈ పూజలు, గుడి ఏమిటి? 
ఎందులకు? అని అడిగాను. 


అపుడు ఆయన సమాధానం ఇస్తూ ఈ కాలం, ప్రకృతి అంతా (గ్రహ 
ప్రభావితములై నడుస్తున్నాయి అన్నది సత్యం. అందువలన గ్రహ ప్రభావాన్ని చెప్పే 
జ్యోతిష శాస్త్రము కూడా నమ్మవలసినదే. కానీ గ్రహాలనే సృష్టించిన దేముడు ఎంత 
గొప్పవాడో కదా! అలాంటి దేముడ్ని ఆరాధించి, ఆ దేముడు యొక్క దయ మనమీద 
ఉన్నప్పుడు (గ్రహాల ప్రభావం కూడా మనమీద దైవ సంకల్పితముగా పని చేస్తాయి 
అని, అందుకే అందరూ దేముడ్ని నమ్మి పూజించాలి అని అన్నారు. అయితే దేముడు 
ఏ రూపంలో ఉన్నాడు. ఎవరు దేముడు? అసలు దేముడు ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నల 
గురించి ఆలోచించి, మాట్లాడుకుంటూ ఆ రాత్రంతా గడిపాము. అసలు దేముడు అనే 
దాన్ని నిర్వచించడం బట్టి దేముడు ఉన్నాడా? లేడా? అనేది వస్తుంది. నాస్తికులు, 
ఆస్తికులు కొట్టుకొనే ముందు దేముడి నిర్వచనం మీద ఆలోచిస్తే తప్పక సమాధానం 
దొరుకుతుంది, అందరికీ. 


ఒక రోజు రాత్రి నాకు దగ్గర బంధువు అయిన ఒక ఆయన గురించి 
మాట్లాడుకోవడం జరిగింది. ఆ బంధువు మా నాన్నగార్శి వెలివేసినట్లుగా చేసారు. ఈ 
విషయములో నాకు చాలా బాధ అనిపించింది. నాన్నతో నీకు బాధ అనిపించలేదా? 
ఈ విషయంలో అని అడిగాను. అందుకు ఆయన సమాధానం అందరూ 
ఆచరించవలసినదే, ఎందుకంటే ఆయన సమాధానం అలాంటిది. ఆ బంధువు గురించి 
ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి తనకున్న ఆలోచనా పరిపక్వతను బట్టి తన పనులు 
చేస్తుంటాడు. ఆ పరిపక్వత మేరకే ఇతరులను దూషించడం, ద్వేషించడం లేక 
ప్రేమించడం జరుగుతుంది. అలా జరిగినపుడు మన దురదృష్టం అనుకోవాలి. అలాంటి 
దానికి మన జీవితంలో అనేక ఉదాహరణలు చూసాము. గాంధీజీ హత్య దానికొక 
ఉదాహరణ. అలాంటి వాళ్లల్లో మార్పు ఆ దేముడు వలన మాత్రమే సాధ్యం అవుతుంది 
అని, అందుకు మనం కూడా దేముడిని ప్రార్థించాలి అని అన్నారు. తాను చేసింది 
తప్పు అని తెలిసినా అహం వలన పైకి చెప్పరు. చేసిన తప్పులను బయటికి చెప్పడానికి, 


24 


క్షమించమని అడగడానికి, ఎదుటివారి మంచితనాన్ని గుర్తించి వాళ్లని అభినందించడానికి 
ఎంతో మంచితనం కావాలని, ఆ మంచితనం ఉన్నవాడు చాలా తేలికగా ఉంటాడని 
అన్నారు. ఆధ్యాత్మికంగా పెరగాలంటే ఈ తేలిక స్థితి తప్పనిసరి అని అన్నారు. ఈ 
స్థితిలో ఉన్నవారు అన్నివేళలా ఆనందంగా ఉంటారని, ఈ స్థితిని అందరూ సాధించే 
ప్రయత్నం చేయాలని అన్నారు. మనమెప్పుడూ సర్వేజనాః సుఖినోభవంతు అని 
అనుకోవాలని అన్నారు. 


తనకి తెలిసిన ప్రతి వ్యక్తికీ ఏదోవిధంగా ఉపయోగపడిన వ్యక్తి నాన్నగారు. 
ఏ విధంగా మనము ఇంకొకరికి ఉపయోగపడగలమా అనే ఆలోచనలో ఉండే వ్యక్తి 
ఆయన. అందుకే ఆయనతో పరిచయమున్న ప్రతివ్యక్తి ఆయన్ని (ప్రేమించేవారు, 
గౌరవించేవారు. ఈయన జీవితం స్ఫూర్తిగా తీసుకొని అందరమూ మంచిపనులు చేస్తూ 
ఉండాలని కోరుకుంటున్నాను. అదే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. 


కందాళ శ్రీనివాస్‌ 


= నాము 


25 


గ య్లాయక్థిల్లయా త్రయో జర జ్రంయ్లాం 
T 
gsog¢9 ogamyse cago 


fe qo 
7 T 


he Pgeeceses ర్రీట ంల్లయిసాగ్ర ఇం 
1 7 
ప ———— 


ogamyse gop cogoaa(irecy fogoe ¢e Gee (fe) gon gop 


లాలీ 


స్రెంయర్లుం్గిం ere aeQeong mas Capa ang ogogng నం Bote 


డడ లాలా లాపీ 


“ఆమిధాల్గాంణ్లంం్త మియా UYE జ్ఞాంంయి RE? go 
‘ye Gs qe yogae uye Gg ‘yp 1 
ంరఢలం 302౧ 'ంల్లథంగ్టీ ర్యంలర Tate 
యిఖల్లఖయయ్లి ‘YO OQERAOR RROD “ధ్యంథిథా fh ఉడి అయంది 


agglageoRnge 

ge gos mfeA gu ogegdog (qe రణం 

ote yp cated బండ డే ఇడం. x 1 గ 

YOK egg ‘gag ‘og go] gees Ra RAP RRR “20002 
౦9౦౪ Gee 969౦9 ౧౧ 300 


cytes) ంక్షోకలంాంల 





26 


విశ్వనాధభంగారి తాతలు 


1. సుబ్బయ్యశాస్తి 


2. నీలకంఠం 
(1870-1939) | 





3. సూర్యనారాయణ 


5. చిదంబర స్వామి 
(1877 - 1939) 


6. విశ్వపతి (అప్పు) 
(.... -1949) 


౮. రామమూర్తి (రాంబాబు) 





27 


కందాళ వారి వంశంలో కొంతమంది ప్రముఖులు 


కీశే॥ చిదంబరన్వామి 
వాగ్గేయకారుడు. ఈయన వ్రాసిన హరికథలు, 
కీర్తనలు A.1.R.లో ప్రసారం అవుతున్నాయి. 





కీ;శే। జగన్నాధ కవి 

ఉభయభాషా పండితుడు. 

ఈయన వ్రాసిన కీర్తనలు 
A.l.R.లో ప్రసారం అవుతున్నాయి. 





తీశే॥ సర్వేశ్వర శాస్తి 
స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రముఖ న్యాయవాది. 
పలు గౌరవ హోదాలు పొందిన వ్యక్తి. 
కుటుంబ అభిమాని. 





మహర్షి కీ॥శే॥। రామకృష్ణయ్య 
కోటి గాయత్రీ యజ్ఞకర్త. 
గాయత్రీ ఆలయ స్ఫూర్తిదాత 





28 


కందాళ వారి వంశంలో కొంతమంది ప్రముఖులు 


“కళాప్రపూర్ణ సుబ్రహ్మణ్య తిలక్‌ 
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. 
మొదటి పార్లమెంట్‌ సభ్యుడు. కులమతాలకతీతుడు. 
పలు హోదాలలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తి. 





శ్రీనివాసరావు 
ప్రముఖ న్యాయవాది. గాయత్రీ ట్రష్టు అధ్యక్షుడు. 
పలు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక 
కార్యక్రమాలలో పాల్గొంటున్న వ్యక్తి. 





కె.సిహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌. మూర్తి (బాబు) 
వృత్తిరీత్యా చార్జెడ్‌ అకౌంటెంట్‌. ఇండియన్‌ అకౌంటింగ్‌ 
అసోసియేషన్‌ (హైదరాబాద్‌)కి సెక్రటరీ. 
591౧001104! కి ఛైర్మన్‌ (2002-03) 





క.జే.బి.వి. సుబ్రహ్మణ్యం 
IAS ఆఫీసరుగా పలు హోదాలలో పనిచేసిన వ్యక్తి. 
చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. 





29 


రాన 


* శ్రీ గాయత్రీ సుప్రభాతి సహితి స్పదా 
8:1 gv 2 శ Xt కై 





విశ్వనాధంగారి రచనలు 





పం) 


సెట్ల రూ 


(క్యా 





30 





విశ్వనాధంగారి రచనలు 
(క్యాసెట్లు, సి.డి.ల రూపం) 


శ్రీసాయి లీలామృతము 


4 dots గాయత్రీ బన్ను. శ్రీ గాయత్రీ అయం = hip Pees hE 


అతన కక విశ్వనాధం. వనం: శ్రీకందాళ శ్రీవవాబరావు. రీలు - గజ: దొ ద్వారం త్యాగరాలు 
కలల Pree voonp Soest fg Rae పసన Nested Rao, 
|e మ నన 
ఆ) 3) మంగళం తవభవతు గాయత్రీ 


Vea లాల యా Emal smgrustfPyanoo com 





శ్రీ శంకర భగవత్సాద విరచిత | SRI SHANKARA BHAGAVATPADA VIRACITA 
సాొందర్యలహరి క్ల SAUNDARYALAHARI 


x | 
ఖః 
సు 


కటట మై 


poms 
RKVISWANATHAM 


§' గ్ర CORO ఆ న 
TIRUMALA TIRUPATI DEVASTHANAMS, TIRUPATI - — కయప 4 
SRI VENKATESWARA RECORDING PROJECT గ 
pod Ca 1YR KRISHNA RAO,IAS 


విశ్వనాధంగారి రచనలు 
(సి.డి.ల రూపం) 





WIP ay WF a 
ఆ వ వాక 


SVMGT-17 
MP3 


ఫసిర్‌ మాం ముం - రదికోర 


భజం కాచుకు - ఆరవ శ్రీకాష 
rr] 
చ 

ప్రధమ వర్ధంతి 


జి 
ఫూట్‌ : కూర్మనాధ్‌, వీణ : పేరి ప్రసన్న 


ల 
ధా os 


| ల 


తలము 


మ వ. 


ఈ 


జి గ 
gn శ 
3 | 
జ 
క 3 
క qe { క 
i: శై 

లి 
3 ' 
3 స 
న్స్‌ 5 
శ్చ క 


జ్జ 
క. 
ముత 
@ 
CN 


శీ వేదమాత గాయత్రి ట్రస్ట్‌, గాయత్రి రేగ, కొత్తవలన (ఎస్‌.ఒ). విజయనగరం జిల్లా, ఎ.ఏ. విన్‌ : 535183 


వాద్యపహకారం - కీబోర్డ్‌ : సాయికుమార్‌, వయోలిన్‌ : నీలాద్రిరావు, కె.వి.ఎస్‌ 


హ్యాకజ 





చ్రచురణ : శ్రీ క 


32 


శ్రీ మహాగణాధిపతయే నమః 
శ్రీగాయత్రీమాత్రే నమః 


వేదమాత శ్రీగాయత్రి మేలుకొలుపు 


తరుణాదిత్య సంకాశినీ! 
త్రిమూర్తులు ఆత్మగా, ప్రహ్లోదిని శక్తిగా, అగ్నిదేవుడుగా 
వశిష్టుడు మౌనిగా, గాయత్రి ఛందస్సుగా, చంపక వర్ణాత్మవైన నిను 
“అం” బీజంతో జపించు జనులకు మోక్షమొసంగగ 

త్రిలోచనీ! సంధ్యామాతా! మేలుకొనుము. 


సహస్ర నయనోజ్వలినీ! 
వాయువు ఆత్మగా, ప్రభశక్తిగా, వాయువు దేవుడుగా 
భరద్వాజుడు మౌనిగా, ఉష్ణక్‌ ఛందస్సుగా అతసీపుష్ప వర్థాత్మవైన నిను 
“ఈం” బీజంతో జపించు జనుల ఉపపాతక నాశం బొనర్చ 

సకలార్ధ ప్రదాయినీ! సావిత్రీ! మేలుకొనుము 


విచిత్ర మాలాభరణా! 
సోముడు ఆత్మగా, సత్యశక్తిగా, సోముడు దేవుడుగా, 
గౌతముడు మునిగా, అనుష్టుప్‌ ఛందస్సుగా విద్రుమ వర్ణాత్మవైన నిను 
“ఊం” బీజంతో జపించు జనుల మహాపాతక నాశం బొనర్ప 
విమలాకారిణీ! గాయత్రీ! మేలుకొనుము 


తుహినాచలవాసినీ! 
విద్యాధనుడు ఆత్మగా, విశ్వభద్రశక్తిగా, ఈశానుడు దేవుడుగా 
భృగువు మౌనిగా, బృహతి ఛందస్సుగా, స్పటిక వర్ణాత్మవైన నిను 
“'బుం” బీజంతో జపించు జనుల గ్రహరోగ శాంతి నొందింప 
తురీయ పదగామినీ! సరస్వతీ! మేలుకొనుము. 


వరదాభయ హస్తినీ! 
సోముడు ఆత్మగా, విలాసిని శక్తిగా, ఆదిత్యుడు దేవుడుగా, 
శాండిల్యుడు మౌనిగా, పంక్తి ఛందస్సుగా పద్మవర్ణాత్మవైన నిను 


33 


10. 


వీజంతో జపించు జనుల భ్రూణ హత్యాపాతక నాశం బొనర్చ 
వర(ప్రదాయినీ! భూలోకవాసినీ! మేలుకొనుము 


రేవాతీర నివాసినీ! 
వరుణుడు ఆత్మగా, ప్రభావతి శక్తిగా, బృహతి దేవతగా, 
రోహితుడు మౌనిగా, త్రిష్టుప్‌ ఛందస్సుగా, బాల సూర్యవర్ణాత్మవైన నిను 
“ఐం” బీజంతో జపించు జనుల అగమ్యగమన దోషనాశం బొనర్ప 

రేగ గ్రామ విరాజితా! భువర్లోక వాసినీ మేలుకొనుము 


ప్రణిత్రయ విశేషజ్జీ! 

బృహస్పతి ఆత్మగా, జయశక్తిగా, పితరులు దేవతలుగా, 

గర్జుడు మౌనిగా, జగతి ఛందస్సుగా, శంఖవర్జాత్మవైన నిను 

జాం”? బీజంతో జపించు జనుల అభక్ష్య భక్షణ పాపనాశం బొనర్చ 
ప్రణవ స్వరూపిణీ! సువర్లోక వాసినీ! మేలుకొనుము. 


యంత్రాకృత విరాజితా! 
చంద్రుడు ఆత్మగా, శాంత శక్తిగా, భర్షుడు దేవుడుగా, 
శాంతనపుడు మౌనిగా, అతి జగతి ఛందస్సుగా, కుంద వర్ణాత్మవైన నిను 
'సం” బీజంతో జపించు జనుల (బ్రహ్మహత్యా పాతకనాశం బొనర్చ 
యోగప్రదాయినీ! మహర్లోక వాసినీ! మేలుకొనుము. 


భద్ర పాదప్రియా! 
పర్జన్యుడు ఆత్మగా, కాంతశక్తిగా, అర్యముడు దేవుడుగా 
సనత్కుమారుడు మౌనిగా, పదపంక్తి ఛందస్సుగా, ధవళవర్దాత్మవైన నిను 
“హం భీజంతో జపించు జనుల పురుష హత్యాపాతక నాశం బొనర్చ 
భక్త వత్సలా! జనోలోకవాసినీ! మేలుకొనుము. 


గోవింద పదగామినీ! 
ఇంద్రుడు ఆత్మగా, దుర్గశక్తిగా, సవితదేవుడుగా 
కశ్యపుడు మౌనిగా, విష్ణార పంక్తి ఛందస్సుగా, ప్రవాళవర్ణాత్మవైన నిను 
“ళం” బీజంతో జపించు జనుల గోహత్యాపాతక నాశం బొనర్చ 

గోలోక సంచారిణీ! తపోలోక వాసినీ! మేలుకొనుము. 


34 


11. 


12. 


19. 


14. 


15. 


దేవర్షి గణ సంతుష్టా! 
గంధర్వుడు ఆత్మగా, సరస్వతి శక్తిగా, త్వష్ట దేవతగా 
అత్రిమౌనిగా, విరాట్‌ ఛందస్సుగా, పద్మపత్ర వర్ణాత్మవైన నిను 
'క్షంి వీజంతో జపించు జనుల స్త్రీ హత్యాపాతక నాశం బొనర్చ 
దేవదేవీ! సత్యలోకవాసినీ! మేలుకొనుము. 


వనమాలా విభూషితా! 
పుష్టి ఆత్మగా, విద్రుమ శక్తిగా, పుష్టిదేవతగా, 
భార్గవుడు మౌనిగా, అక్షర పంక్తి ఛందస్సుగా పద్మరాగ వర్ణాత్మవైన నిను 
“కం” వీజంతో జపించు జనుల గురుహత్యా పాతక నాశం బొనర్చ 


వరప్రదాయినీ! హంసవాహనా! మేలుకొనుము. 


స్యందనోత్తమ సంస్థాయినీ! 
మిత్రుడు ఆత్మగా, విశాల శక్తిగా, ఇంద్రుడు దేవుడుగా, 
పరాశరుడు మౌనిగా, కాత్యాయిని ఛందస్సుగా, వ(జవర్ణాత్మవైన నిను 
“ఖం” బీజంతో జపించు జనుల మనఃకృత పాపనాశం బొనర్చ 
సకలాభయదాయినీ! నందివాహనా! మేలుకొనుము. 


ధీర జీమూత జీవనా! 
త్వష్ట ఆత్మగా, ఈశశక్తిగా, వాయువు దేవుడుగా 
పుండరీకుడు మౌనిగా, జ్యోతిష్మతి ఛందస్సుగా, చంద్రనీల వర్ణాత్మవైన నిను 
'గంి బీజంతో జపించు జనుల మాతృ పితృ వధ పాతకనాశం బొనర్ప 
ధీప్రసాదినీ! గరుడవాహనా! మేలుకొనుము 


మత్తమాతంగ గమనా! 
వాసవుడా తృగా, వ్యాపిని శక్తిగా, వామదేవుడు దేవుడుగా, 
క్రతుముని మౌనిగా, త్రిష్టుప్‌ ఛందస్సుగా మౌక్తిక వర్ణాత్మవైన నిను 
ఘంి వీజంతో జపించు జనుల ప్వూజన్మ కృత పాపనాశం బొనర్చ 
మహర్షిరామకృష్ణయ్య మనోజ్జీ! వదరహస్తినీ! మేలుకొనుము. 


35 


16. 


17. 


18. 


19. 


20. 


హిరణ్య కమలాసనా! 
వాయువు ఆత్మగా, విమలశక్తిగా, మిత్రావరుణులు దేవతలుగా, 
దక్షుడు మౌనిగా, జాగరితం ఛందస్సుగా, కుంకుమ వర్ణాత్మవైన నిను 
“జి వీజంతో జపించు జనుల అశేషపాప నాశం బొనర్చ 

అంహ్రీం క్రోం బీజాక్షర ప్రియా! అభయ హస్తినీ! మేలుకొనుము. 


ధీకార రూపిణీ! 
సోముడు ఆత్మగా, తమోహారిణి శక్తిగా, ధాత దేవుడుగా, 
ఆంగీరసుడు మౌనిగా, జగతి ఛందస్సుగా, అంజన వర్దాత్మవైన నిను 
“చం వీజంతో జపించు జనుల (దాన) ప్రతిగ్రహణ దోషనాశం బొనర్ప 
ధీమాతా! అంకుల ధారిణీ! మేలుకొనుము. 


యోగినీ! 
యముడు ఆత్మగా, సూక్ష్మశక్తిగా, విశ్వేదేవుడు దేవుడుగా, 
కార్తికేయుడు మౌనిగా, సంయ ఛందస్సుగా, గంగావర్ణాత్మవైన నిను 
“ఛం” వీజంతో జపించు జనుల జీవహింసాపాప నాశం బొనర్ప 
యోగానంద స్వరూపిణీ! పాశధారిణీ! మేలుకొనుము. 


యోగధారిణీ! 
విశ్వేదేవుడు ఆత్మగా, విశ్వయోగిశక్తిగా, విష్ణువు దేవుడుగా 
ముద్దలుడు మౌనిగా, మహతి ఛందస్సుగా, వైఢూర్య వర్ణాత్మవైన నిను 
“జం” వీజంతో జపించు జనుల సర్వపాప నాశం బొనర్చ 
యోగమాయావిలాసినీ! శుభ్రధారీణీజె మేలుకొనుము. 


నటన్నాట్యైక నిరతా! 
అశ్వనీదేవతలు ఆత్మగా, జయావహశక్తిగా, వాసవుడు దేవుడుగా 
ఉశనసుడు మౌనిగా, భూ ఛందస్సుగా, మధువర్ణాత్మవైన నిను 
“రుం” బీజంతో జపించు జనులకు ఈశ్వర చరణారవింద ప్రాప్తి కల్లింప 
నామపారాయణ (పీతా! కపాలధారిణీ! మేలుకొనుము. 


36 


21. 


22, 


28. 


24. 


ప్రణవాద్యక్షరాత్మికా! 
ప్రజాపతి ఆత్మగా, పద్మాలయ శక్తిగా, సర్వదైవతములు దేవతలుగా 
రోమశుడు మౌనిగా, భువః ఛందస్సుగా, హరిద్ర వర్ణాత్మవైన నిను 
“ఇం” బీజంతో జపించు జనులకు విష్ణుపద ప్రాప్తి కల్ణింప 

కృష్ణ ప్రతిపత్‌ సుదిన ప్రతిష్టితా! గదాధారిణీ! మేలుకొనుము. 


ఘోరాచార క్రియాసక్తా! 
సర్వదేవుడు ఆత్మగా, పద్మశోభ శక్తిగా, కుబేరుడు దేవుడుగా 
మృగముని మౌనిగా, సువః ఛందస్సుగా, క్రీరవర్ణాత్మవైన నిను 
'ఊం'” బీజంతో జపించు జనులకు రుద్రపద ప్రాప్తి కల్లింప 
సత్య ధీచోదినీ! శంఖధారిణీ! మేలుకొనుము. 


దారిద్రచ్చేదకారిణీ ! 
రుద్రుడు ఆత్మగా, పద్మరూపశక్తిగా, అశ్వని దేవతగా 
అగస్త్యుడు మౌనిగా, భూర్భువః ఛందస్సుగా, సూర్యవర్గాత్మవైన నిను 
“ఠం” వీజంతో జపించు జనులకు బ్రహ్మపదప్రాప్తి కల్లింప 
ధర్మస్వరూపిణీ ! చక్రధారిణీ ! మేలుకొనుము 
యాదవేంద్ర కులోద్భూతా! 
బ్రహ్మత్మగా, బ్రాహ్మీశక్తిగా, బ్రహ్మదేవుడుగా, 
విశ్వామిత్రుడు మౌనిగా, దైవీగాయత్రి ఛందస్సుగా, శుకపింఛవర్గాత్మవైన 
నిను 
వంజస బీజంతో జపించు జనులకు (బ్రహ్మవిష్ణు మహేశ (ప్రసాద సిద్ధి 
కలింప 


యోగరూపిణీ! అరవిందయుగళధారిణీ! మేలుకొనుము. 


ఓంతత్‌సత్‌ 


ఈమె దప్పు 


37 


శ్రీ మహాగణాధిపతయే నమః 
శ్రీగాయగత్రీమాత్రే నమః 
స్తోత్రం - ప్రపత్తి - మంగళాశాసనమ్‌ 
తప్తకాంచన వర్ణినీ జయతు జయతు - తత్త్వార్ధరూపిణీ జయతు జయతు 
సకలార్థదాయినీ జయతు జయతు - సర్వ శుభకారిణీ జయతు జయతు 
విశైక వందితా జయతు జయతు - విప్రజన పూజితా జయతు జయతు 
రేగాధి వాసినీ జయతు జయతు - రామకృష్ణార్చితా జయతు జయతు 


తుహిన సితహాసిని! వందనమ్‌ - తుష్టిప్రదాత్రి!తే వందనమ్‌! 
వరదహస్తే జనని! వందనమ్‌ - వీణావినోదిని! వందనమ్‌! 


రసరాగరంజితే! వందనమ్‌ - రాకేందువదనే! వందనమ్‌! 
రేగాధివాసిని! వందనమ్‌ - రామకృష్ణార్చితే! వందనమ్‌! 


ప్రణవస్వరూపిణీం ప్రణమామి నిత్యం - ప్రణవనాద ప్రియాంప్రణమామి 


నిత్యమ్‌! 
యజుర్వేద ప్రియాం ప్రణమామి దివ్యాం - యజ్ఞేశ్వరీ మద్య ప్రణమామి 

భవ్యామ్‌!। 
భక్తజన తారిణీం ప్రణమామి నవ్యాం - భవబంధహారిణీం ప్రణమామి 

రమ్యాం 


రేగాధి వాసినీం ప్రణమామి నిత్యం -రామకృష్ణార్చితాం ప్రణమామి నిత్యమ్‌! 


గాయత్రి! జనని! మాంరక్ష!రక్ష! - గర్గముని సన్నుతే! రక్ష! రక్ష! 
దేవేశవందితే! రక్ష! రక్ష! - దేవర్షిసంస్తుతే! రక్ష! రక్ష! 

వశిష్ట వరదాత్రి! రక్ష! రక్ష! - గాధి నందన నుతే రక్ష! రక్ష! 

రేగాధి వాసిని రక్ష! రక్ష! - రామకృష్ణార్చితే! రక్ష! రక్ష! 

సామవేదప్రియే! పాహి! పాహి! -సాధుజన సేవితే! పాహి! పాహి! 
ధీకారరూపిణి! పాహి! పాహి! - ధీశక్తివర్థిని! పాహి! పాహి! 
మునిజనోల్లాసిని! పాహి! పాహి! - మధుర మంజులవాణీ! పాహి! పాహి! 
రేగాధివాసిని! పాహి! పాహి! - రామకృష్ణార్చితే! పాహి! పాహి! 


38 


శరణం తరునార్మభాసురా! శరణంమే గిరిజేశ వందితా! 
శరణం ధీశక్తి పాలనీమే! శరణం దీనజనార్తి నాశనరతా! 
శరణం యోగ తపఃప్రమోదినీ! శరణం యోగిగణార్చితా! శివా! 
శరణం రేగాధి వాసినీమే! శరణంసా! రామకృష్ణహితైషిణీ! 


యోగి హృదయ వాసిని! తే నీరాజనం - యోగ సిద్ధిసంధాయిని! నీరాజనమ్‌! 
నాదగానమోదిని! తే నీరాజనం - నారదకీర్తిత మహిమే! నీరాజనమ్‌! 

ప్రజ్ఞాన ప్రదాయిని! నీరాజనం - ప్రచురదీప్తి భాసురే! నీరాజనమ్‌! 
రేగగ్రామేశ్వరి! తే నీరాజనమ్‌! - రామకృష్ణవందితే నీరాజనమ్‌! 


మంగళం చోరనాశిన్యై - రేగస్థాయె సుమంగళమ్‌। 
రామకృష్ణ బుధజ్ఞాయె - గాయత్ర్యై నిత్య్వమంగళమ్‌॥ 


39 


త్రీ గాయత్రీ స్వరార్చన 
శ్రీగాయత్రీ స్వరార్చన-1 బౌళిరాగం - ఆదితాళము 


గాయత్రి మాతకు షోడశోపచారములివే మనసా వచసా సకలోపచారములివే 


1. ఆగమ వినుతకు ఆవాహనమిదె. నవరత్న ఖచిత ఆసనమిదె 
2. _పరమపావనికి పాద్యమిదె. జాహ్నవీజల అర్థమిదె. 
3. _ ఆశ్రిత వత్సలకు ఆచమనమిదె. అల పంచామృతస్నానమిదె. 
4. చక్రధారిణికి చందనమ్మిదె, అమూల్య సర్వా భరణమ్ములివే. 
5. _ సురపూజితకు సుపుష్పమ్ములివే, పరిమళదివ్య ధూపమిదె. 
6. ధీస్వరూపిణికి దీపమిదె, నానారసయుత నైవేద్యమిదె. 
7. తరునార్మాభకు తాంబూలమిదె, నిత్య కర్పూర నీరాజనమిదె. 
8.  మదగజ గమనకు మంత్రపుష్పమిదె - మనసా సాష్టాంగ (ప్రదక్తిణమిదె. 
గాయత్రి మాతకు షోడశోపచారములివే మనసా సకలోపచారములివే. 
శ్రీ గాయత్రీ స్వరార్పన - 2, కాఫీ రాగం - ఆదితాళం 

పల్లవి : శ్రీ గాయత్రీ నమోనమో (శితభవనాశిని నమోనమో 

రేగనివాసిని నమోనమో రామకృష్ణనుత నమోనమో 
1. తాపసజనప్రియ నమోనమో త్రిపద గాయత్రి. నమోనమో 
2. సకలార్థప్రద నమోనమో సామగానపియ నమోనమో 
8. విమలాకారిణి నమోనమో విశ్వవందిత నమోనమో 
4. తుల్యరూపిణి నమోనమో తుష్టి ప్రదాయిని నమోనమో 
ర్‌. వరదహస్తా నమోనమో వరప్రదాయిని నమోనమో 
6. రాగరంజిత నమోనమో రాజీవ లోచన నమోనమో 
7. ప్రణవ స్వరూపా నమోనమో ప్రణవనాదప్రియ నమోనమో 
8. యోగ స్వరూపా నమోనమో యోగప్రదాయిని నమోనమో 
9. భక్త వందితా నమోనమో భక్త వత్సలా నమోనమో 
10. _గోలోకవందితా నమోనమో గరుడవాహనా నమోనమో 
11. _దేవర్షీ సుత నమోనమో దేవసుపూజిత నమోనమో 
12. వశిష్ట వందిత నమోనమో వరదాభయదా నమోనమో 


40 


స్వరసంపత్రద 
ధీ ప్రసాదిని 
మాతంగగమనా 
హిరణ్యరూపిణి 
ధీ స్వరూపిణి 
యోగానందా 
యోగధారిణీ 
నాట్యవినోదా 
ప్రణవస్వరూపా 
చోదనరూపా 
దయాలవాలా 
యోగమాయా 


: శ్రీ గాయత్రీ 


రేగనివాసిని 


నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 


నమోనమో 


సకలాభయద 
దీనదయాళూ 
మహర్షి మనోజ్ఞా 
హ్రీంకార ప్రియ 
ధీరగంభీరా 
యోగకారిణీ 
యోగవిలాసిని 
నందివాహనా 
ప్రతిపత్‌ ప్రతిష్ట 
చోరనాశినీ 
ధర్మస్వరూపా 
యోగరూపిణీ 
(శిత భవనాశిని 


రామకృష్ణనుత 


నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 
నమోనమో 


నమోనమో 


శ్రీ గాయత్రీ స్వరార్పన - 3, మధ్యమావతి రాగం - ఆదితాళం 


: సంధ్యాదేవిం సదాస్మరామి - సావిత్రి మాతరం సతతం నమామి 


మాతృగాయత్రీం మనసాస్మరామి - శ్రీ సరస్వతీం శిరసానమామి. 


సకలార్థదాయినీం మనసాస్మరామి - సకల జన వందితాం శిరసానమామి 


2. రిపుసంహారిణీం మనసాస్మరామి - త్రిపురారి వినుతాం శిరసానమామి 


41 


గరుడ ఘనవాహనాం మనసాస్మరామి - గర్లముని వినుతాం శిరసానమామి 
మలయగిరి వాసినీం మనసాస్మరామి - మహిర్షి మనోజ్ఞాం శిరసానమామి 


॥పల్లవి॥ 


పరమ పావనీం మనసాస్మరామి - పాపవినాళినీం శిరసానమామి 
దాసజన వినుతాం మనసాస్మరామి - ధర్మ స్వరూపిణీం శిరసానమామి 
నిగమాంత విదితాం మనసాస్మరామి - నిరవధి సుఖదాం శిరసానమామి 
సప్తస్వర రంజితాం మనసాస్మరామి - సప్తముని పూజితాం శిరసానమామి 


॥పల్లవి॥ 


3)1. 


రేవాంబు సేవితాం మనసాస్మరామి - రేగపుర వాసినీం శిరసానమామి 
రాకేందు వదనాం మనసాస్మరామి - రామకృష్ణ సుతాం శిరసానమామి 
ప్రణవ స్వరూపిణీం మనసాస్మరామి - ప్రతిపత్‌ ప్రతిష్టితాం శిరసానమామి 
శ్రీ వేదమాతరం మనసాస్మరామి - శ్రీ గాయత్రీం శిరసానమామి ॥పల్లవి॥ 


శ్రీ గాయత్రి స్వరార్పన - 4, సారంగ రాగము - ఆదితాళము 


: లాలిలాలి గాయత్రి మాతకు లలితసరాగాల గాయకులలాలి. 


. కశ్యప వందితకు, క్రతుముని నుతకు, కామితార్ధ ప్రదకు, కెంపులలాలి. 


ముక్తా వర్ణాత్మికకు, మునిజన జపితకు, ముక్తిదాయినికి, ముత్యాలలాలి. 


॥పల్లవి॥ 


. పరమేశ్వరికి, పరదేవతకు, ప్రజ్ఞానదాత్రికి, పగడాలలాలి. 


లాలిలాలి సంధ్యామాతకు, సదాసుమధుర సుస్వరలాలి. ॥పల్లవి॥ 


. గోలోకవాసినికి, గోవింద రూపిణికి, గోవింద ప్రియకు, గోమేధిక లాలి. 


పుస్తక ధారిణికి, పురుహూతికకు, పుణ్య ప్రదాత్రికి, పుష్యరాగ లాలి. ॥పల్లవి॥ 


. నిత్యవైభవకు, నిత్యానందకరికి, నిత్యసుఖదాయినికి, నీలాల లాలి. 


లాలి లాలి పావిత్రి మాతకు సకలవేదల స్వరయుతలాలి. ॥పల్లవి॥ 
. ప్రణవస్వరూపిణికి, పరమపావనికి, పాపవినాశినికి, పచ్చలలాలి. 
విశ్వసాక్షిణికి, విష్ణురూపిణికి, విజ్ఞానదాత్రికి, వైదూర్య లాలి. ॥పల్లవి॥ 
. వరద హస్తకు, వీణాపాణికి, వరప్రదాయినికి, వజ్రాలలాలి. 
లాలి లాలి సరస్వతీ మాతకు సంగీత సాహిత్య సౌరభ లాలి. ॥పల్లవి॥ 
చు 


42 


(శీ మవో గణాధివతయే నమః 
(శీ గాయత్రీ మాత్రే నమః 


ఓం నమో నమః శంకర పార్వ్పతీభ్యామ్‌ 


“శ్రీ (గాయత్రీ శతాధిక నామ సహిత) సంధ్యాస్తుతి” 


రాగ మాలిక 


శ్రీ మాతా! శ్రీ కరీ శ్రీమన్మహాదేవి ! ఓ దేవి శ్రీదేవి శ్రీవాగ్దేవి 

బుగ్యజుస్సామ అధర్వణ వేద స్వరూపిణీ - ఓంకార రూపిణి ! 
ప్రణవనాదప్రియే 

నిను స్తోత్రమున్‌ జేయ నేనెంత వాడన్‌ - నా యెదన్‌ నిల్వుమా ! 
నాదోసముల్‌ సైచుమా ! 

నన్ను మన్నించుమా ! నన్ను కాపాడుమా ! - నా జిహ్వగ్రమునన్‌ నిల్చి, నీ 

వాక్కులన్‌, నా నోట పల్మించి 

నీ శతాధిక నామ సహిత సంధ్యా వరస్తుతిన్‌ గానాధేయంబు గావించి 

గాయకుల రక్షించి, గాయత్రి నామంబు సార్థకంబగు నటుల, గావించుమా |! 

హేజగజ్జననీ ! తత్త్వస్వరూపిణీ ! అనుగ్రహప్రదాత్రీ, 

గాయత్రీ మాతా ! తవచరణం శరణం తే వందనం. 


ప్రణవ స్వరూపిణి ! ప్రణవ నాదంబునన్‌, సప్త వ్యాహృతులన్‌, నీ దివ్య 
మంత్రంబునన్‌ 

ప్రాణాయమంబున్‌ త్రిసంధ్య వేళలన్‌, త్రికరణ శుద్ధిగన్‌ ప్రణతులేనిడియెదన్‌. 
ప్రతిదినం 

బోయమ్మ! మాయమ్మ! మమ్ము రక్షించవమ్మా సర్వ సంపద్రదాత్రీ ! 
సకలార్థదాయినీ ! ఆగమ 

వినుతా! గాయత్రీమాతా ! తవ చరణం శరణం తే వందనం. 


ముని జన వందితా ! శ్రీ మహా గణాధిపున్‌, అస్మత్‌ గురు దివ్య 
చరణంబులన్‌, ముందుగా 
(మొక్కెదన్‌ ముదమార ముమ్మారు ముగురమ్మల మూలపుటమ్మ! కార్యసిద్ధకోరి 
యను దినంబు. 


43 


ఆగ్రిత వత్సలా ! ఆచమనము జేసెదన్‌, కేశవా! నారాయణా! మాధవా 
యనుచు, హరినామములన్‌ స్తుతించెన్‌ క్లేశముల్‌ బాపి గావుమా! వైష్ణవీ ! విష్ణు 
స్వరూపిణీ ! ఇష్టకామ్య ప్రదాత్రీ ! శ్రీ గాయత్రీ మాతా తవచరణం శరణం వందనం. 


4. యుగ పాద దేశ కాల స్థల వత్సర అయన, బుతు మాస పక్ష తిధి వార 
నక్షత్ర యోగ కరణాదులన్‌, 
కాలపురుషునే కీర్తించెదన్‌, గోత్ర నామంబులన్‌, సంకల్పమున్‌ జెప్పెదన్‌, 
సంకల్ప సిద్ధి గలుగంగ 
జేయుమా! అర్హ్య ప్రదానము జేసెదన్‌ ! అఘములన్‌ బాపుమా ! హే సరస్వతీ 
తుల్యరూపిణీ | 
ఈప్పితార్థప్రదా! శీ గాయత్రీ మాతా ! తవ చరణం శరణం తే వందనం. 


5. _ సంధ్యాయైనమః సావిత్రై నమః గాయక్రై నమః సరస్వత్యై నమః అనుచు నే 
సద్భక్తి మైక్కెదన్‌, దయను వీక్షించగన్‌ 
దయాంతరంగా, కృపాంతరంగా ౩ సరసిజనయనే, వరదాభయహస్తే, 
ఉషః కాలగమ్యే శ్రీ గాయత్రి 
మాతా తవచరణం శరణం తే వందనం. 


6. ఓజోసి, సహోసి, బలమసి, భ్రాజోసి, దేవానాంధామనామాసి, విశ్వమసి, 
విశ్వాయుః సర్వమసి, 
సర్వాయుః అభిభూః ఓంగాయత్రీ యనుచు అమ్మా! ఆర్తి నిను ఆవాహనము 
జేసెదన్‌ 
ఆదరించవమ్మా! హే అమృత స్వరూపిణీ ! రేగనివాసినీ ! ఊహాతీతే ! 
శీ గాయత్రీ మాతా ! తవచరణం 
శరణం తే వందనమ్‌! 
7, బ్రహ్మాత్మనే బ్రాహ్మి! విష్ట్వాత్మనే వైష్ణవి ! రుద్రాత్మనే రుద్రాణి ! సత్యాత్మనే 
సత్యస్వరూపిణి! జ్ఞానాత్మనే 
జ్ఞానాప్రదాయిని, సర్వాత్మనే సర్వ వ్యాపిని ! అనుచే నే జేసెదన్‌ అంగన్యాస 
కరన్యాసముల్‌ 
దిగ్భంధమున్‌ గోరుచున్‌, యనుగ్రహించవే మమ్ము నిత్య సుఖదాయినీ ! శృతి 
త్రయ విశేషజ్ఞా, 
బుషి జనపూజితా! శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనం. 


44 


10. 


Ll 


మాతా గాయత్రీ ! నిను మనసార ధ్యానించెదన్‌, నిల్చుకొందున్‌ నాదు 
హృత్పీఠమున్‌, నిశ్చల భక్తితో 
కొల్చెదన్‌, సుఖాసీనవై సుస్థిరమ్ముగ నుండి సద్భక్తి నీయవే హే 
సర్వాంతర్యామినీ | సర్వయంత్రాత్నికే! 
బూక్సాసుర హర పూజితా (శ్రీ గాయత్రీ మాతా ! తవ చరణం శరణం తే 
వందనం. 


పృథ్వి తత్తాత్మికకు, పుడమి జనపూజబితకు, పరిమళ గంధమిదె 
ఆకాశ తత్వాత్శికకు, ఆర్యా మహాదేవికి, అక్షయ పుష్పము లివె 
వాయు తత్తాత్మికకు, వారి జాసనాది పూజితకు, పరిమళ ధూపమిదె 
వహ్నితత్వాత్మికకు, వరప్రదాయినికి, వరదివ్య దీపమిదె! 

అమృత తత్వాత్శికకు, అయోనిజకు, అమృత నైవేద్యమిదె 
సర్వతత్వ్వాత్శికకు, సర్వమంగళకు, సకలోపచారము లివె 

పంచపూజ చేసెదన్‌, పరమ పావనీ ! పరమపద మొసంగవే 
పంచశీర్నా ! భక్తజన వరదా! %ంచిత భవలతా ! 

శీ గాయత్రీ మాతా ! తవ చరణం శరణం తే వందనమ్‌ 


ఓం భూః ఓం భువః ఓగ్‌ంసువః ఓం మహః ఓంజనః ఓంతపః ఓగ్‌ం 
సత్యం. “ఆం” తత్స వితుర్వరేణ్యమ్‌ 
“హీం” భర్గో దేవస్య ధీమహి “క్రోం” ధియో యోనః ప్రచోదయాత్‌ ఓం 
పరోరజసి సావదోమ్‌ ఓ మాపోజ్యోతీ 
రసోమృతమ్‌ (బ్రహ్మ భూర్భవస్సువరోమ్‌ యనుచు పూర్ణ గాయత్రి 
మంత్రమున్‌ జపింతునమ్మ! యధాశక్తి హే 
జగన్మాతా ! గోలోక వాసిని “కన విమోచిని శ్రీ గాయత్రీ మాతా 
తవచరణం శరణం తే వందనమ్‌! 


అం-ఈం-ఊం; బుం "౦ ఐం; బెం-సం-హం 

ళం-క్షం-కం; ఖం-గం-ఘం, జ చం-ఛం, జం; 

రుం-ఇం, ఊం-ఠం-వం, నమః యనుచు బీజాక్షరములన్‌ 
జపించెద నోయమ్మ! చతుర్వింశత్యక్షరాత్నికే, దేవ గణార్చితా! 

ఎవరేనీ సరి? శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


45 


12. హే జగదానంద కారిణీ! నీ దివ్య రూపంబు నిల్పెదన్‌ నా హృదిన్‌ 
దివ్య జ్యోతిగా భావించెదన్‌ నా మదిన్‌, దేదీప్యమానమైన వెల్లొందవే 
నా భ్రుకుటి మధ్యాన, నిలుపవే నా దృష్టి నాసికాగ్రాన, నీదు రూపంబు 
ధ్యానించెదన్‌, నీ మంత్రార్థంబు భావించెదన్‌ 
నిరాకార - సాకార - నిర్గుణ - సగుణ - ద్వంద్వాతీతా! 
హే జ్యోతి స్వరూపిణీ! వరప్రదాయినీ ఏలా నీదయరాదు? 
శ్రీగాయతీమాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


13. ముక్తా, విద్రుమ, హేమ, నీల - ధవళ - పంచ వర్ణాత్మికా నమోస్తు 
పంచ శీర్నా నమోస్తు - త్రినేత్రీ! నమోస్తు 
రత్న కిరీట ధారిణీ! నమోస్తు, చంద్రలేఖా విరాజితా! నమోస్తు 
వరదాభయ హస్తినీ! నమోస్తు! కుశ - అంకుశ - శుభ్ర - కపాల - గదా 
శంఖ - చక్ర - అరవిందయుగళ ధారిణీ! దశహస్తా నమోస్తు 
హే పంచముఖ గాయత్రీ స్యందనోత్తమ సంస్థాయినీ ఐశ్వర్యప్రదా 
శ్రీగాయతీమాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


14. సత్త్వ రజ స్తమో - త్రిగుణాత్మికే - సంధ్యామాతా వందనం 
మూల ప్రకృతీ! మునిజనవందితా! సరస్వతీ మాతా వందనం 
దుర్గా - రాధా - లక్ష్మీ - సరస్వతీ - సావిత్రీ రూపిణీ గాయత్రీ వందనం 
హే సంధ్యామాతా! ధీర గంభీరా! ఒరులెవరే నీ సరి. 
శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


15. జ్ఞాన ప్రదాత్రితే వందనం - ఐశ్వర్యప్రదాయినీ అభివందనం 
శబ్ద - స్పర్శ - రస - రూప- గంధ - స్వరూపిణీ! సదా వందనం 
కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములే దశ హస్తములుగా భాసిల్లు ధర్మ స్వరూపిణీ 
వందనం! 

మనః కారక చంద్రలేఖా విభూషితా వందనం - రత్న కిరిటీ ధారిణీ! బుద్ధి 
ప్రదాత్రితే వందనం 

చతుర్వింశతి తత్త్వ శరీరధారిణీ చతుర్వింశ త్యక్షరాత్మికే వందనం! 

హేతత్త్వ స్వరూపిణీ! మహాలక్ష్మీ! ఓంకార రూపా! 

శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


46 


16. 


17. 


18. 


19. 


మనో బుద్ధి చిత్త అహంకారముల్‌ నాల్లును, సూక్ష్మ భూతమ్ములైదును, 

ఇంద్రియమ్ములు పదియును, గుణములవి మూడును 

ఇంద్రియ విషయములు పదియును, ఈ ముప్పది రెండు కలసి 

సూక్ష్మరూపమైన చిచ్చక్తీ సావిత్రీ! సరస్వతీ! గాయత్రీ! సదా వందనం 

హే మహర్షి మనోజ్ఞ! హిరణ్యకమలాసనా! 

బెన్నత్యప్రదా! శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 

పంచ భూతమ్ములే - పంచముఖములు కాగ ట్రిమూర్తులే నీదు త్రినేత్రములు 
కాగ 

దశ దిశలే నీదు దశ బాహువులై యొప్ప బ్రహ్మాండ భాండమే స్తూల దేహమై 
భాసి 

ప్రణవ స్వరూపిణీ! గాయత్రీ! ప్రణమామి నిత్యం - సృష్టి స్థితి లయ 

తిరోధాన, అనుగ్రహ 

పంచకృత్య పరాయణా - పంచముఖీ - ప్రణమామి భవ్యాం 

హే రామకృష్ణనుతా! ధీప్రసాదినీ - అంకుశ బీజాక్షర ప్రియా 

శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


3€ 


సకల జీవనాధారా! సమస్త దుఃఖ క్షయకరీ! 

సర్వసుఖ ప్రదాత్రీ! సర్వవ్యాపినీ! సృష్టి - స్థితి - లయ - కారణ భూతా - 
ఆత్మ ప్రకాశకారకా! ఉపనిషత్‌ ప్రతిపాదితా! అవాజ్మానస గోచరా! 
శరణాగత త్రాణా - కామితార్థ ప్రదా! సేవకజన పాప వినాశినీ! 
అజ్ఞానాంధకార నాసినీ! సూర్యమండలాంతర్గత సవితృ దేవతా రూపిణీ! 
బ్రాహ్మీ! నీ తేజమున్‌ నిక్కమ్ముగా నిజమనమ్మునన్‌, నిత్యమున్‌ 

ధ్యానింతు నోయమ్మ! సద్బుద్ధిం (ప్రసాదించవే! సత్మార్మా చరణా 

సక్తునిం జేయవే! హే అమ్మల గన్న యమ్మ యోగ ధారిణీ! అః అక్షరాత్నికే 
శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌. 


అమ్మా! యధాశక్తి నీ జపము నేచేసి, సూర్యోపస్థాన మం(త్రమున్‌ పఠించి 

సంధ్యా వందన విధిం. సంపూర్తిగావించి, గుహ్యోతి గుహ్యమౌ జపము నీకు 
అర్పింతు నోయమ్మ 

హేమాతా గాయత్రీ! నవభక్తి ప్రదాత్రీ! ఆం బీజాక్షరప్రియా! 

శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


47 


20. 


21. 


22, 


28. 


24. 


అమ్మా! నీదు జపమొనర్చిన స్థలము నిశ్చయముగ, పవిత్ర స్టలమగుట 
థి థి 


నిజము - నిజము 
అట్టి ప్రాదశ రేణువుం భక్తి తోడ నాదు నుదుట నిడుదు అనంత ఫలసిద్ధి 
కొరకు 


కరుణాంతరంగా! ప్రణవ స్వరూపిణీ! హ్రీంకారప్రియా! 
శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


నీ మంత్రమున్‌ మించు మంత్రంబు లేకుంట నిజము - నిజము 

అన్ని దేవతల మిన్న ఆ లలితయు నీవగుట నిక్కము గదా! 

నీ మంత్ర జపితలన్‌, రక్షించి గాయత్రిగా పేర్వడ్డ నీకు నీవే సాటి 

అమ్మా! ఆర్తితో అర్థించు అందరకు నీ దివ్య మంత్రమున్‌ జపియించు 

శక్తి నీయమ్మా! సదా! నీ సేవా భాగ్యముం, సద్బుద్ధియుం, ప్రసాదించవమ్మ! 
వేదమాతా! చోదనరూపా! క్రోం బీజాక్షరప్రియా! 

శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌ 


(శ్రీ గాయత్రీ సంకీర్తనం - శ్రీ గాయత్రి శతాధిక నామభిః వందనం - 
చూడుము) 


హే గాయత్రీ మాతః! పాహిమాం! పాహిమాం పాహిమాం పాహి! తుభ్యం 
నమో మాతః! తుభ్యం 
నమోమాతః! తుభ్యం నమః యోగప్రదాయినీ పాహిపాహి, క్తీం 
వీజాక్షరప్రియా తుభ్యం నమః 
శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌. 


ఆగమ వినుతకు ఆనంద నీరాజనం మంగళ కారిణికి మంగళ నీరాజనం 
కామితార్థప్రదకు కర్పూర నీరాజనం సంధ్యామాతకు సదా నీరాజనం 
తురీయ పదగామినికి. “సౌః” బీజాక్షర ప్రియకు సకల జన నీరాజనం 
శ్రీ గాయత్రీ మాతా! తవ చరణం శరణం తే వందనమ్‌. 


సర్వేజనాః స్ఫుఖినో భవంతు. సన్మంగళానిభవంతు - శ్రీ శ్రీ శ్రీ శ్రీశ్రీ శ్రీ 


48 


10. 


Ll: 


12. 


త్రీ గాయత్రీ సంకీర్తనం 


శ్రీ గాయత్రీ శతాధిక నామభిః వందనం - సంకలనం: శ్రీ కె.కె.విశ్వనాధం 


తరుణాదిత్య సంకాశా, త్రివిక్రమ పదాక్రాంతా, త్రిస్వరా, త్రిలోచనీ, తత్త్వ 
రూపిణితే వందనం. 
సహస్ర నయనోజ్ఞ్వలా, సావిత్రీ, సూర్యతనయా, సంసారార్డవ తారిణీ, 
సంధ్యామాతా వందనం 
విచిత్ర మాల్యా భరణా, వైష్ణవీ, విమలాకారా, వ్యోమ మండల, మధ్యస్థా 
విశ్వజననీ వందనం. 
తుహినాచలవాసినీ, గుణాశ్రయా, గుణవతీ, గుణత్రయ సమాయుక్తా, 
అతుల్యరూపిణీ వందనం 
వరదాభయ హస్తా, వహ్నిమండల మద్యస్తా, వాయుమండల సంస్థితా, 
వర(ప్రదాయినితే వందనం 
రేవాతీర నివాసినీ, గాయత్రీ, గోమతీ, గంగా, గార్యప్రియా, గురు పదా, 
రేగగ్రామస్థితే వందనం. 
ప్రణిత్రయ విశేషజ్ఞా, గుహావాసా, గుణాధారా, గుహ్యా, గంధర్వ రూపిణీ, 
ప్రజ్ఞాన ప్రదాత్రితే వందనం. 
యంత్రాకృతి విరాజితా, గహ్వరీ గణపూజితా, గుణత్రయ వివర్ణితా, 
యమపాశ విమోచనితే వందనం. 
భద్రపాద ప్రియా, గుహ లింగాగధారిణీ, కాలచక్ర వితానస్థా, కామ క్రోధాది 
వర్ణితే వందనం 
గోవింద పదగామినీ, గేయగాన ప్రియా, గోవింద పదపూజితా, గోలోక 
వాసినితే వందనం 
దేవర్షి గణ సంతుష్టా, సుషుమ్నానాడీ భేదినీ, సుప్రకాశా, సుఖాసీనా, 
దేవగణార్చితే వందనం. 
వనమాలా విభూషితా, సుమతి, సురపూజితా, సుధాంశు బింబవదనా, వీణా 
వినోదినితే వందనం. 


49 


19. 


14. 


15. 


16. 


17. 


18. 


19 


20. 


21. 


22, 


28. 


24. 


25. 


స్యందనోత్తమ సంస్థాయినీ, సీతా, సత్త్వాభయా, సంధ్యా, సామగాన ప్రియా, 
సాధ్వీ, సంకీర్తనా ప్రియే వందనం. 
ధీర జీమూత జీవనీ, సుస్తనీ, సువిలోచనా, సుబ్రూ, స్సునాసా, సుశ్రోణి, 
ధీరూపిణితే వందనం 
మత్తమాతంగ గమనా, మహేంద్రీ, మంత్రరూపిణీ, మహాలక్ష్మీ ర్మహాసిద్ధి 
మహిమాధ్యష్ట సిద్ధితే వందనం 
హిరణ్య కమలాసనా, సర్వాభరణ పూజితా, సుషుప్యవన్నా, సుదతీ, హితంకరి 
తే వందనం 
ధీర జనోద్దార నిరతా, సుందరీ, సాగరాంబరా, మీనాక్షీ మధురా వాసా, 
ధీప్రసాదినితే వందనం 
యోగినీ, యోగధారిణీ, మోహినీ, మదనాకార, మధుసూదన, చోదితా 
యోగప్రదాయినితేవందనం 
నటన్నాట్యైక నిరతా, నగేంద్ర తనయా, ఉమా, చంద్ర మండల దర్పణా, 
నవభక్తి ప్రదాత్రితే వందనం 
ప్రణవాద్యక్షరాత్మికా, చంద్రమండల సంస్థితా, చక్రిణీ, చక్రరూపిణీ, 
ప్రణవనాద ప్రియతే వందనం 
ఘోరా చార క్రియాసక్తా, గంధర్వ నగరాగారా, గౌరవర్డా గణేశ్వరీ, ఘోర 
పాప వినాశినితే వందనం 
దారిద్యచ్చేదకారిణి, జ్యోత్నాతపాను లిప్తాంగీ, పాపఘ్సీ పరమేశ్వరీ, దాస 
జనరక్షిణీ వందనం 
యాదవేంద్ర కులోద్భూతా, సర్వ మంత్రాశ్రయా, ధేను, మహామారుతా 
వీజీతా, యోగమాయాతే వందనం 
తురీయ పదగామినీ, సుఫల, సువిధాయినీ, సూర్యమండలమద్యస్థా, 
తవచరణం శరణం తే వందనం 
మహామాయా, మహేశ్వరీ దయాంత రంగా, ఐం’ బీజాక్షర ప్రియా 
గాయత్రీ! శతాధిక నామభిః తవ వందనం 


శ్రీ గాయత్రీ మాతా | తవ చరణం శరణం తే వందనం 


50 


శ్రీ గాయత్రీ నమో నమో - బేహాగ్‌ రాగం 


పల్లవి : శ్రీ గాయత్రీ నమో నమో - భవభయనాశిని నమోనమో - 
రేగ నివాసిని నమోనమో - రామకృష్ణ నుత నమోనమో 


కర్మసాక్షిణీ నమోనమో - కరుణా సింధూ నమోనమో 
ఏకాంత ప్రియ నమోనమో - అనేకరూప నమోనమో 
ఈశవందిత నమోనమో - ఈప్సితార్థతదా నమోనమో 
లసత్మాంతీ నమోనమో - లక్ష వ్రసిద్ధిదా నమోనమో 
హ్రీంకార ప్రియ నమోనమో - హితంకరితే నమోనమో 
హంసవాహనా నమోనమో - హర్షప్రదాయిని నమోనమో 
సత్యరూపిణీ నమోనమో - సకలార్థ ప్రద నమోనమో 
కవిజన వందిత నమోనమో - కామితార్థప్రద నమోనమో 
హరిహరాత్మజే నమోనమో - హరి హర వినుతే నమోనమో 
10. లయకారిణితే నమోనమో - లక్ష్మీ ప్రదాత్రితే నమోనమో 
11. హ్రీం స్వభావినీ నమోనమో - హితారాధ్య రూప నమోనమో 
12. సర్వ మంగళా నమోనమో - సత్య జ్ఞానప్రద నమోనమో 
13. కలిమలకులిశే నమోనమో - కవిగణ వరదే నమోనమో 
14. లలితా మాతా నమోనమో - లలిత రాగిణీ నమోనమో 

15. హ్రీం మందిరా నమోనమో - హిరణ్య రూపిణి నమోనమో 
16. హ్రీం కులోద్భవా నమోనమో - హితకర్మ ఫలద నమోనమో 


౨9౨౦౫ ౯ ల [£ ల [ర గ 


వీనుల విందుగా విను నాదం - కాఫీ రాగం 


పల్లవి : వీనుల విందుగ వినునాదం - గాయత్రి నామమె మధురపు వేదం 
కనులక ఆరూపు కడు రమణీయం - గాయత్రి రూపమె కమనీయం 


చరణం : 1. గాయత్రి భజనమె గణనీయం - అనిశము చింతనె భజనీయం 
సకలలోకాలకు అనుసరణీయం - అవనీజనులకు అనుభవవేద్యం 


2. నాదోపాసనే తరణ స్వరూపం - ఇహపర సుఖములు ఇచ్చే మంత్రం 
గాయత్రి జపమె భవభంజనము - కలికాలంలో తారక మంత్రం. 


51 


త్వమేవ శరణం గాయత్రీ 
త్వమేవ శరణం త్వమేవ శరణం - త్వమేవ శరణం గాయత్రీ 


సవితృ రూపిణి సన్నుత నాయకి - సఖ్యభక్తి నొసగవె సావిత్రీ 
ఆగమ వినుతే ఆనంద రూపిణి - శ్రవణము నీయవె గాయత్రి (త్వమేవ) 


. దయాంతరంగా ధర్మ స్వరూపిణి - నీ దాసులమే శ్రీ గంగే 


వరదరూపిణి వింధ్య విహారిణి - వందనమమ్మా భవాని (త్వమేవ) 


. అరుణే కరుణే అఘ వినాశిని - అర్చన చేసేద కాళికా 


సేవకజననుతే సంషత్సదాయిని - నీ సేవకులమె శ్రీ లక్ష్మీ (త్వమేవ) 


. ఆత్మరూపిణి అభయ ప్రదాయిని - ఆత్మార్పణ మిదే శ్రీ వాణి 


సంగీత ప్రియ స్వరసంపత్తద - సదా కీర్తించెద రాజేశ్వరి (త్వమేవ) 


. చిన్మయ రూపా చిట్రూపిణివె - చింతించెద మది శ్రీ బాల 


నవభక్తి ప్రదాత్రి నవమోహినివె - త్వమేవశరణం శ్యామలే (త్వమేవ) 


ఉయ్యాల పాట - రాగం - నీలాంబరి, తాళం - ఖండచాపు 
ఉయ్యాల లూగవమ్మా గాయత్రి జననీ ఉయ్యాలలూగవమ్మా సయ్యాట 
పాటలను శ్రీ సూర్య తనయా 
గంధర్వాంగనలు నీ గుణ గానమ్ము చేయగా - 
సుమధుర గానమ్ము వినుచు వారల కృప గనుచు 
సప్తబిషులు సద్భక్తిని నిను స్తుతియించగా - 
నగుమోముతో కనుచు వారి మొర లాలించుచు 


అప్సరసలు అందమలర నీ లీలల నాట్యమాడ - 
అద్భుతమును చూచుచు వారల కభయ మిడుచు 


వ్యాసుడు నాల్లు వేదములు విభజన చేయగ - 
శిష్యప్రశిష్యులు ప్రచారము చేయగ వరము లిడుచు 


నారద నారాయణ సంవాదం నీ నామ సహస్రం - 
గానము చేయు భక్తుల రక్షణ చేయగ గాయత్రీ 


52 


వశిష్ట విశ్వామిత్ర సరస సంవాదములు వినుచు - 
సేదదీరి సంతసమున సద్భుక్తుల బోవగ 
విశ్వనాధనుతా ఉయ్యాల లూగవమ్మా ॥పల్లవి॥ 


మంగళ హారతి - సురటి రాగం - ఆదితాళం 


మంగళ హారతి నీకమ్మా- అమ్మా హారతి గైకొనుమా 
అమృత వర్షిణి గాయత్రీ - అమ్మా హారతి చేకొనుమా 


రేగనివాసిని గాయత్రీ - మంగళ హారతి నీకమ్మా 
విశ్వనాధనుతగాయ త్రీ - నిత్యమంగళం నీకమ్మా 


ఆనందదాయిని గాయత్రీ - ఆనంద హారతి నీకమ్మా 

రాయంచ వాహన వీవమ్మ - రాగాల హారతి గైకొనుమా 

బాల రూపిణీ వీవమ్మ - భక్తుల హారతి చేకొనుమా 

అరుణారుణవే బ్రహ్మాణి - అతివల హారతి నీకమ్మా ॥పల్లవి॥ 


కలిమల నాశిని సావిత్రీ - కర్పూర హారతి నీకమ్మా 

నందివాహనపు నీవమ్మ - నాట్యాల హారతి గైకొనుమా 
నవయవ్వనివి నీవమ్మ - నవరత్న హారతి చేకొనుమా 

ధవళ వర్ణవే శివానీ - దీపాల హారతి నీకమ్మా ॥పల్లవి॥ 


మంగళదాయిని సరస్వతి - మంగళ హారతి నీకమ్మా 

గరుడ వాహనపు నీవమ్మ - గానాల హారతి గైకొనుమా 

ప్రౌడ రూపిణివి నీవమ్మ - ప్రమధుల హారతి చేకొనుమా 

పీతవర్ణవే వైష్ణవీ - పరిమళ హారతి నీకమ్మా ॥పల్లవి॥ 


53 


శీ గాయత్రీ పంజర స్తోత్రమ్‌ 


భగవంతం దేవ దేవం బ్రహ్మాణం వరమేష్టినం | 
విధాతారం విశ్వసృజం పద్మయోనిం (ప్రజాపతిం ॥ 
శుద్ధస్ఫటి క సంకాశం మహేంద్రశిరోపమం । 
బద్ధపింగ జటాజూటం తటిత్మనక కుండలం ॥ 


శరచ్చంద్రాభ వదనం స్ఫుర దిందీవ రేక్షణం | 
హిరణ్మయం విశ్వరూప ముపవాతాజినా వృతం ॥ 


మౌక్తి కాభాక్షవలయ తంత్రీలయ సమన్వితం । 
కర్పూరోద్దూళితతనుం పస్రష్టారం నేత్రగోచరం ॥ 
వినయేనోప సంగమ్య శిరసా ప్రతిపత్యచ । 

నారదః పరిపప్రచ్చ దేవర్షిగణ మధ్యగః॥ 

నారద ఉవాచ ; 

భగవాన్‌ దేవదేవేశ సర్వజ్ఞ కరుణా నిధే | 
వ్రోతుమిచ్చామి తత్తత్వం భోగమోక్షైక సాధనం ॥ 
ఐశ్వర్యస్య సమస్య ఫలదం ద్వంద్వ వర్ణితం । 
(బ్రహ్మహత్యాది పాపఘ్నం పాపాద్యరి భయాపహం ॥ 
యదేకం నిష్మళం సూక్ష్మం నిరంజనమనామయం । 
యత్తేప్రియతమంలోకే తన్మే బ్రూహి పితర్మమ॥ 


బ్రహ్మోవాచ : 

శృణునారద వక్ష్యామి బ్రహ్మమూలం సనాతనం । 
సృష్ట్యాదౌ మన్మఖే క్రిప్తం దేవ దేవేన విష్ణునా ॥ 
ప్రపంచ బీజ మిత్యాహు రుత్పత్తిస్థితి హేతుకం । 
పురా మయాతు కథితం కశ్యపాయ సుధీమతే ॥ 


సావిత్రీ పంజరం నామ రహస్యం నిగమత్రయే । 
బుమ్యాదికంచ దిగ్వర్ణం సాంగావరణకం క్రమాత్‌ ॥ 


54 


వాహనాయుధ మంత్రాస్త మూర్తిధ్యాన సమన్వితం । 
స్తోత్రంశ్చణు ప్రవక్ష్యామి తవస్నేహాచ్చనారద ॥ 
బ్రహ్మనివ్రాయ దేయం స్యా దదేయం యస్యకస్యచిత్‌ । 
ఆచమయ్యనియతఃపశ్చా దాత్మ ధ్యాన పురస్సరం ॥ 
ఓమిత్యాదౌ విచింత్యాథ వ్యోమ్ని హేమాబ్ది సంస్థితాం ॥ 
ధర్మకంద గతజ్ఞానా ద్యైశ్యర్యాష్ట దళాన్వితాం ॥ 
వైరాగ్య కర్ణికాధీనాం ప్రణవగ్రహ మధ్యగాం । 
బ్రహ్మవేదిసమాయుక్తాం చైతన్యపుర మధ్యగాం ॥ 
తత్త్వహంస సమాకీర్ణాం శబ్దపీఠే సుసంస్థితాం । 
నాదబిందు కళాతీతం గోపురైరపి సంవృతాం ॥ 
విద్యా - విద్యా -మృతత్వాది ప్రకారై రపిసంవృతాం । 
నిగమార్గళ సంఛన్నాం నిర్గుణద్వార వాటికం ॥ 
చతుర్వర్గ ఫలోపేతాం మహాకల్ప వనైర్భ్వతాం । 
సాంప్రదానంద సుధాసింధు నిగమద్వార వాటికాం ॥ 
ధ్యాన ధారణ యోగాది తృణగుల్మ లతావృతాం | 
సదసచ్చి త్ప్వరూపాఖ్య మృగపక్షి సమాకూలాం ॥ 
విద్యా - విద్యా విచారాఖ్య లోకాలోకా చలావృతాం । 
పంచీకరణ పంచోళ్ధ భూత తత్త్వ నివేదితాం 
అవికార సమాశ్లిష్ట నిజధ్యాన గుణావృతాం । 
వేదోపనిష దర్భాధ్యాం దేవర్షిగణ సేవితాం ॥ 


ఇతిహాస (గహగణః సదారై రభివందితాం । 
గాథా ప్సరోభిర్యక్షైశ్చ గణకిన్నర సేవితాం ॥ 


నారసింహ ముఖైశ్చాపి పురుషైః కల్పచారణః | 
కృతగాన వినోదాది కథాలాపన తత్పరాం ॥ 


తది త్యవాజ్మనోగమ్య తేజోరూపధరాం పరాం । 
జగతః ప్రసవిత్రీంతాం సవితు సృష్టి కారిణీం ॥ 


55 


వరేణ్య మిత్యన్నమయీం పురుషార్థ ఫలప్రదాం । 
అవిద్యావర్ణ వర్ణ్యాంచతోజోవ దృర్గ సంజ్ఞి కాం ॥ 
దేవస్య సచ్చిదానంద పరబ్రహ్మ రసాత్మికాం । 
ధీమహ్య హంసవై తద్వి ద్రృహ్మాద్వైత స్వరూపిణీం ॥ 
ధియోయోనస్తు సవితా ప్రచోదయా దుపాసితా । 
పరోసౌ సవితాసాక్షా ద్దేవోనిరరణాయచ ॥ 

పరోరజస ఇత్యాది పరబ్రహ్మాత్మసావదోం | 
ఆపోజ్యోతి రితాద్వాభ్యాం పాంచభౌతిక సంజ్ఞి కాం ॥ 
రసోమృతం బ్రహ్మపదైస్తాం నిత్యాం తాపనీంపరాం । 
భూర్భువ సువరిత్యేతైర్నిగమత్వ ప్రకాశికాం ॥ 
మహర్దన స్తపస్సత్య లోకోపరి సుసంస్థితాం | 
తాద్భగస్యా విరాడ్రూపం రహస్యం ప్రపదామ్యహం ॥ 
వ్యోమకేశాకులాకాశ ద్యోకిరీట విరాజితాం । 
తటిద్భుకుటినా - క్రాంత విధి విష్ణు శివార్చితాం ॥ 


గురుభార్గవ కర్ణాంతాం సోమసూర్యాగ్ని లోచనాం । 
ఇలాపింగళ సౌషుమ్లు వామనాసా పుటాన్వితాం ॥ 


సంధ్యాద్విరోష్ట పుటితాం లసద్వాగ్భవ జిహ్వికాం | 
సంధ్యాసౌ ద్యుమణేకంఠ లసద్భాహుసమన్నితాం ॥ 
పర్జన్య హృదయాసక్త వసుసుస్తన మండలాం । 
ఆకాశోదర విత్రస్త నాభ్యవాంతర దేశికాం ॥ 
ప్రాజపత్యాఖ్య జఘనా మింద్రాణీ కటిసంజ్ఞి కాం । 
ఊరూమలయ మేరుభ్యాం శోభమానాం సురద్విషం ॥ 
జానునీ జహ్నుకుశికౌ వైశ్వ దేవలసద్భుజాం । 
అయనద్వయ సంఘాడ్య ఖురోద్య త్పితృసంజ్ఞికాం I 


56 


30 


పదాం(ఘి నఖరోమాళి భూతలద్రుమ లాంఛితాం । 
గృహరాశ్చ్య్యక్ష దేవర్షి మూర్తించ పరసంజ్ఞికాం ॥ 

తిథిమా సర్తు వర్షాఖ్య సుకేతు నిమిషాత్మికాం । 

అహోరా త్రార్థమాసాఖ్యా మార్యాంచంద్ర మసాత్మికాం ॥ 
మాయాకల్పిత వైచిత్ర సంధ్యా చ్చాదనసంవృతాం ॥ 
జ్వలత్మాలానల ప్రఖ్యాం తటిత్కోటిసమప్రభాం ॥ 
కోటిసూర్య ప్రతీకాశాం చంద్రకోటి సుశీతలాం । 
సుధామండల మధ్యస్థాం సాంద్రానందామృతాత్న్మికాం I 


వాగతీతాం మనోరమ్యాం వరదాం వేదమాతరం । 
చరాచర మయీంనిత్యాం (బ్రహ్మోక్షర సమన్వితాం ॥ 


ధ్యాత్వా స్వాత్మన్యభేదేన (బ్రహ్మపంజర మారభఖేత్‌ | 
పంజరస్య బుషిశ్చాహాం ఛందో విచ్చతి రుచ్యతే I 
దేవతాచ పరోహంః పరటబ్రహ్మోధి దేవతా । 
ప్రణవోవీజశక్తిస్సా దోంకీలక ముదాహృతం ॥ 


తత్తత్వం ధీమహి క్షేత్రం ధియోగస్తం యఃపరంపదం । 
మంత్రమాపో జ్యోతిరితి యోనిర్హంస స్సవేదకం ॥ 
వినియోగస్తు సిద్ధ్యర్థం పురుషార్థ చతుష్టయే । 

తతస్తై రంగషట్మంస్యా తైరేవ వ్యాపకత్రయం ॥ 


పూర్వోక్త దేవతాంధ్యాయే త్సాకారగుణ సంయుతాం । 
పంచవక్రాం దశభుజాం త్రిపంచనయనైర్యుతాం 


ముక్తావిద్రుమ సౌవర్ణామోషదీశ సమాననాం । 
వాణీంపరాం రమాంమాయాం చాసురైర్దర్చణైర్యుతాం ॥ 


షడంగ దేవతా మంటై రూపాద్యవయ వాత్మికాం | 
మృగేంద్ర వృషపక్షీంద్ర మృగహంసాసనస్థితాం ॥ 


57 


40 


అర్జేందు బద్ధమకుట కిరీట మణికుండలాం । 
రత్న తాటంక మాంగల్య వర[గైవేయ నూపురాం ॥ 


అంగుళీయక కేయూర కంకణాద్యై రలంకృతాం । 
దివ్య స్వగ్వస్త సంఛన్న రవిమండల మధ్యగాం I 
వరాభయాబ్ద యుగళాం శంఖ చక్ర గదాంకుశాం । 
శుభ్రంకపాలం దధతీం వహంతీ మక్షమాలికాం ॥ 
గాయత్రీం వరదాం దేవీం సావిత్రీం వేదమాతరం । 
ఆదిత్యపథగాం దేవీం స్మరేద్రృహ్మ స్వరూపిణీం I 
విచిత్రమంత్ర జననీం స్మరేద్వీర్యాం సరస్వతీం | 
త్రిపదా బుజ్మయీపూర్వ ముఖీబ్రహ్మస్త సంజ్ఞి కా ॥ 
చతుర్వింశతి తత్వ్వాఖ్యా పాతుప్రాచీం దిశంమమ । 
చతుష్పాదా యజుర్లహ్మదండాఖ్యాపాతు దక్షిణా I 
షట్రింశత్తత్వయుక్తా సా పాతుమే దక్షిణాందిశం । 
ప్రత్యజ్యుఖీ పంచపదీ పంచాశత్త త్త్వరూపిణీ ॥ 
పాతుప్రతీచీ మనిశం సామ(బ్రహ్మ శిరోంకితా | 
సౌమ్యా బ్రహ్మస్వరూపాఖ్యా సాథర్వాంగిరసాత్మికా I 
ఉదీచీం షట్పదాపాతు చతుఃషష్టి కళాత్మికా । 
పంచాశత్తత్వరచితా భవపాదా శతాక్షరీ ॥ 
వ్యోమఖ్యా పాతుమేచోర్థ్వ దిశం వేదాంగ సంస్థితా | 
విద్యున్నిభాబ్రహ్మసంజ్ఞా మృగారూఢా చతుర్భుజా I 
చాపేషు చర్మాసిధరా పాతుమే పావకీం దిశం । 
బ్రాహ్మీ కుమారీ గాయత్రీ రక్తాంగీ హంసవాహినీ ॥ 


బిభ్రత్మమండల్వక్షస్రక్‌ ్రువామే పాతునైర్భతిం । 
చతుర్భుజా వేదమాతా శుక్లాంగీవృషవాహనీ I 


58 


50 


వరాభయ కపాలాక్ష స్రగ్విణీ పాతుమారుతీం । 
శ్యామా సరస్వతీ వృద్దా వైష్ణవీ గరుడాసనా ॥ 
శంఖారాబ్దా భయకరా పాతుశైవీం దిశంమమ । 
చతుర్భుజా వేదమాతా గౌరాంగీ సింహవాహనా ॥ 


వరాభయాబ్దయుగకై ర్చుజైః పాత్వధరాం దిశం | 
తత్తత్సార్య్వ స్థితాస్స్వస్వ వాహనాయుధ భూషణాః ॥ 
స్వస్పదిక్షు స్థితాఃపాంతు గ్రహశక్ష్యంగ దేవతాః । 
మంత్రాధి దేవతారూపా ముధ్రాదిష్టాన దేవతాః ॥ 
వ్యాపకత్వేన పాత్వస్మా (నా పహృత్తల) మస్తకి । 
తత్పదం మేశిరఃపాతు ఫాలంమే సవితుఃపదం ॥ 


వరేణ్యంమే దృశౌపాతు (శుతింభర్గ స్స్పదామమ । 
(ఘ్రాణం దేవస్య మేపాతు పాతుధీమమహి మేముఖం ॥ 


జిహ్వాంమమ ధియఃపాతు కంఠం మేపాతు యఃపదం । 
న పదం పాతు మేస్మంధాౌ భుజౌపాతు ప్రచోదయాత్‌ ॥ 


కరౌమేచ పరఃపాతు పాదౌమే రజసోవతు । 
సామేనాభిం సదాపాతు కటింవై పాతుమే వదోం ॥ 


ఓమాప స్పక్టినీపాతు గుహ్యం జ్యోతి స్స్పదామమ । 
ఊరూమమ రసఃపాతు జానుం అమృతం మమ ॥ 


జంఘేబ్రహ్మపదంపాతు గుల్ఫౌభూః పాతుమేసదా । 
పాదౌ మమభువః పాతు సువః పాత్వఖీలంవపుః ॥ 


రోమాణిమే మః పాతు లోమకం పాతుమేజనః । 
ప్రాణాంశ్చ ధాతుతత్త్వాని తదీశ పాతుమేతపః ॥ 


సత్యంపాతు మమాయూంషి హంసోవృద్ధించం పాతుమే। 
శుచిష త్పాతుమేశుక్రం పశుఃపాతు శియంమమ ॥ 


మతిం పాత్వంతరిక్ష సద్దోతా దానంచ పాతుమే । 
వేదిష త్సాతుమేవిద్యా మతిధీః పాతుమే గ్రహం ॥ 


59 


ధర్మం దురోణస త్సాతు వృషత్సాతు వధూం మమ । 
వరసత్పాతుమే మాయా - మృతస త్సాతుమే సుతాన్‌ ॥ 
వ్యోన త్పాతుమే బందూన్‌ (భ్రాతృనబ్దాశ్చ పాతుమే । 
పశూన్నే పాతుగోజాశ్చ బుతజాః పాతుమేభువం ॥ 
సర్వం మ అద్రిజాపాతు యానం మేపాత్సతం సదా | 
మమసర్వం బృహత్సాతు విభురోం పాతు సర్వదా ॥ 
అనుక్త మధథయత్లాన శరీరాంత రృహిశ్చయత్‌ । 
తత్సర్వం పాతుమేనిత్యం హంసః సోహమహర్షిశం ॥ 
ఇదంతు కధితంసమ్యజ్మయాతే బ్రహ్మపంజరం | 
సంధ్యఓః ప్రత్యహంభక్యా జపకాలే విశేషతః ॥ 
ధారయే ద్విజవర్యో యః శ్రావయేద్వా సమాహితః । 
సవిష్ణు స్సశివ స్ఫోహం సో క్షరః సవిరాట్‌ స్వరాట్‌ ॥ 
శతాక్షరాత్మకం దేవ్యా నామాష్టావింశతి శృతం । 
(శ్రుణవక్ష్యామి తత్సర్వ మతిగుహ్యం సనాతనం ॥ 
భూతిదా భువనా వాణీ వసుధాసుమనా మహీ । 
తుర్యాశౌభా ద్విజప్రీతా కామధుక్‌ భక్త సిద్ధిదా I 
విశ్వాచ విజయా వేద్యా సంధ్యా బ్రాహ్మీ సరస్వతీః | 
హరిణీ జననీ నందా సవిసర్గా తపిస్వనీ ॥ 

పయశ్వినీ సతీ త్యాగా చైదవీ సత్యవీ రసా । 

శైవీ లాస్యప్రియా తుష్టా జప్యా సత్యాసతీ ధ్రువా ॥ 
భక్తవశ్యాచ గాయత్రీ భీమా విష్ణు ప్రియా జయా । 
విశ్వా తుర్యా పరా రేచ్యా నిర్భణీ యామినీ భవా ॥ 
గోవేద్యాచ వరిష్టాచ స్మందినీ ధీర్మతీ ర్తిమా | 
అనంతా రవిమధ్యస్థా సావిత్రీ బ్రాహ్మిణీ త్రయీ ॥ 
అపర్ణా చండికా ధ్యేయా మను గశ్రేష్టాచ సాత్వికీ | 
భీషనా యోగినీ పక్షిర్నదీ ప్రజ్ఞాన చోదినీ ॥ 


60 


ధనినీ యామినీ పద్మారోహిణీ రమణీ బుషిః | 
(బ్రహ్మిష్టా భక్తిగమ్యాచ కామదా బలదా వసుః ॥ 
ఆద్యావరణమయీ హృద్యాలక్ష్మీ శ్శాన్తారమా9_చ్యుతా । 
సేనాముఖీ సామమయీ బహుళా దోషవర్ణితా ॥ 
సర్వ కామథుఘా సోమోద్భవా హంకార వర్ణితా | 
తత్పరా సుఖదా సిద్ధిః వేద్యా పూజ్యా ప్రసాధినీ ॥ 
విప్రప్రసాదినీ పూజ్యా విశ్వ వంద్యా వినోదినీ | 
ద్విపదాచ చతుష్పాదా త్రిపదాచైవ షట్పదా॥ 
అష్టాపదీ నవపదీ సా సహస్రాక్షరాత్మికా । 
అమోఘఫలదా - నాది 8 సర్వా సర్వాంగసుందరీ ॥ 
శర్వాణీ వైష్ణవీ చంద్రచూడా త్రిణయనా క్షమా । 
విశ్వమాతా త్రయీసారా త్రికాలజ్ఞానరూపిణీ I 


చంద్రమండల మధ్యస్థా భక్తపాప వినాశినీ । 
వరదా ఛందసాంమాతా (బ్రహ్మణ్య పదదాయినీ ॥ 


య ఇదం పరమంగుహ్యం సావిత్రీ మంత్ర పంజరం । 
నామాష్టావింశతిశతం శృణుయాత్‌ శ్రావయేత్సరేత్‌ ॥ 


మర్యానామమృ తత్వాయ భీతానామభయాయచ । 
మోక్షాయచ ముముక్షూణాం శ్రీకామానాం ్రియెసదా॥। 


విజయయా యుయుత్సూనాం వ్యాధితానామరోగకృత్‌ | 
వశ్యాయ వశ్యకామానాం విద్యాయై వేదకామినాం॥ 


ద్రవిశాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతయే । 
వాదినాం వాదవిజయే కవీనాం కవితా ప్రదం ॥ 


అన్నాయక్షుధితానాంచ స్వర్ణాయస్వర్ణ మిచ్చతాం | 
పశుభ్యఃపశుకామానాం పుత్రేభ్యః పుత్రకాంక్షిణాం ॥ 
క్లేశినాం క్షేశశాంత్యర్థం నృణాం శత్రుభయాయచ । 
రాజవశ్యాయ ద్రష్టవ్యం పంజరం నృపసేవినాం I 


61 


90 


భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణో స్సర్వాంతర్మానః ॥ 
నాయకంవిధి సృష్టానాం శాంతయే భవతిద్రువం ॥ 


నిస్ఫృ్సహాణాం నృణాంముక్తిః శాశ్వతీభవతి ద్రువం । 
జప్యం త్రివర్గ సంయుక్తం గృహస్టేన విశేషతః ॥ 
మునీనాం జ్ఞాన సిద్ధ్యర్ధం యతీనాం మోక్షసిద్ధయే । 
ఉద్యంతం చంద్రకిరణ ముపస్థాయ కృతాంజలిః ॥ 


కాననేవా స్వభవనే తిష్టన్‌ శుద్దో జపేదిదం । 
సర్వాన్యామానవాప్నోతి తథైవ శివసన్నిధా॥ 


మమ ప్రతీకరిందివ్యం విష్ణు భక్తి వివర్ధనం ॥ 
జ్వరార్తానాం కుశాగ్రేణ మార్దయేత్ముష్ట రోగిణం॥ 


మృగమంగం యథాలింగం కవచేనతస్థాకః I 
మండలేన విశుధ్యేత సర్వ రో గైర్నసంశయః॥ 


తాస్తాస్సవత్సరాద ర్వాగ్ధియే యుర్గర్భ ముత్తమం । 
పతివిద్వేషిణీ యా స్త్రీ అంగంతస్యాః ప్రమార్జయేత్‌ ॥ 


తమేవభజతే సాస్త్రీ పతిం కామవశం నయేత్‌ ॥ 
అశ్వళ్దేరాజవశ్యార్థం బిల్వమూలే సురూపభాక్‌ ॥ 
పాలాశమూలే విద్యార్తీ తేజస్త్వభిముఖోరవేః । 
కన్యార్థీ చండికాగేహే జపే చ్చ త్రుభయాయచ ॥ 
శ్రీ కామో విష్ణు గేహేచ ఉద్వానే స్వీశీభవేత్‌ | 
ఆరోగ్యార్ధే స్వగేహేచ మోక్షార్టీ శైలమస్తకే॥ 


సర్వకామో విష్ణుగేహే మోక్షార్టీ య[త్రకుత్రచిత్‌ । 
జపారంభేతు హృదయం జపాంతే కవచం పరేత్‌ ॥ 


కిమత్ర బహునోక్తేన శృణు నారదతత్త్వతః ॥ 
యం యం చింతయతే నిత్యం తంతంప్రాప్నోతి నిశ్చితం॥ 


ఇతి శ్రీ మద్దళిష్ట సంపొతాయాం (బ్రహ్మనారదసంవాదే 
శ్రీమద్గాయత్రీ పంజర స్తోతం నమాప్తమ్‌ 


ెరిధిడిసా- 


62 


ర్‌ 
3C 
ల 


చ॥ 


శ్రీ మవోగణాధి పతయే నమః 
శ్రీ గాయత్రీ మాత్ర నమః 
ఓం శ్రీం ప్రాం శ్లీం 


శీ గాయత్రీ చాలీసా 


గాయత్రీ మంత్రం 
ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ 


ప్రార్థన 
జయతి జయతి గాయత్రీ విజ్ఞాన దాత్రీ 
జయతి జయతి సావిత్రీ సద్బుద్ధి ప్రదాత్రీ 
జయతి జయతి సరస్వతీ సన్నార్గ ప్రవర్తనీ 
జయతి జయతి జననీ త్రివర్గ ఫలదాత్రీ 


చాలీసా 
జయ జయ హ్రీంకార ప్రియే! బ్రవ్మాణి నమోస్తు 
జయ జయ శ్రీంకార ప్రియే! శ్రీలక్ష్మీ నమోస్తు 
జయ జయ క్షీంకార ప్రియే ! శివాని నమోస్తు 
జయ జయ త్రిమూర్యాత్మికే త్రిస్వరే! నమోస్తు 


మహాలక్ష్మీ మహాకాళీ మహా సరస్వతీ నీవేనమా - 
నిజ జీవితాన నిత్యకాంతులు నింపేదానవు 

శాంతి క్రాంతి జాగృతి ప్రగతి చక్కగ నొగసి - 
అఖండ శక్తి అందరి కొసగే అమ్మల కమ్మవు 


జగజ్జననీ మంగళకారిణి సుఖదాయిని గాయత్రీ - 
కామిత మీడేర్చు స్వాహా స్వధా స్వరూపిణి సావిత్రీ 


63 


10: 


11. 


12. 


19. 


14. 


భూ భువర్‌ సువరాది ఏడేడు లోకాల ఎన్నగా నీవు ఓంకార వాసినివై కలిమల 
నాశినిగా - ఖ్యాతిని పొందేవమ్మా నీవేనమ్మా ॥పల్లవి॥ 


నీ చతుర్వింశతి అక్షరాలు నిజముగ పరమ పవిత్రాలు 
అందులో ఉన్నాయి నిగమాగమాలు - శ్రుతి గీతాది అన్ని శాస్త్రాలు 


సత్త్వగుణ సంపన్నాలు సన్మార్గ దర్శనములు సనాతనలు - అమృత తుల్యాలు 


అజరామరాలు ఆ అక్షరాలు బీజాక్షరాలు 


అంబర వీధిలో రాయంచ నెక్కి ధవళ వస్త్రాల ధరియించి నీవు 

బంగరు కాంతితో బాలికగా భాస్మరు భాతి భాసిల్లినావు 

పుస్తక ధారిణీ పుష్ప విరాజితా మాలా కమండలం కరములం వెలయ 
విశాల నేత్రా విరాజమానా శుభ్ర వర్ణవు నీవే శుభ ప్రదాయినివి ॥పల్లవి॥ 
నీ రూప ధ్యానం నిత్య శుభకరం - నీ నామగానం హృదయం పులకాంకితం 
దుఃఖనాశకం దుష్ప్రవృత్తి నివారకం - సుఖదం సర్వ సంపత్రదం 

కోర్మెల దీర్చేటి కామధేనువు నీవు - కల్పవృక్షము నీవు, కొంగు బంగారమీవు 


అచ్చెరు వొందించు అద్భుతమగు నీ మాయ - తెలియంగలేము 
తెలియంగలేము 


సాకారా! తవచరణం బాధా నివారకం దుఃఖ విమోచకం 
నిరాకార! సకల సుఖఫ్రదం శాంతి దాయకం సద్బుద్ధి కారకం 


నీవే వాణివి నీవే కాళివి నీవే లక్ష్మివి - త్రిమూర్యాత్మిక వీవు 

మూడు రూపాలలో దేదీప్యమానమై - ముచ్చట గొలుపు నీరూపు ॥1పల్లవి॥ 
అవధులే లేవు నీ మహిమలకు అది శేషుడు కూడా వర్ణించలేడు 

అపర సరస్వతి కూడా నీ పరిపూర్ణగానమ్ము చేయంగలేదు 


వేదమాతవు నీవు పరమ పావనీ విశ్వవందితవు, విశ్వసాక్షిణివీవు 
బ్రహ్మోణివి నీవు శివానివి నీవు ఆ సీతయు కూడా నీవేనమ్మా 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


28. 


24. 


25. 


26. 


జగతి గల సకల మంత్రాలు సరికావు నీదు మంత్రానికి నిజము నిజము 
'గాయత్రాః పరం మంత్రం నభూతో న భవిష్యతి” 

నీదు మంత్ర జపం నిర్మల విజ్ఞాన దాయకమ్‌ 

అజ్ఞానాంధకార నాశకం పుణ్యప్రదం స్ఫూర్తి దాయకం ॥పల్లవి॥ 
జగజ్జననివి నీవు సకల సృష్టికి మూల మీవు భవానీ। 

కాలరాత్రివి నీవు, కలిత శుభంకరి వీవు 

(బ్రహ్మ విష్ణు మహేశుల సృష్టి స్థితి లయాలు నీ విలాసాలే సకల సురలకు 
దేవత్వ ప్రసాదినివి నీవేనమ్మా 

భక్త వరదవీవు భక్తవశంకరి వీవు భవానివి నీవు 

భక్తులు నీకు పుత్ర సమానులు ప్రేమ పాత్రులు ప్రాణాధికులు 

భయహారిణి వీవు నీదు మహిమలెన్న ఎవ్వరి తరము కాదు 

అమ్మా! త్రిపద గాయత్రీ! అందుకోవమ్మా మా వందనాలు ॥పల్లవి॥ 


నిఖిల విశ్వాన నిండిన జ్ఞాన విజ్ఞానాలు నీకు సరికావు 
నిన్ను తెలసిన మనుజులకు మరి వేరు లేదేమి తెలియ 


పరశువేదివి నీవు నిన్ను పొందిన వానికి వేరేమి కావాలి 
ఇనుము బంగార మౌనటుల నిను తెలిసి నీవుగా మారేరు 
నీదు దివ్యశక్తి నిఖిల జగమంత నిండేను 

సర్వ వ్యాపిని వీవు సర్వత్ర నీవే నిండి ఉన్నావు 


(గహ నక్షత్రాల గమన గతులు శాసించేవు నీవు 

సృష్టి స్థితిలయాలు నీదు విలాసాలే, ప్రాణదాత్రివి నీవు ॥పల్లవి॥। 
దయాంతరంగ వీవు, భవతారిణివి పరమ పావనివి 

నీ కృపా పాత్రులు పాత్రలగుదురందరి కృపకు ఇలలోనే 


నీదు మంత్ర జపము మందబుద్ధికి ఒసగు మేథ సంపత్తు 
రోగ విముక్తుని జేయు రోగికి స్వస్థత నొసగు 


27. 


28. 


29. 


30. 


31 


32. 


39. 


34. 


85. 


36. 


37. 


38. 


శరణాగత త్రాణ వీవు దారిద్ర దుఃఖ నివారిణివి 
భవ బంధ మోచనివి భవతారిణివి నీవు భక్తసులభవీవు భవాని వీవు 


విఘ్న వినాశినివి కలతలు బాపేటి కల్మష నాశినివి నీవు 
దుర్చుద్ధి నాశినివి అభయ ప్రదాత్రివి భయనాశినివి నీవు ॥పల్లవి॥ 


సంతానహీనలు సుసంతాన వతులగుట సత్యమ్ముకాదా 

సుఖదాయినివి సంపత్రదాత్రివి ఆనందదాయినివి తల్లీ! 

భూత పిశాచాలు భయ భ్రాంతులవుతాయి - నీ పేరు విన్నంత మాత్రాన 
యమదూతలు చేరంగలేరు నీదరి నీరూపు కన్న 


పుణ్యవతులు చాలీసా చదువ సౌభాగ్యవతులవుతారు 
గడిపేరు సుఖమయ జీవితం వారి జీవితమే సార్థకం 


జయతి జయతి జగదంబా జననీ! సర్వజన రక్షిణీ దయామయి! 

దానశీలినీ! ఎవరే నీ సరి సర్వజగద్రక్షిణీ ॥పల్లవి॥ 
సద్గురు బోధతో సల్పుసాధనలు అగును ఫలవంతాలు 

స్మరణ జేసెడి నరులు సకల సౌభాగ్యవంతులవుతారు 


మననం జేసెడి మనుజుల మనోరధము యీడేరు 
అణిమాది సిద్దులు నవ నిధులు ఆమె ప్రసాదాలు 


నీ శరణు జొచ్చారు నిఖిల బుషి ముని యతులు 

బాధితులు ధనార్జులు దుఃఖితులు అందరూ దాసోహమన్నారు 
ఇష్ట కామ్యార్థ సిద్ధిదవై ఇలవేల్పు వయ్యావు 

శరణు జొచ్చిన వారి మనోరధము ఈడేర్సావు 

బుద్ధిమంతులు బలవంతులు విద్యావంతులు శీలవంతులు 
వీరు వారన నేల అందరూ పొందారు అమ్మకృపవలన 

ధన వైభవ కీర్తి తేజ ఉత్సాహాలు ధరిత్రియందున 

'గాయంతం త్రాయత ఇతి గాయత్రి” గానము చేయుడీ చాలీసా 


89. 


40. 


నియమ నిష్టల సద్భక్తినిను ధ్యానించువారు 
నిష్ట నియమాల నీదు చాలీసా చదివేటి వారు 


ఇహ పర సుఖాలు పొందంగా ఇల వరవీయవమ్మా 
అమ్మా! గాయత్రీ! విశ్వనాధనుతా! అందుకో మా అక్షరాంజలులు _ ॥పల్లవి॥ 


గాయత్రీ మంత్రం 
ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ 


మూలం : పండిత శ్రీరామశర్మ ఆచార్య తెలుగుసేత : కె.కె. విశ్వనాధం 


మంగళహారతి - ఆనంద భైరవి రాగం - ఆదితాళం 


మంగళ తవ భవతు గాయత్రీ! మాం పాహి జనని! 
మధుర మంజుల వాగ్విలాసిని! మంజుల వాణి! 


పూజితే! సకల జనపూజితే! పురుహూతికే! శివాని! - 
ప్రణవాత్నికే! పరంజ్యోతి! పర దేవతే సంధ్యే 


వందనం మమజనని త్రినేత్రి! వరప్రదాత్రి! సుమగాత్రి! 
వదే వినుతే విప్రపూజితే విశ్వవందితే సావిత్రీ 


సంతతం నిజ భక్త సంరక్షణి దుష్టజన శిక్షణి (బ్రహ్మాణి సకలాభయదే 
సద్భక్తిప్రదే సర్వసంపత్రదే సరస్వతీ! 

వందితే విప్రజనానందిని! వైష్ణవి వర్యవాగ్రూపిణి! 

విశ్వనాధనుతే విశ్వజనని! వేద జనని! గాయత్రీ 


67 


త్రీ సాయి లీలామృతము 


(శ్రీ ప్రత్తి నారాయణరావు విరచిత శ్రీ సాయి సచ్చరిత్రమునకు సంక్షిప్త గేయానుసరణ) 


ఆనీ 


నిత్యపారాయణ గేయం 
శ్రీకందాళ కాశీ విశ్వనాధం, శ్రీ కందాళ సుబ్బారావు 
శ్రీం 
శ్రీ సద్దురు సాయినాధాయనమః శ్రీ గణేశాయ నమః 
శ్రీ శారదాయైనమః జై గురుదత్తా 
రాజాధి రాజా - పాహి పాహి శ్రీ యోగి రాజా పాహి పాహి 
శ్రీ శిరిడీ నాధా - పాహి పాహి సాయినాధా మాం పాహి 
సాయి చరితము వినరండీ - సాయి సత్మృపను పొందండీ. 
సాయి మన వెంట నుండునన్నది - సాయి మాటే మ్మండి. 
సద్గురు సాయి దివ్య చరితము - పాడిన వినిన శుభం కల్లును. 
అనునిత్యము పారాయణ చేసిన - తప్పక మోక్షము కల్లును 
సాయి నామము పల్మినంతనె - కష్టాలన్నియు తొలగునుగా 
సాయి రూపము కన్నయంతనె - రౌరవ నరకం తప్పునుగా 


ఉపోద్దాతము 
అత్రి - అనసూయల తనయుండు - అందరి దైవము దత్తాత్రేయుడు 
బ్రహ్మ - విష్ణు - మహేశుల ప్రతి రూపం - భువిలో త్రిమూర్యాత్మిక రూపుడు 
శ్రీ..పాద శ్రీ వల్లభ స్వామియు - శ్రీ.. నరసింహ సరస్వతులును 
శ్రీ దత్తుని యవతారమూర్తులే - సకల జీవుల పుణ్యఫలమ్ములు 
వారి లీలలే శ్రీగురు చరితం - సరస్వతీ గంగాధర రచితం 
నిత్యపారాయణ చేయు గ్రంథం - నిఖిల జనుల కదికల్ప వృక్షము 
ఇలాఖాలో మాణిక్య ప్రభువై - ఇలలో వెలసిరి శ్రీ..దత్తులు 
అక్కలకోట్మర్‌ మహరాజు - ఆ మహనీయుని అవతరాం. 
శిరిడీ నాధుడు - శ్రీసాయి - దత్తుని తదుపరి అవతారం 
అతని మహిమచే హిందూ ముస్లిం - లొకటై హింసను విడిచారు. 


68 


10. 


LL. 


12, 


19. 


14. 


15. 


సేవించిరి గురుసాయి నాధుని - సంత్‌ చూడమణిగ భావించి 
దారగణుడు సద్దురునిగ స్తుతించే - దాబోళ్ళర్‌ సచ్చరిత రచించె. 


అన్నా సాహెబ్‌ ఆ రచన - అందరికిని ఆనంద ప్రదమయిె. 
అనునిత్యము పారాయణ - సేయగ - ఆర్హుల పాలిట పారీస్‌ మణియది 


మొదటి అధ్యాయం 
తిరుగలి త్రిప్పిరి శ్రీసాయి - పిండిని చల్లిరి పొలిమేరన్‌ 
ప్రబలిన కలరా తగ్గింది - భక్తుల బాధలు తొలగినవి 


విజ్ఞతం గోర్మెలు విడనాడి - అహంకారమును అంతము చేసి 
అందరు సాయిని కొలవండి - ఆత్మ దర్శనము పొందండీ 


రెండవ అధ్యాయము 
దానగణుసంత్‌ కధామృతంబు - దాసుల పాలిట దివ్యౌషధము 
రఘునాథ్‌ తెండుల్మర్‌ రచనము - రమ్యరససాయి లీలామృతము 
సాయి సచ్చరిత గ్రంధము సాయే - పలికించెననుట సత్యము నమ్ముము 
నిమిత్త మాత్రుడు హేమాడ్‌పంత్‌ - నిజభక్తుడౌట - నిజము - నిజమ్ము 


మూడవ అధ్యాయము 
సాయి లీలలు ప్రాయంగా - సమసిపోవును అజ్ఞానం 
సాయి లీలల మునుగంగా - సమకూరునుగా సుజ్ఞానం 
సాయి కథలు సాగర మధ్యమ- దీప స్తంభములనుట సత్యము 
సర్వస్య శరణాగతి పొందగ - సద్దురువై తా (బోచుట ఖాయము 


నాల్గవ అధ్యాయము 
నర్సీబాయి, జ్ఞానదేవు - ముక్తాబాయి, నామదేవులు 
జానాబాయి సజన్‌ కసాయి - ఏకనాథ్‌ మరి తుకారాములు 
భువిపై వెలసిన - దేవదూతలు - వారు భక్తుల పాలిట దైవాలు 
దుష్టశిక్షణ - శిష్ట రక్షణకు -భువిపై వెలసిన దివ్య పురుషులు 


69 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


28. 


24. 


25. 


26. 


27. 


సద్గురు సాయి స్థిరవాసం అది - శిరిడీ వాసుల పుణ్య ఫలం 
శిరిడీ ఆయెను పవిత్రము- భక్తుల పాలిట పుణ్యక్షేత్రం 

అందరి పాలిట అల్లా వీవు - అల్లామాలిక్‌ అంటుంటావు 
ఆపన్నులకై ఆవిర్భవించిన - పండరినాధుని అవతారమీవు 
దానగణునకు యిప్పించావు - పందరినాధుని దర్శనము 
సద్భక్తినిచ్చి భగవంతరావును - విఠల భక్తునిగ మార్చావు 
ప్రయాగ స్నానమ్మాసించాడు - ప్రియభక్తుడు ఆ దానగణుండు 
కా..లి బొటన వై..ళ్ళ నుండి - గంగా యమునలు ప్రవహింపంగ 


కోరిక తీరగ ధన్యుడయ్యెను - కలిగెను అందరికాశ్చర్యం 
శివకేశవుల అవతారం - శిరిడీసాయి అనుటయె సత్యం 


నా..మ దేవు యా గోణాయీకి - నదీ తటమున కనుపించె 
గంగా తటమున భక్త కబీరు - కనబడినాడు వరఫలమన 


నింబ వృక్ష దరి శ్రీసాయి - నిలచిరి భక్తుల కోర్కెలు తీర్చ 

సాయి పుట్టుక తెలియదెవ్వరికి - అయోని సంభవుడనుటే సత్యం 

ముగ్గ మోహనుడు - మనోహరుండు - ముముక్షవుయు యతివరుడాతడు 
స్థిత 'ప్రజ్జుడు - (బ్రహ్మజ్ఞాని - సిద్ధపురుషుడు - మితభాషి 

ఖండోబా - మాటగ త్రవ్వగ - కన్పించెనచట భూ గృహమొక్కటి 

అదియె తన గురు సమాధియని - అదియే తన తఫః స్థలంబని 


సద్గురు సాయి చెప్పంగా - సదమల భక్తి అది మూయంగా 
అందరు చేసిరి అక్కడ పూజలు - ముందు మహల్సాపతి ఉండంగా 


వినాయక సారే తనపేర - వసతి గృహమ్మును కట్టించెనట 
కట్టించినాడు దీక్షిత్‌ వాడ - కాకా సాహెబు దీక్షిత్‌ అచట 


పూల తోటలో మందిరమె - బూటే వాడా సాయి సమాధి 
కృష్ణ మందిరంలో నిలచిన యా - కృపా పాంగుడు శ్రీసాయి 


70 


28. 


29. 


30. 


31. 


32. 


39. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


ఐదవ అధ్యాయము 


చాంద్‌ పాటిల్‌ నిను కలియగనె - అతని పాలిట అల్లా వైతివి. 
అశ్వము జాడను తెలిపితివి - ఆనందమ్మున ముంచితివి 


నిప్పును - నీరును - పుట్టించి నిప్పుతో చిలుమునుద వెలిగించి 
నీటితొచ్చాపి తడిపితివి - పీల్చి పాటిల్‌కు యిచ్చితివి 


పరమాత్మగ నిన్‌భావించి - పరవశుడయ్యెను పాటిలు 
అతనితో ధూపు వెళ్ళితివి - అతిధిగ పూజల నొందితివి 


పాటిల్‌ చుట్టము పెండ్లికని - పెండ్లి వారితో శిరిడీ వెళ్ళిరి 
అతని జూచిన మహల్సాపతి - రండి సాయి యని ఆహ్వానించిరి 


అంతట అందరు ఆతనిని - “సాయి” అనుచూ పిల్వదొడంగిరి 
సాయి నామమే సార్థకమయ్యెను - శిరిడీ వాసమె స్థిరమ్మాయెను 


తలపై టోపీ పెట్టుకుని - కఫ్నీ చొక్కా తొడుగుకుని 
చంకలో సట్కా పెట్టుకుని -ఫకీరుగ కన్పడె శ్రీ సాయి 


మారుతి మందిర చావడి వాసం - మసీదాయెనే నీ స్థిరనివాసం 
దేవదాసాయె నీ సహవాసి - జానకిదాసయ్యె - నీ సఖుడు 


యోగి.. గంగాగీరు.. నిన్ను - నిజముగ తెల్సిన వాడాయె 
ఆనందనాధ యోగి గ్రహించె - అమూల్య రత్నంగా నిన్ను 


కుమ్మరి తాత్యా యిచ్చిన కుండలతో - నీళ్ళను పోసి వనము పెంచితివి 
ఆ - వెండి వనమున నీదు - ఆనతిని ఉద్భవించె నొక రాతి మేడ 


అందులో సమాధి నిందితివి - అల్లా సాయి శరణు శరణు 
ఓం సాయి శ్రీ సాయి జైజై సాయి - ఓం సాయి శ్రీ సాయి - జై జై సాయి 


అక్కల కోట్‌కర్‌ మహరాజు - దర్శనమిచ్చెను - కృష్ణాజీకి 
శిరిడీయే తన నివాసమనగ - వారి ఆనతి భాయి పాటింప 


సేవించిరి సద్దురువని ఎంచి - పూజించిరి సంతసమున సాయిని 
ప్రతిష్టించిరి పాదుకల నచట - వేపచెట్టు దరి విమల మతిని 


71 


40. 


41. 


42. 


48. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


తాంబోళీతో కుస్తీ పట్టి - తదుపరి వేషం మార్చారు 

నెత్తిన గుడ్డను కట్టారు - తన నైజము తెలియగ లేకున్నాము 
గోనెగుడ్డపై కూర్చొని తాను - ధునిలో కట్టెలు వేస్తుంటారు 

ఆ సొగసు వర్ణింప తరమెవ్వరికైన - ఆదిశేషునకు బ్రహ్మకునైన 
నీడనిచ్చిన ఆనింబ వృక్షం =-నీవ్ర కూర్చునెడి ఆ తుమ్మ వృక్షం 
నిలచె స్థిరముగ నీదు చరితను - నిజము నిజంబిది నిశ్చయంబుగ 


పుత్రులు లేరని వగచు చందోర్మర్‌కు - పుత్రసంతతిని ఇచ్చినాడవు 
అంతట నీ మహిమ నలుదిశల పారె - దశదిశల నుండి అందరు రాసాగె 


గజ్జెలు కట్టుక గానం చేసిరి - రామాయనుచూ నాట్యం చేసిరి 
ఆ మధుర గానమ్ము భక్తులకు విందు - ఆ దివ్య నృత్యము కనులకు పసందు 


నూనె వర్తకుల నిరసనకు నీవు - నీటితో దీపాల వెలిగించావు 
అది కాంచిన తోడనె వారి అహమడిగె - అపరదత్తుడవంచు నమ్మిరి 


భక్తుల ప్రార్థన మన్నించి మీరు - షిరిడీ వచ్చిరి - రహత నుండి 
దొంగ గురువు ఆజవర్‌అల్లీ దొరగా మారెను తప్పు ఒప్పుకొని 


ఆరవ అధ్యాయము 
సర్వస్య శరణాగతి యనగ - సర్వము తానై నిలుచును సాయి 
తన భక్తుల కెన్నడు కూడు - గుడ్డలకు లోటుండదని యన్నారు 


సద్గురు సాయి కృప యున్న తలవ్రాతలే మారును ఖాయముగా 
నిత్యము సాయి స్మరణము చేయు - భక్తుల వెంటను తానేయుండును. 


గోపాలరావు గుండ్‌ మొదలిడిరి - ఉరుసు ఉత్సవము మంచి మూర్తమున 
రామ నవమి నాటి ఆ ఉత్సవము - హిందూ ముస్లిం ఐక్యత చిహ్నం. 


ఉప్పునీటి బావిలో బాబా పూలను వేయ నీరు తీయగ మారెను. 
ఎంత ఆశ్చర్యమా దివ్యలీల - యెంత అద్భుతము అభవ్యలీల 


హిందువులు జరిపి జండా పండగ -ముస్లిమ్‌లు జరిపి చందనోత్సవం 
ఆ రెండు జరుగుట హిందూ ముస్లిమ్‌ - సమైక్యత కొక చక్కని ప్రతీక 


72 


52. 


58. 


54. 


ర్‌ర్‌. 


56. 


57. 


ర్‌7.ఎ 


55. 


59. 


60. 


61. 


ఏడవ అధ్యాయము 

హిందువుల కతడు హిందువుగ - ముస్లిములకు తా ముస్లిముగా 
అగుపించును శ్రీ సాయినాధుడు - అపూర్వమైనవి సాయిలీలలు. 
(గుడ్డివారికి చూపు వచ్చెను - కుంటి వారికి నడక వచ్చెను. 

రోగులు స్వస్థత పొందారు - కోరిన వారికి సంతతి కల్టెను 
దుర్మార్గులేమో సన్మార్గులైరి - దరిద్రులు ధనవంతులయ్యేరు 
గురువులకు గురువు సద్గురు సాయి - ఆ గురులీలలు వర్ణింప తరమె 
షడ్విధ యోగాల ఆరితేరెను - సమాధి ధౌతి ఖండం అందులో కొన్ని 
భక్తుల బాధలు - వ్యాధులు సాయే - అనుభవించితా తొలగించారు. 


కొలిమిలోపడ్డ కుమ్మరి బిడ్డను - కాపాడెను తన చేతులతో 
సాయి చేతులకు కట్టుకట్టెను భక్తుడు సింధె పరమ భక్తితో 


ఎనిమిదవ అధ్యాయము 
జిహ్వ చాపలము లేదు సాయికి - జితేంద్రియుడు రుచులేలకోరు 
పొట్ట పోషణకు భిక్షాటనమున - దొరికిన దానిలో కొంత భాగము 


భూతతృప్తికై వినియోగించి - శేషమునే భుజియించును సాయి 
ఇదియే సాయి కరుణా నిరతికి - చక్కని బుజువగు నిత్య సత్యము 


సాయిని సాకెను బాయిజీబాయి - కొడుకుగా నెంచి యన్ని వేళల 
తాత్యా - కోతే మహల్స పాటిలు - తోడుగ నుండిరి సాయికి నిరతము 


తొమ్మిదవ అధ్యాయం 
సాయి మాటను కాదని ఎవరూ- శిరిడీ నుండగరాదు, వీడగరాదు 
కాదని వెళ్ళిన తాత్యాదులు మరి ఎన్ని కష్టముల పాలయినారో 


మొక్కిన మొక్కులు మరచిన వారిని ముక్కుకు సూటిగ అడిగేవారు 
ఆత్మారాముని భార్యను వంకాయ వేపుడు అడిగెను తనకు కావలెనని 


తర్ధడ్‌ భార్య కుక్కకు రొట్టెను పెట్టగ సాయే తిన్నట్లు చెప్పిరి 
తనను సమస్త జీవులలోన - చూచెడి వారే తన భక్తులనిరి 


73 


62. 


63 


64. 


65. 


66. 


67: 


68. 


69. 


70. 


71. 


పదవ అధ్యాయం 
హిందూ ముస్లిమ్‌ భాయి భాయి - రామ్‌ రహీమ్‌ ఒకరే నోయి 
సమైక్య భావము నెలకొల్పారు - సాయి అవతారం అదే అన్నారు 
అపకారికి అపకారము తగదు - ప్రత్యుపకారమె మేలన్నారు 
ఒరులకు మేలు సేయుటె మేలు - ఇదియే సద్గురు సాయి ప్రబోధం 
ఆజన్మాంతము బ్రహ్మచారియు - విరాగి, ముక్తుడు, పరిపూర్ణుండు 
సాయి సచ్చరిత (శ్రవణము చేసిన - సాయి కృప గనుట తథ్యముసుమ్మా 


పదకొండవ అధ్యాయము 
పండిట్‌ గురువును సాయిలో జూచి - దిద్దిరి చందనం త్రిపుండ్రముగ 
పండిట్‌ భక్తికి పరవశించిరి - భక్తవశంకర సాయి భగవాన్‌. 


తుపాను భీభత్సము నిలిపారు - మింటి కెగసిన మంటల నార్చిరి. 
పంచ భూతములు తన అధీనములై - పరికించి చూడ పరమాత్ముడతడు. 


సదముల భక్తితో కొలచిన కోర్మెలు - సాయి కృపవలన సిద్ధించేను 
అంత్య కాలమున సాయి స్మరణచే - అఘమును బాసి ముక్తి నొందుదురు 


పన్నెండవ అధ్యాయం 
సద్రాహ్మోణుడు మూలెశాస్త్రి - సాయిలోన తన గురుని కాంచెను 
శ్రీరామ భక్తుడగు ఒక వైద్యుడు - రాముని సాయిలోన జూచెను. 


ఎవరే రూపున భావిస్తే - సాయి ఆ రూపున కనిపించు 
సకల దేవతా స్వరూపుడతడే - సర్వము తానే శ్రీ సాయి 


పదమూడవ అధ్యాయం 
భీమాజి పాటిలు క్షయవ్యాధి - తొలగెను స్వప్న అనుభవమ్ముచే 
బాల గణపతి, షింపి మలేరియా పోయెను సాయి తాకి నంతనే. 


బాపూ సాహెబు బూటీ బాధలు - బాగాయెను తన మాటలతోనే 
ఆలంది స్వామి చెవిపోటును అల్లాఅచ్చాకరేగా యని మాపారు. 


74 


72. 


72. 


74. 


75. 


76. 


77: 


78. 


79. 


80. 


81. 


కాకా మహాజని విరోచనాలు కట్టించారు పప్పు తినిపించి 
దత్తోపంతు కడుపు నొప్పి మరి తగ్గెను ఊది” ప్రసాదమ్ముతో 
దేశపాండే మూలవ్యాధిని - కషాయమ్ముతో నయము చేసిరి 
గంగాధరుని కడుపు నొప్పిని - తన హస్త స్పర్శతో తగ్గించారు. 
నానా సాహెబు కడుపునొప్పియు - నయమాయెను తన ఆశీస్సులచే 
భక్తుల వ్యాధులు అన్నియును - బాబా కృపచే బాగాయెనుగా 


పదునాల్గవ అధ్యాయం 
రతన్‌జిషాపుర్ణివాడియకు పుత్ర సంతతిని ప్రసాదించెను 
హరి వినాయక సారేవారికి - కలిగెను సంతతి - సాయికృపచే 


సంతాన హీనులు సంతతి నొందుట - సంత్‌ సాయికృపచే కాదా! 
సద్గురు సాయి శుభనామం - కల్లించును జనులకు సంతోషం. 


పదిహేనవ అధ్యాయం 
సాయి కృపచే సర్మార్‌ నౌఖరి - చోళ్ళర్‌ సంపాదించగల్లెను 
చక్కెర మాని దాచిన డబ్బుతో - సంతు సాయిని దర్శించెను 
చోళ్ళర్‌ సంతోషింపగ వానికి - సాయి యిమ్మనెను చక్కర “టీని 
బల్లి రాకను బాబా తెలిపిరి - సకల మెరిగిన సర్వజ్ఞాడతడు 


పదహారు - పదిహేడవ అధ్యాయములు 
కోర్కెలు దీర్చేటి కామధేనువు - కల్పతరువు చింతామణి సాయి 
ఆత్మసాక్షాత్మార మందిన సాయి - ఆ పన్నులకై ఆరాట పడును 


పదునెనిమిది - పంతొమ్మిదవ అధ్యాయాలు 
సపాహ పారాయణ సేయగ సారే - కలలో సాయి బోధలు చేసిరి. 
రాధాభాయి యుపదేశము కోరగ - తన గురువు తనకు ఇవ్వలేదనె 


భక్తులు నుండి తన గురువు వోలే - శ్రద్ధ సబూరి దక్షిణ కోరెను 
తాబేలు సంతతిని సాకు చందాన - తన భక్తుల సాకెను శ్రీ సాయి 


75 


82. 


83. 


84. 


రిరి. 


86. 


87. 


85. 


89. 


90. 


91. 


ఇరువదవ అధ్యాయం 
ఈశావాశ్యోపనిషత్తు కునై - దానగణు సారాంశము కోరగ 
పని పిల్ల పాటతో సందేహము - నివృత్తి చేసిరి - సాయి నాధుడు 


దైవమిచ్చిన దానితో నందరు - తృప్తి చెందుట మేలు మేలనిరి 
ఏది జరిగినను దైవ నిర్ణయమే - యెవరి తరమౌను విధి వ్రాతమార్చ 


ఇరువది ఒకటవ అధ్యాయం 
చదివిన చదువులు అర్థముకావలె - చక్నగ వాటిని ఆచరింపవలె 
గురు కృప వలనా చదివిన చదువులు - సార్థకమై ఫలవంతములగును. 


విచార సాగర భావము గ్రహించి ఆచరించిరి భక్త ఠాకూర్‌ 
గుర్రపులద్ది కథ చెప్పారు - నవ విధ భక్తుల నెరిగించారు. 

జడ్జి మార్మర్‌కు స్వస్థత కూర్చిరి - సద్గురు సాయి తన మహిమన్‌ 
పండరి పురము ప్లీడరుకు సాయి - పరనింద వద్దని చెప్పారు 


ఇరువది రెండవ అధ్యాయం 
బాలా సాహెబ్‌ - అమీర్‌ నక్కరు - బాపు సాహెబు మొదలగువారు 
పాము గండమును తప్పించుకొనుట - పావన సాయికృపవలనే కద 


పరికించి చూడ ప్రాణులన్నింట - పరమాత్మయుంట నిజముగదా 
ప్రేమతో సాకిరి సకల జీవులను - సర్వుల టబ్రోచుటె సాయి మతమగును 


ఇరువది మూడవ అధ్యాయం 
దిగి వెడలి పొమ్మని సాయి పల్మగ - విషము దిగిపోయి శ్యామ టబ్రతికను 
మేకను చంపగ సాయి కోరెను - దీక్షిత్‌ భక్తిని పరీక్షించెను. 


ఇరువది నాల్గవ అధ్యాయం 
తొలుత దేవునకు అర్పణ చేసి - పిదప పరులకు పెట్టవలయును 
ఆ తరువాత తా తినవలెనన్నది - సాయి నీమమని తెలియగవలెను. 
చిన్ని కృష్ణునకు శనగలు పెట్టక - తిన్న సుదాముడు దరిద్రుడయ్యెను 
పిడికెడు అటుకులు కృష్ణునకిచ్చెను పిమ్మట భోగములనుభవించెను. 


76 


92. 


93. 


94. 


95. 


96. 


97: 


98. 


99. 


100. 


101. 


ఇరువది ఐదవ అధ్యాయం 
ధాన్య వ్యాపారం దాము సేయంగ - సాయి వలదని మాన్సించారు 
నష్టాల ఊబిలో పడకుండా - కష్టాల నుండి తప్పించిరి సాయి 


దాము బిడ్డలు లేరని వగవగ - బాబా యిచ్చిరి మామిడి పండ్లు 
భక్తితో తిన్న అతని భార్యకు - ఎనమండుగురు పిల్లలు కల్లిరి. 
పోయిన దాము నగలపెట్టెను - తిరిగి యిచ్చిరి సాయి కృపచే 
సమాధి నుండియె భక్తుల కోర్కెలు - నెరవేర్చదనని సాయి చెప్పిరి. 


ఇరువది ఆరవ అధ్యాయం 
“పితలే” కొడుకును రక్షించినారు పిదప మూడు రూపాయలనిచ్చిరి. 
ఇది వరకు రెండు రూకలు నిచ్చిరి - ఆ ఇచ్చినది అక్కలకోట్సర్‌ మహరాజు 


అక్కల కోట్మర్‌ మహరాజు - అపర దత్తుడే యనుట సత్యము 
శిరిడిని వెలసిన సద్గురు సాయి - శ్రీ దత్తు ని తదుపరి అవతారం 
ఆత్మహత్య మహా పాపమని - ఆంబాడేకర్‌ గ్రహియించె 

అక్కల కోట్మర్‌ మహరాజు చరిత - ఆతనికి కనువిప్పును కలిగించె 


ఇరువది ఏడవ అధ్యాయం 
విష్ణు సహస్రం యిచ్చి చెప్పిరి - నిజ భక్తుడు శ్యామాను పరించమనిరి 
విపత్సమయమున సద్దురు సాయికి - విష్ణుసహగస్రమె మేలు చేసినట 
బాపూ సాహెబు జోగు భక్తికి - మెచ్చి యిచ్చిరి భగవద్దీతను 
కపర్థె భార్యను జపించమనిరి - “రాజారామ్‌” అని అను నిత్యం 


అతడు జపించెడి తారక మంత్రం - “అల్లా మాలిక్‌ అన్ని వేళలా 
ఏమతస్థుడో - ఎట్లు తెలిసేను - చిత్ర విచిత్రం సాయిలీలలు 


ఇరువది ఎనిమిదవ అధ్యాయం 
లక్ష్మీ చంద్‌కు కలలో కనబడి - తన వద్దకు రప్పించుకున్నారు 
బుర్దన్‌పూరు భక్తురాలికట కలలో కనబడి కిచిడీ కోరిరి 


77 


102. 


1093. 


104. 


105. 


106. 


107. 


108. 


109. 


110: 


111. 


శివభక్తుండా మేఘశ్యాముడు - సాయినె శివునిగా భావించేను 
శిరమున కభిషేకము చేయగ - శివ సాయుజ్యము సాయి ఒసగెను 


ఇరువది తొమ్మిదవ అధ్యాయం 
మద్రాస్‌ మహిళ భక్తికి మెచ్చి - శ్రీరామునిగ దర్శన మిచ్చిరి 
సంశయము వీడి ఆమె భర్త స్వప్న దర్శనంచే భక్తుడాయెను 
సావిత్రి బాయి ప్రచురణ చేసెను - శ్రీ సాయినాధుని కీర్తన మాల 
ఆ సంకీర్తనల సుమమాల - భక్తుల పాలిట వరాల మాలయె 


హారీ పంపిన చిక్కుడు కూర - సాయి భుజించిరి. సంతసంబున 
కోరినట్లుగా తిరిగి యిచ్చారు - చేతితో తాకి పంపిన రూకను 


ముప్పదియవ అధ్యాయం 
సప్తశ్చంగీ - తన పూజారిని - నరగున బాబాను దర్శించమనె 
చంచల మనస్ముడా కాకాజీ - శ్యామా తోడుత శిరిడికి వెళ్లెను 
సద్గురు సాయి దర్శనమాత్రాన - శాంతి ప్రశాంతత లభియించేను 
కష్టములన్నియు పటాపంచలై - కాకాజీ మరి ధన్యుడయ్యెను. 


కలలో కనబడి కుశాల్‌ చందును - కాకాసాహెబ్‌తో రమ్మనెను 
రామ్‌లాల్‌ను రమ్మని పిలిచిరి - కోరి యతనిని కృపతో కాచిరి 


ముప్పది ఒకటవ అధ్యాయం 
మరణ సమయమున దైవ చింతన - మోక్షదాయకము ముక్తి నొసంగును 
విజయానందుచె అంత్యకాలాన - చేయించిరి భాగవత పఠనము 


అసువులు బాసిన విజయానందుకు - అమరధామము ప్రాప్తించె 
“బాలారాం” పరమపదించిరి - బాబా చెంతనె భాగ్యవశమున 


తాత్యసాహెబ్‌ నూర్మరు తనువు బాసిరి బాబా చెంతనె 
సాయి చెంత మృతి చెందిన పులి - సద్గతి పొంది స్వర్గము చేరె 


78 


112. 


11393. 


114. 


115. 


116. 


117. 


118. 


119: 


120. 


121. 


122. 


ముప్పది రెండవ అధ్యాయం 
సిద్ధాన్నమును స్వీకరించారు - బంజార ఇంట భోంచేశారు. 
గోఖలే భార్య ఉపవసించగా - గురుడుగా సాయి వలదన్నారు 
అతిగా తినుట కూడదన్నారు - ఉపవసించుటయు వలదన్నారు 
తరగని తనఆధ్యాత్మిక సంపద - తన వారందరికీ పంచారు 


ముప్పది మూడవ అధ్యాయం 
“ఊదీ” తెలుపును వివేకమును - దక్షిణ తెలుపును వైరాగ్యమును 
వివేక వైరాగ్యముల విజ్ఞుడు - భవసాగరమును దాట గల్గును 
సాయి స్మరణము సద్దతి నిచ్చును - సాయి విభూతి స్వస్థత నొసగును 
భక్తుల పాలిట “ఊదీ” కాదది భప్వాషధము భవరోగహరణము 
రామ్‌గిరి - బువాను టాంగావాలగ - సాయి జలగాము నుంవి జామేర్హేర్చిరి 
“ఊది” హారతితో వెదనబాపిరి - మైనతాయీకి సుఖ ప్రసవమాయె 


సమాధి నుండి దర్శనమీయగ - నారాయణరావు నడవదొడగెను 
సద్గురు సాయి చిత్ర దర్శనము - స్వయముగ సాయిని చూచుటె యగును 


అని వర్ణించిరి యా బాలబున - అభినవ తుకారా మనబడు నాతడు 

అప్వాసాహెబ్‌ కులకర్ణి - ఇచ్చెదనన్న దక్షిణ సాయి గైకొనిరి. 
ముప్పది నాల్గవ అధ్యాయం 

మసీదు కాదది ద్వారాకామాయి - మనుజుల పాలిట స్వర్ణమది. 

అందు అడుగు పెట్టిన అందరును ఆయురారోగ్యముల పొందెదరు. 


రాచకురువుపై ఊది వ్రాయగ - వ్రణము తగ్గెను సాయి మహిమను 
నారి కురువుచే పిళ్ళే వగవగ - వారి కురువును సాయి మాన్సిరి. 


బాపాజీ భార్య ప్లేగు వ్యాధిని - పోగొట్టిరి - గురుసాయి ఊదితో 
ఇరానీ వనిత మూర్చ రోగము - ఇట్టే తగ్గెను ఊది నీళ్ళతో 


మూత్రకోశమున రాయి కరిగెను మూత్రముతో నది బయటకొచ్చెను. 
సుఖప్రసవము సరగున జరిగెను. ఊది మహిమ నేనేమని పొగడను. 


79 


ముప్పది ఐదవ అధ్యాయం 
128. సాయిని నమ్మని కాకా - మిత్రుడు - సాయిలో తన తండ్రిని దర్శించెను. 
ద్రాక్ష పండ్లలో పిక్కలులేమిచె - సాయి మహిమ టక్కర్‌ గ్రహించెను. 
124. ఊదీ చల్లి వడ్డన చేయగ వండిన వంటలు అక్షయ మాయెను. 
సాయి సేవచే తరించిరెందరో కృష్ణ మాయి, సేవార్మరాదులు 


ముప్పది ఆరవ అధ్యాయం 
125. దత్తుని మొక్కులు గుర్తుకు తెచ్చి - దక్షణ అడిగెను ట్రీ సాయి. 
అందరినడుగరు దక్షిణ సాయి - అడుగగ యిచ్చే వారిదె భాగ్యము. 


126. సఖారాం సతి సంతసించగ - సంతానమును (ప్రసాదించిరి. 
సాయి సాక్షాత్తు (శ్రీ. దత్తుడే -సద్భుక్తులకు సద్గురువాతడు. 
ముప్పది ఏడవ అధ్యాయం 
127. తాత్యా మహల్ఫాలు కుడి ఎడమల చేయిపట్టుకొని చెంత నడువగ 
సాహెబ్‌జోగు ఛత్రము పట్టగ - ఎర్ర గుర్రము ఎదురుగ నుండగ. 


128. భక్త బృందములు భజనలు సేయగ - నర్తకీ మణులు నాట్య మాడగ 
వాద్య పరికారాల్‌ మెండుగ మోగగ - హరిదాసులు హరి గానము సేయగ 


129. కాకా సాహెబు పూలను చల్లగ - మహల్సాపతి నర్తన జేయగ 
పల్లకిలో సాయి ఉల్లాసంతో - పాండు రంగనిగ ఊరేగి రాగ 


130. సాయినాధ మహరాజుకు జైయను - భక్తుల నినదముల్‌ మిన్ను ముట్టగ 
చావడి చేరెను నద్దురు సాయి - ఆ ఉత్సవమతి రమణీయముగద. 


131. అలంకరించిరి ఆ చావడిని - అతిసుందరముగ - అద్భుతముగను 
ఆసనమున కూర్చుండ బెట్టిరి ఆ ఆర్థ్య పాధ్యముల నొసగిరి సాయికి. 


132. గంధము నలదిరి తాంబూల మిచ్చిరి - వింజామరలతో విసరుచుండిరి. 
మేళతాళములు మెండుగ (మోగగ - బహుభంగుల సేవించిరి సాయిని. 


138. హారతి నిచ్చి ఆశీస్సులగొని - ఆనందముతో అరుగుచుండిరి 
ఎంత వైభవమో ఆ ఉత్సవము - ఎవరికైన వర్ణింప తరమా? 


80 


134. 


135. 


136. 


137. 


138. 


139. 


140. 


141. 


142. 


143. 


144. 


ముప్పది ఎనిమిదవ అధ్యాయం 
దానముల మిన్న అన్నదానము - అన్న దానప్రియుడా సాయి. 
అన్ని సరుకులను స్వయముగ తెచ్చున - అందరికీ ఆతిధ్యమిచ్చును. 


మసీదు ముందరి ఖాళాస్థలములో వండిరి వంటలు వేరు వేరుగును 
చేతిని గరిటగ తిప్పుచు చేసిరి - చక్కగ వంటలు అతి కమ్మగను 
శ్యామా - నానా - నిమోన్‌కరులు - కొసరి కొసరి - వడ్డనలను చేసిరి 
బాబా వంటలు తిన్న వారల భాగ్యము పండెను ముబ్బడిగా. 


దత్త దర్శనము - చేయక వచ్చిన చందోళ్ళరును మందలించిరి 
మజ్జిగ నిచ్చిరి హేమాడ్‌ పంతుకు - మరల దొరకదనె మరియొకసారి 


ముప్పది తొమ్మిదవ అధ్యాయం 
నానా సాహెబు చందొర్మర్‌కు - గీతార్థము బోధించిరి సాయి 
పరిప్రశ్న ప్రణిపాత పదములకు - చక్కని వివరణ నిచ్చిరిసాయి. 
బాపూ సాహెబు బూటీ కలలో - బాబా కన్పడి వాడ కట్టమనె 
అట్టి దృశ్యమే శ్యామకు కన్పడె - అది కట్టుటకు నిశ్చయించిరి. 
చక్కటి ప్లాను శ్యామాగీచిరి - కాకా సాహెబు ఆమోదించెను 
బాబా ఆమోదము లభించగ - బాపూ సాహెబు పర్యవేక్షించె. 
మధ్యలో హాలు - చుట్టూగదులు - మందిరమందున కృష్ణ విగ్రహం. 
ప్రతిష్ట చేయగ మదిలో తలచి - సాయికి చెప్పి అనుమతి కోరిరి. 


నేనే వసింతునని సాయి చెప్పెను అంతట జ్వరము తీవ్ర మాయెను. 
తనువు విడచుటకు సిద్ధమాయిరి - తన నుంచమనిరి ఆ రాతి వాడలో 


మందిర మందున సమాధి చేసిరి - బూటీ వాడయె సాయి సమాధి. 
సద్దురుసాయి కోరిక దీరెను - బూటీ జన్మ ధన్యత చెందెను. 


నలుబదవ అధ్యాయం 
బీ. వీదేవు భోజనానికై - సద్గురు సాయిని రమ్మని పిలిచిరి. 
సంతర్పణకు సాయి వెళ్ళీరి - సన్యాసి రూపున మాట తప్పక 


81 


145. 


146. 


147. 


148. 


149. 


150. 


151. 


152. 


153. 


154. 


155. 


అది గుర్తించిన వి.వీ.దేవు ఆ తరువాత వెతను చెందెను 
సాయి కృపకు సంతసించిరి. సాయి లీలలతి చిత్రములు 


హేమండ్‌ పంతుకు కలలో కన్పడి -భోజనానికి వచ్చెదననిరి 
సరియగు భోజన సమయాన - సాయి వెళ్ళీరి “పటి రూపమున 


నలుబది ఒకటవ అధ్యాయం 
సాయి దీవెనతొ బి.వి.దేవు - చదువనెంచిరి జ్ఞానేశ్వరిని 
సాయికృప చేత సాంతము చదివిరి - సాయి దయకు సంతోషమొందిరి. 
పందొమ్మిదొందల పద్ధెనిమిదిలో - పరమపదించిరి సద్దురుసాయి 
మంగళవారం - మధ్యాహ్నం - మహినే విడిచి స్వర్గము చేరిరి. 
విజయ దశమి పర్వదినమది - హిందువులకు ముఖ్యపండగ 
సద్గురు సాయి సర్గస్థులగుట - సర్వమతస్థుల పుణ్యతిధాయిను. 
సద్గురు సాయి - ముందే చెప్పిరి - సీమోల్లంఘన దినమదియెయని 
తల్లి కిచ్చిన - మాటకు నిలబడి తాత్యాకు బదులు తా భువి విడిచిరి. 
దాన గణునకు కలలో కన్పడి - వెంటనే శిరిడికి వెళ్ళీ పొమ్మనిరి. 
సాయి తనువును - పూలతో కప్పి దాసగణుడు సంకీర్తన చేసెను. 
ఆకొన్న ప్రాణి ఆరగించిన - తాతిన్నట్లే యనిరి సాయి ప్రభు 
లక్ష్మి బాయికి రూకలు యిచ్చిరి దేహము విడిచే ముందు తొమ్మిది 
అదియగు సీమోల్లంఘన దక్షిణ - అదియే నవభక్తి ప్రబోధము 
భోంచేసి రండని అందరిని పంపి బయాజిపై ఒరిగి తనువు విడిచిరి 


నలుబది నాల్గవ అధ్యాయం 
అవతారము చాలింపనెంచి - అది యవసాన కాలముగ నెంచి 
వజీని - పిలిచి రామవిజయమ్ము - పారాయణము చేయమన్నారు. 


భోజన మిషతో బయటకు పంపిరి - బూటీ - దీక్షత్‌ - మొలదగు వారిని 
లక్ష్మిబాయి సింధే - శ్యామా - బయాజీ - లక్ష్మణులచ్చట ఉండిరి. 


82 


156. 


157. 


158. 


159. 


160. 


161. 


162. 


163. 


164. 


165. 


166. 


మసీదు స్థలము బాగులేదనిరి - బూటీ మేడయె బాగుండుననిరి 
తాత్యా - కోతేపై ఒరిగిపోయిరి తనువుచాలించి పరమపదించిరి. 


మరణ వార్త మార్మొగ్గ నలుదిశల - దశ దిశల ప్రాకె కార్చిచ్చువోలె. 
దండు దండులగ జనులు చేరిరి - తరతమ ఖేదాల్‌ మరచిపోయిరి. 


అందరినోళ్ళు మూగ పోయెను - అందరి కనులు చెమ్మగిల్లెను. 

విషాద ఛాయలు అలముకొన్నవి - నగరమె అంధకారంబయ్యెను. 
శోకతప్తులు - వ్యకుల చిత్తులు - చింతాక్రాంతులు విచారగ్రస్తులు 
అందరినీ ఓదార్చెడి సాయి లేరిక - ఆర్హుల నోదార్చు వారెవరిక 


లక్ష్మణ్‌ మామకు లీలగ కన్పడి కాకడ హారతి మానకిమ్మనిరి. 
బాలా సాహెబ్‌ - ఉపాసనీలు - అంత్యక్రియలు జరిపించిరి సాయికి. 


బాబా కాయము సమాధిచేసిరి - బూటీ వాడయె సమాధి యాయొును. 
సమాధి దరినే సల్పిరి పూజలు - సమాధి నుండే సాయి పల్మెను. 
సాయి పరుండెడి ఆ మట్టి యిటుక - మరణం ముందే ముక్కలాయెను. 
ఆదియే తన శాశ్వతవు తోడట - తన యదృష్టము ముక్కలాయెనట. 


ముప్పది రెండు వర్షముల ముందె - మహల్సాపతికి తను వప్పగించి 
అసువులు విడిచి నాకము చేరిరి - మూడు నాళ్ళకే మరలివచ్చిరి. 


బాబా కీర్తిని పాడేటివారు - బాబా లీలలు చదివేటి వారు. 
భక్తితో తన్నుస్తుతించువారు - సాయిలో లీనమవుతారు. 


నలుబది ఐదవ అధ్యాయం 
నవనాధుల యా భక్తి మార్గములు - కలియుగమందున కష్ట సాధ్యములు. 
సద్దుర కృపయే మోక్షదాయకము - సాయి నామమె తరుణోపాయం. 


నలుబది ఆరవ అధ్యాయం 
తనరాకను కోరిన వారింటికి - తనకు మారుగ శ్యామనిబంపె 
పండా యింట పటము రూపమున - గయలో శ్యామకు కనిపించారు. 


83 


167. 


168. 


169. 


170. 


LT: 


172. 


172. 


174. 


175. 


176. 


తన గత జన్మ జతగాండ్రు తగవులాడుకు వచ్చారు. 
మేకలై పుట్ట - తా కొని మేపి యజమానికి తిరిగి యిచ్చారు. 


నలుబది యేడవ అధ్యాయం 
వీరభద్రప్ప - చెన్నబసప్పలు గత జన్మ లోన శత్రువులు 
ఈ జన్మలోన పామూ - కప్పగ పుట్టిరి దుషృత కారణాన 
పాము కప్పను - మింగు సమయాన - పగను వీడమని సాయి నుడువరి. 
పాము విడువగ కప్ప (బ్రతికెను - గత జ్ఞప్తితో సాయి రక్షించేను 


గంగలో మునుగ తొలగు పాపములు - సద్దురులు మునుగ పావనమగు “నది” 
సాయి గంగను పావనమొనర్చేను సాయి సద్గురువు అనుటయె సత్యంబు 


నలుబది ఎనిమిదవ అధ్యాయం 
సాయి కృపచేత 'లా’ పాసగుదునని - సేవడెయన - నవ్వె నపత్నీకర్‌ 
కాల గర్భమున కొడుకు పోవగ - శాంతి లేకతను చాలవగచెను. 


సేవడే మాట గుర్తుకు వచ్చెను - శిరిడి చేరి సాయిని కొలిచెను 
సాయి కృపచేత సంతతి కల్లెను. శేష జీవితము సుఖముగా గడిపెను 


నలుబది తొమ్మిదవ అధ్యాయం 


“హరికానోబి” సాయిని నమ్మక - బయటక రాగ చెప్పులు పోయెను 
“హరికాబేట - జరికాఫేటా” అను చొకబాలుడు చెప్పులు యిచ్చెను 


తన తండ్రి పేరు తెలిసిన సాయి - సర్వజ్ఞతకు సంతసించెను 
సంశయము వీడి సాయిని నమ్మెను - భక్తి భావమున సాయిని కొలిచెను 


సాధు సోమధేవ్‌ సాయినాధుని - చూడగ వెళ్ళెను శిరిడీకి 
బాహ్యముకని (భ్రమలో పడి సాయి భేషజుడనుచు పోయెను బయటకు 


భక్తుల మొరవిని సాయిని చూచెను - తన మనోభావన సాయి చెప్పెను. 
సాయి సర్వజ్ఞతకు సంతసించెను - సంశయము వీడి సాష్ట్రాంగపడెను. 


84 


177: 


178. 


179. 


180. 


181. 


182. 


183. 


184. 


ఏబదవ అధ్యాయం 
వాసుదవ ఆనందసరస్వతి - సాయికి పంపిరి టెంకాయ 
పుండలీకుడద్దాని భుజించెను - తన కిమ్మనిరి ఆ టెంకాయను 
జరిగిన తప్పుకు వగవగ నాతడు - సద్గురు సాయి సర్ది చెప్పిరి. 
దానికతను కర్త కాదనె - తన సంకల్పముచే నటుల జరిగెననె 


బాలరామను బొంబాయి వాసికి - బాగయె ఉబ్బస చిలుము పీల్చగ 
దురంధర్‌ సోదరులు రంగ భక్తులగుట - దర్శన మిచ్చిరి పాండురంగనిగ 


ఏబది ఒకటవ అధ్యాయం 
సర్వ వ్యాపి మన సద్గురు సాయి - కరుణ జూపెడు కారుణ్యమూర్తి 
సర్వస్య శరణాగతి పొందగ - సకల కోర్మెలను తీర్చెడు స్వామి 
సాయి నామం భవజలధి తారణం - సాయిస్మరణం భవరోగహరణం 
సచ్చరిత పఠనం సంపత్రదము - సర్వ సుఖదము భక్తి ప్రదమ్ము 
గోదావరిలో స్నానం చేసి - శిరిడీ సాయిని దర్శించండి. 
సాయి సచ్చరిత చదవండీ - సకల సుఖములను పొందండి. 


గురుపూర్ణిమను గోకులాష్ట్రమిని, శ్రీరామనవమిని, విజయదశమిని 
గురు వారమునను - గానం చేసిన -గురు కృప గలిగి ధన్యులగుదురు 


ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి - ఓం సాయి శ్రీసాయి శిరిడీ సాయి 
ఓం సాయి శ్రీసాయి శ్రీరామసాయి - ఓం సాయి శ్రీ సాయి రహీమ్‌ సాయి 
రాజాధి రాజా పాహి పాహి - శ్రీయోగిరాజా! పాహి పాహి 
శ్రీ శిరిడీనాధా పాహిపాహి - సాయినాధా మాంపాహి 


ఓంశ్రీ సద్గురు నాయి నాధాయా నమః 
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్‌ మహరాజ్‌కి జై 


శ్రీ మవోత్రివురసుందరీ మాత్రే నమః 
శ్రీళశవాయగురవే నమః 


త్రీ లలితా దివ్య సహస్రనామ గేయామృతం 
మూలం : శ్రీ వేదవ్యాస ప్రణీత శ్రీలలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్రమ్‌ 
గేయానునరణ : కె.కె.విశ్వనాధం 


ఆప్మోక్తి 


పరమేశ్వరి (బ్రహ్మ విద్యాస్వరూపిణి. సర్వేశ్వరి. ఆ పరదేవతావైభవం 
(బ్రహ్మోండవురాణాంతర్గ తమైన శ్రీ లలితా నవా(న్రనామ స్తోత్రంలోను, 
మార్మండేయపురాణంలోని శ్రీ దుర్గాసప్తశతి స్తవంలోను సమగ్రంగా అభివర్ణింపబడింది. 
దేవీభాగవతం సర్వమూ ఆజగజ్జనని మహాత్య నిరూపకమే. అమ్మవారి బాహ్య, ఆంతర 
సౌందర్యాన్ని శ్రీ శంకరభగవత్సాదులు సౌందర్య లహరిలో అపూర్వ కవితా వైభవంతో 
అభివర్ణించేరు. వీటన్నింటిలో లలితా సహప్రసనామస్తోత్రాన్ని వర్ణభేదం లేకుండా స్త్రీ 
పురుషులందరు పరమ భక్తి విశ్వాసాలతో పారాయణ చేస్తున్నారు. కాబట్టి వివరణలతో, 
తాత్సర్యాలతో, వ్యాఖ్యానాలతో ఆస్తోత్రరాజం లోకానికి అందింపబడుతోంది. 


సమస్త లోకానికి మించిన లాలిత్యం గల దేవత కాబట్టి లలితా అని 
పిలువబడుతోందని “లోకాన తీత్య లలితే లలితా తేన చోచ్యతే” అని పద్మపురాణం 
వివరిస్తోంది. ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని, నవచంపక పుష్పాభ. కదంబవనవాసిని, 
చిన్మయి, పరమానందస్వరూపిణి, విజ్ఞానఘనరూపిణి, చిచ్చక్తి, ఆదిశక్తి, నిత్యశుద్ధ, 
నిరుపాధి, నిరాకార, నిర్గుణ, నిష్మళ. ఈ విధంగా ఆ పరమేశ్వరి సగుణ నిర్గుణ 
రూపాన్ని పొందిన పరబ్రహ్మమే. 


ఈమధ్య లలితా సహస్రనామ స్తోత్రానికి రకరకాల బాణీలో పాడబడ్డ కేసెట్లు 
వస్తున్నాయి. సంస్కృత నామాలు చదవలేనివారు, చదువుకోగలిగినా తీరిక లేనివారు, 
పనిపాట్లు చేసుకుంటూ చక్కగా విని ఆనందిస్తున్నారు. 


శ్రీ కందాళ కాళీవ్వినాధం గారు ఆ సహస్రనామాల సారాన్ని మధురమైన 
గేయరూపంలో అభివర్ణించడం హర్షణీయం. ఇది ఒక వినూత్న ప్రక్రియ. వీరి కుటుంబం 


86 


తాతముత్తాతల నుండి పదకవితా రచనలోను, వాటిని గానం చెయ్యడంలోను లోక 
ప్రసిద్ది పొందింది. తరతరాలుగా ఆ కుటుంబంలోని పూర్వీకులందరు మహా 
భక్తాగ్రగణ్యులే. జన్మతః ప్రాప్తించిన సంస్మారబలంచేత ఈనాడు అనిదంపూర్వమైన 
పద్దతిలో ఆబాలగోపాలానికీ సులభంగా తెలిసే పద్దతిలో శ్రీకాశీవిశ్వనాధంగారు శ్రీలలితా 
దివసహస్రనామ గేయామృతం రచించి జన్మని సార్థకం చేసుకొన్నారు. భాష్యాలను 
బాగా పరిశీలించి గేయరూపంలో రచించడం, అట్లే నామాలని వర్గీకరించి ఆయా 
నామాలని పారాయణ చేయడంవల్ల కల్లే ఫలాన్ని కూడా వివరించడం తప్పక 
అభినందించవలసిన విషయం. త్వరలోనే ఈ సహస్రనామ గేయామృతం కేసెట్టు 
రూపంలో వెలువడుతుందని హార్టికంగా ఆకాంక్షిస్తున్నాను. 


భక్తులు తప్పక ఈగేయామృతాన్ని పాడుకుంటూ తరిస్తారని ఆశిద్దాం. 
శుభం భూయాత్‌ 
వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 


87 


శ్రీ లలితా దివ్య సహాన్రనామ గేయామ్యుతం 


శయనం 
1 నుండి 18 వరకు “అ” నుండి అః వరకు (అచ్చులు) 
19 నుండి 33 పంచదశీ బీజాక్షరములు 
34 నుండి 43 దేవీ దశనామములు 
44 నుండి ర్‌ర్‌ దేవీ ఉపాసకులు 
56 నుండి 63 అణిమాద్యష్టసిద్దులు 
64 నుండి 67 చతుర్వేదములు 
68 నుండి 70 త్రిశక్తి పీఠములు 
71 నుండి 76 షద్దుణిశ్వర్యములు 
77 నుండి 81 పంచకోశ దేవతలు 


82 నుండి 89 అరిషద్వర్ల దేవతలు 
90 సౌభాగ్యాష్టక ప్రద 


91 నుండి 95 పంచక్షేవములు 
96 నుండి 101 భగవల్లక్షణములు 
102 నుండి 106 పంచకృత్య కర్తలు 
107 నుండి 115 ఆదిత్యాది నవగ్రహములు 
116 తాపత్రయ నివారిని 
117 అఫ్టైశ్వర్యప్రద 
118 షద్దుణాత్మిక 
119 నుండి 126 రసోల్లాసాది అష్టసిద్ధులు 
127 నుండి 188 విరాట్‌ స్వరూపములు 
189 నుండి 142 పూజా పుష్పములు 
143 నుండి 151 నవకన్యారూపములు 

శ్రీ లలితాంబిక 





పరమేశ్వరీ వైభవము 
పరమేశ్వరీ స్వరూపము 
దేవి-నివాస స్థానము 
భండాసుర వధ 

దేవి సూక్ష్మరూప వర్ణన 
దేవిపూజ-ఆచారాలు 
-కౌళాచారము 
సమయాచారము 
గంధి భేదనము 
శాంభవీ విద్య 


పరబ్రహ్మ తత్వము 


సర్వజ్ఞత 
సగుణరూపవర్ణన 


మహాయాగ విశేషము 
చంద్ర విద్య 

జ్జేయ రూపము 
అవస్థా పంచకము 
పంచకృత్యములు 
భాను విద్య 

షోడశీ మహామంత్రము 


1నుండి 5 వరకు 
6 నుండి 54 

55 నుండి 683 
64 నుండి 84 
85 నుండి 89 
90 నుండి 95 


96 నుండి 98 
99 నుండి 111 
112 నుండి 131 


132 నుండి 195 


196 నుండి 198 
199 నుండి 225 


226 నుండి 237 
238 నుండి 251 
252 నుండి 255 
256 నుండి 263 
264 నుండి 274 
275 నుండి 2రిరి 
289 నుండి 304 


89 


క | సకల | రకం రియ 
వైభవ ప్రాప్తి 
చక్నటి రూపము 
గృహ ప్రాప్తి 
శత్రుజయము 
ఆత్మసాక్షాత్మారము 
అర్థకామ ప్రాప్తి 


కైవల్య ప్రాప్తి 


వాక్సిద్ధి, మోక్షము 
సుఖము-శోభ, 
సంపదల ప్రాప్తి 
దుఃఖనాశము, 
సుఖప్రదము 
అపారకరుణాటప్రాప్తి 
అణిమాద్యష్ట సిద్ధుల 
ప్రాప్తి 

శ్రీ విద్యాజ్ఞాన ప్రాప్తి 
ఉపాసనాఫలితము 
(బ్రహ్మనంద ప్రాప్తి 
జీవన్ముక్తి 

అను(గహ ప్రాప్తి 
జనవశీకరణ 





20. | భువనేశ్వరీ మంత్రము 305 నుండి 312 | ధనధాన్య విద్యా 

ఐశ్వర్య విజయ ప్రాప్తి 

మహాలక్ష్మీ మంత్రము | 313 నుండి 320 

కామకళ 821 నుండి 380 

పరమేశ్వరి ధ్యేయ రూపము | 338 నుండి 340 

వాగ్వాదినీ విద్య 341 నుండి 3856 

బ్రహ్మ విద్య 357 నుండి 365 

వాగీశ్వరీ స్వరూపము 366 నుండి 374 

విందుమండల వాసిని 375 నుండి 380 

రహోయాగము 381 నుండి 387 అద్వైత భావ ప్రాప్తి 

ప్రభావిద్య 388 నుండి 404 అజ్ఞాన నాశనము - 
జ్ఞాన ప్రాప్తి 

శివదూతీ విద్య 405 నుండి 419 | ఆత్మజ్ఞాన ప్రాప్తి 

గాయత్రీ మంత్రము 420 నుండి 467 | సద్బుద్ధి ప్రాప్తి, సకల 
కార్యసిద్ధి 

షట్చక్రాలు 468 నుండి 541 | సకలరోగ వినాశనము 

విమర్శరూపిణీ విద్య 542 నుండి 558 | బంధమోచనము 

పరమేశ్వరీ స్థూల రూపం | 559 నుండి 569 | సదానంద ప్రాప్తి 

ప్రజ్ఞాన ఘన రూపిణి 570 నుండి 582 | జ్ఞాన సముపార్దన 

ఆత్మ విద్య 583 నుండి 589 | మోక్షప్రాప్తి 

దాక్షాయిణీ విద్య 590 నుండి 621 | గురుకృపా ప్రాప్తి 

లోపాముద్రా విద్య 622 నుండి 668 | సాయుజ్య ప్రాప్తి 

సావిత్రీ విద్య 669 నుండి 700 | భోగభాగ్యాలు - 
సిరిసంపదలు 


ఆనందటప్రాప్తి 





90 


40. | సరస్వతీ విద్య 701 నుండి 727 | సంగీత-సాహిత్య-జ్ఞాన 
సకల విద్యా (ప్రాప్తి 
నంది విద్య 728 నుండి 749 | రోగ, పాప, జరా 
నాశనం 
ఇహపర ఆనంద ప్రాప్తి 
మంగళ చండి విద్య 750 నుండి 790 | ఇహపర ఆనంద ప్రాప్తి 
కపర్ధినీ విద్య 791 నుండి 812 | మంత్ర తంత్ర 
ప్రయోగాల 
నుండి విముక్తి 
జ్ఞాన విద్య 813 నుండి పరమేశ్వరీ జ్ఞాన ప్రాప్తి 
నిత్య, నైమిత్తిక కర్మ విధి 878 నుండి ధనధాన్య ప్రాప్తి 
సన్యాసుల జ్ఞాన విషయం | 888 నుండి కర్మ సన్యాసయోగ 
ప్రాప్తి 
అగ్నిష్ణోమాది సంకేతము | 909 నుండి సర్వ ఆపదల నుండి 
నివారణ 
జప యజ్ఞము 914 నుండి నిత్యానంద ప్రాప్తి 
922, 928 యాగఫల ప్రాప్తి 
924 నుండి 941 | కైవల్య పదప్రాప్తి 
942 నుండి 963 | శాశ్వతైశ్వర్య ప్రాప్తి 
964 నుండి 978 | సుమంగళీత్వము 
ధార్భాగ్య నాశనము 
974 నుండి 1000 | ఇహలోక సుఖాలు - 
పరంలో 
కైవల్య ప్రాప్తి 





91 


శ్రీ మవోగణాధి పతయే నమః 
శ్రీ శివాయే గురవేనమః 


శ్రీ మహాత్రిపుర నుందరీ మాత్రే నమః 


తీ లలితా దివ్య సహస్రనామ గేయామృతం 


కామ్య పారాయణ క్రమము 


ప్రార్థన 


శ్లో; శుక్లాంబరధరం విష్ణుమ్‌! శశివర్ణం చతుర్భుజమ్‌ । 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌! సర్వవిఘ్నోప శాంతయే ॥ 


శో గురుర్హహ్మ గురుర్విష్ణుః గురుద్దేవో మహేశ్వరః | 
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ॥ 


శ్లో; అపవిత్రః పవిత్రోవా! సర్వావస్థాంగతో పివా | 


యస్మరేత్పుండరీకాక్షం। సబాహ్యాభ్యంతరశ్ళుచిః I 
పుండరీకాక్ష పుండరీకాక్ష! పుండరీకాక్షయ నమః 


దీపారాధనం 


శో భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షి హ్య విఘ్నకృత్‌ | 
యావత్సఠన పర్యంతం తావత్వం సుస్థిరోభవ I 


పారాయణ ముహూర్త సుముహూరోల స్తు. 


ఆచమ్య : - 

1 కేశవాయ స్వాహా 

2. నారాయణ స్వాహా 

3. మాధవాయ స్వాహా 

4. ఓం గోవిందాయ నమః 

5. ఓం విష్ణవే నమః 

6. ఓం మధు సూదనాయ నమః 
7. ఓం (త్రివిక్రమాయ నమః 

8. ఓం వామనాయ నమః 


92 


ఓం 
ఓం 


, ఓం 
“ఓం 
, ఓం 


ఓం 


౬ 


ఓం 


శ్రీధరాయ నమః 
హృషీకేశాయ నమః 
పద్మనాభాయ నమః 
దామోదరాయ నమః 
సంకర్షణాయ నమః 
వాసుదేవాయ నమః 
ప్రద్యుమ్నాయ నమః 
అనిరుద్దాయ నమః 


17. ఓం పురుషోత్తమాయ నమః 22. ఓం ఉపేంద్రాయ నమః 


18. ఓం అధోక్షజాయ నమః 23. ఓం హరయే నమః 
19. ఓం నారసింహాయ నమః 24. ఓం కృష్ణాయ నమః 
20. ఓం అచ్యుతాయ నమః 25. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ॥ 


21. ఓం జనార్ధనాయ నమః 
ఉత్తిష్టన్తు భూత పిశాచాః। ఏతే భూమి భారకాః । 
ఏతేషా మవరోధేన। (బ్రహ్మ కర్మ సమారభే ॥ 


ప్రాణాయామము 
ఓం భూః । ఓం భువః ఓగ్‌ం సువః | ఓం మహః ఓం జనః । 
ఓం తపః । ఓగ్‌ం సత్యం । ఓం తత్సవితుర్వరేణ్వం | 
భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్‌ । 
ఓ మాపోజ్యోతి రసో మృతం (బ్రహ్మ భూర్భువ స్సువరోమ్‌ ॥ 
సంకల్పము 

మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా థ్రీ పరమేశ్వరీముద్దిశ్య - శ్రీ పరమేశ్వరీ 
ప్రీత్యర్థం - శుభే - శోభనముహూర్తే శ్రీ మహావిష్టోరాజ్ఞాయా ప్రవర్తమానస్య ఆద్య 
బ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే 
జంబూద్వీపే భరతవర్చే భరత ఖండే మేరోర్టక్షిణ దిగ్భాగే - ీశైలస్య ఈశాన్య ప్రదేశే 
గంగా గోదావరోన్మధ్య ప్రదేశే - శోభనగ్భహే - సమస్త దేవతా బ్రాహ్మణ హరి, హర, 
గుర చరణ సన్నిథో అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తీశ్రీ ---------- 
నామ సంవత్సరే ------- అయనే ---------- బుతౌ ------- మాసే 
న. పక్షే --------- తిథౌ---- వాసరేశుభ నక్షత్రే శుభ యోగే శుభ 
కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం. (శ్రీమాన్‌ / శీమతః -------- గోత్రం 
చలా నామధేయః / నామధేయవత్యాః------ ధర్మపత్నీ సమెతః ------- 
(శీమతః పా గోత్రస్య ద నామధేయస్య దా ధర్మ పత్నీ 
సమేతస్య ధా మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ, అభయ ఆయురారోగ్య 
ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యర్థం, థన, 
కనుక వస్తు వాహన సమృధ్యర్థం | సర్వాభీష్ట సిధ్యర్థం (లేదా) నెరవేరవలసిన కోరిక 
చెప్పాలి) శ్రీ లలితా పరమేశ్వరీ ప్రసాదేన సంకల్పిత యిష్టకామ్య సిద్ధ్యర్ధం, శీ లలితా 


93 


దివ్య సహస్ర నామగేయామృత (లేదా) (అంతర్గత విషయంలోని అంశము చెప్పి) 
పారాయణ మహంకరిష్యే. 
ధ్యానము 

అరుణాం కరుణా తరంగితాక్షీం | 

ధృత పాశాంకుశ పుష్ప బాణచాపామ్‌ ॥ 

అణిమాదిభి రావృతాం మయూఖైః | 

అహమిత్యేవ విభావయే మహేశీమ్‌ ॥ 
ధ్యాయేత్‌ పద్మసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయ తాక్షీం । 
హేమాభాం పీతవస్తాం కరకలితలసద్దేమపద్మాం వరాంగీమ్‌ ॥ 
సర్వాలంకార యుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం । 
శ్రీ విద్యాం శాన్తమూర్తిం సకల సురనుతాం సర్వ సంపద్రదాత్రీమ్‌ ॥ 

సుకుంకుమ విలేపనా మళికచుమ్బి కస్తూరికాం । 

సమన్హ హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్‌ ॥ 

అశేషజన మోహినీ మరుణ మాల్య భూషోజ్వలాం | 

జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదమ్బికామ్‌ I 


(శీ లలితా దివ్య సహస్ర నామ గేయామృతం - పూర్తి పారాయణము గాని. 
సంకల్పము ప్రకారము కోరిన కోర్కె నెబివేరేందుకు చదువవలసిన గేయామృతంలోని 
భాగంగాని యధాశక్తిగా పారాయణ చేయవలెను. 


ఈ పారాయణ వరుసగా కనీసం నలుబది దినములు చేసినయెడల అమ్మ 
కృపకు పాత్రులగుట, మరియు కోరిన కోర్మెనెజవేరుట జరుగగలదని మా విశ్వాసము. 


పారాయణానంతరము పాయసము (క్షీరాన్నము), నేతియన్నము, గుడాన్నము, 
ధధ్యన్నము, పులగము, పులిహోర, సకలాన్నములు, మినపగారెలు, మధువులలో ఏదైన 
ఒక పదార్థము నివేదించాలి. 

నలుబది రోజుల పారాయణము పూర్తయిన తరువాత థ్రీ లలితా ప్రీత్యర్థం 
సువాసినీ పూజగాని, నవకన్యక పూజగాని చేయట మంచిది.) 


మంగళమ్‌. మవహాత్‌ ॥ 
(లీణీలీటీ(లీ 


94 


es 


(శ్రీ మహాగణాధివతయే నమః ్రీ శివాయ గురవేనమః (శ్రీ మవోత్రివుర సుందరీ మాశ్రేనమ : 


శ్రీ లలితా దివ్య సహస్ర నామ గేయామృతం 


కుంభ సంభవుడు అడిగినంతనే 
హయగ్రీవులు చెప్పిన చరితం 
లలితామాత ఆజ్ఞమేరకు 
వశిన్వాదులు వ్రాసిన కావ్యం 
వ్యాస విరచితం లలితా సహస్రం 
పఠితల పాలిట కల్పవృక్షం 
మృదుమధురం ఈ లలితా గానం 
పరమ పావనం మోక్షదాయకం. 


శ్రీ పరమేశ్వరీ వైభవం 
అమ్మలకమ్మయె శీ మాత యనగ 
జగముల పాలింప శ్రీ మహారాజ్ఞిగ 
మంత్రాధిష్టాక్రి సింహాసనేశ్వరిగ 
అభయ ప్రదాత్రిగ వెలసితివమ్మ 
అగ్నికుండమను చిత్తున పుట్టి 
అమరుల కార్యముల కావిర్భవించి 


పరమేశ్వరీ స్వరూపము 
ఉదయభాను సహస్ర కాంతిని కల్లి 
ఆనంద దాయినిగ వెలసితివమ్మ 
నాల్గు చేతులు, రాగస్వరూప పాశము 
కోధాకారాంకుశమున ప్రకాశించుచు 
మనోరూపమౌ చెజకు విల్లుతోడను 
ఇష్టకామ్యార్థ సిద్ధిదగ వెలసితివమ్మ 
పంచగంధములె పంచబాణములుగ 
నిజారుణ (ప్రభాప్రవాహమున 


95 


wal] 


10. 


(బ్రహ్మాోండంబులు మునుగుచునుండ 
ఈప్పితార్థదగ వెలసితివమ్మ 

చంపకాశోక పున్నాగ సౌగంధికల 
పరిమళ పుష్పప్రకాశిత కురుల 

కురు విందమణుల కిరీట ధారిణిగ 
ఉపకార శీలిగ వెలసితివమ్మ 


అష్టమ చంద్రుని బోలు మోముతోడను 
నుదట కసూరి చంద్రునిలో కళంకమున 
వదన గృహమునకు కనుబొమలె తోరణములన 
ఊహాతీత ఫలప్రదగ వెలసితి వమ్మ 


ముఖకాంతులనెడి జల(ప్రవాహమున 
కదలాడే చేపల జంటలా మీనలోచనివి 

నవచంపక పుష్పమనజెల్లు నీ నాసాదండము 
బుషిజన వందితగ వెలసితివమ్మ 


తారాకాంతిని తిరస్మరించు నాసాభరణము 
కర్ణాభరణము కడిమి పూల చందమగు 
సూర్యచంద్రులే నీదు చెవి కమ్మలు 
బూక్షాసురహర పూజితగ వెలసితివమ్మ 
రక్తవర్ణ నిత్య నిర్మలము నీ చెక్కిళ్ళు 
బింబ విద్రుమల మించు పెదవుల కాంతులు 
షోడశి బీజములె దంత పంక్తులన 
౭ ంఛిత భవలతగ వెలసితివమ్మ 


కప్పురపు విడెము దశదిశల గుబాళింపగను 
సల్లాప మధురిమ కచ్చపిని తిరస్మరింప 
మందహాసాన కామేశుని మరులుగొల్పుచు 
న విమోచనిగ వెలసితివమ్మ 


96 


..12 


wu l8 
...14 


॥ పల్లవి ॥ 
a] 


..15 
..16 
మటుకే. ౯ 


ది 
లేర 


20 
sy | 
a2 


...28 
...24 
...25 


...26 
27 
నలదె 


॥పలవి॥ 
యా 


LL 


12. 


19. 


14. 


15. 


16. 


17. 


సాటిలేని సొగసున చుబుకము విరాజిల 
కామేశుని సూత్రంతో కంఠము శోభిల 

కనకాంగద కేయూరముల భుజములలర 
ఎనలేని సంపదల నొసగగ వెలతివమ్మ 


చింతాకు పతకము, ముత్యాలహారముల 
కామేశ్వరుని (ప్రేమ రత్నమునకు 
నీ స్థనముల ప్రతి పణముగ పెట్టి 
ఏకానేక రూపగ వెలసితివమ్మ 
రోమాళిలతకు కుచములు ఫలములన 
రోమలతచే నడుమూహింపబడ 
నడుమున మూడు ముడతలు కనడ 
ఐశ్వర్య ప్రదగ వెలసితివమ్మ 


ఎర్రని చీరచె మేను ప్రకాశింపగ 

చిరుగంటల వడ్డాణముచే అందమలరగ 
ఊరువులందము కామేశ జ్ఞాతము 

ఒరులు నీసరి లేరనగ వెలసితివమ్మ 


మాణిక్య మకుట మనజెల్లు జానువుల 
ఆనంగుని అమ్ములపొది, పోలిన పిక్కల 


చక్కటి చీలమండల, కూర్మమును మించు మీగాళ్ళ 


ఓంకార రూపిణిగ వెలసితివమ్మ 


నఖ కాంతులు నతజన అజ్ఞానము హరింపగ 
పాదకాంతి పద్మములను తిరస్మరింపగ 

అందెల రవళితో పదపద్మములు శోభిల 
బెన్నత్య ప్రదగ వెలసితవమ్మ 


ఆడు హంస వలె మందగమనమున 
సౌందర్యాతిశయములకు నీవు గని వన 
అన్నిటియందు ఎర్రని కాంతితో 
అంకుశ బీజప్రియగ వెలసితివమ్మ 


97 


ఖల 
0. 
వ! 


...82 


తతి 


...34 
....55 
...36 


ది! 
ss 98 
అపర 9 


....40 
త్తమ 


....42, 48 


11పల్లవి।। 
యా 


44 
...45 
...46 


...47 
కరి 
...49 


18. 


19. 


20. 


21. 


22, 


28. 


శుభలక్షణ యుత అంగములమర 

సర్వాభరణ భూషితవగుచు, శివకామేశుని 
అంకస్థితవై, శివంకరివై, శివవై 

అః అక్షరాత్మికగ వెలసితవమ్మ 


నిజభక్తురాండ్రు నీవలె స్వాధీన వల్లభలె 


దేవి నివాస స్థానము 
మేరు నగ శిఖర మధ్య వాసిని వగుచు 
శ్రీ చక్రనిలయ శ్రీ విద్యానగర నాయికవై 
కలిమల నాశినిగ వెలసితివమ్మ 


చింతామణి నిర్మిత గృహమున చింతితార్థదాయినివై 
పంచ బ్రహ్మాసనమున మంత్రాధిష్టాన దేవతగ 
మహా పద్మాటవిలో సహస్రార పద్మమున 
ఏకాంత ప్రియగ వెలసితివమ్మ 
కదంబ వనమున, సుధాసాగర మధ్యమందున 
కామేశ్వరునే అందమగు కనులుగ గల్లి 
కామేశ్వరాభేదము దెల్పుచు కామదాయినివన 
ఈశవందితగ ఇలలో వెలసితివమ్మ 


దేవర్షిగణ సంస్తుత నిజ వైభవమలర 
భండుని వధకై ఉద్యమసేనతో గూడి 

సంపత్మరి గజ సేనలచే సేవింపబడుచును 
లయకారిణిగ వెలసితివమ్మ 


అశ్వారూఢాధిష్టిత కోట్ల కోట్ల 
అశ్వములచే ఆవరింపడి 
చక్రరాజ రధమందుంచిన 
ఆయుధములతో అలంకరిపంబడి 
గేయచక్ర రథా రూఢ యగు 
శ్యామల సేవలందుచును 


98 


...50 
.... 51, 52 
....52, 538 


...54 


...59 


॥పలవి॥॥ 
యా 


...60, 61 
...62 
...683 


...64 
....65 
లర 


ఏథి / 
...68 


...69 


24. 


25. 


26. 


27. 


హ్రీం బీజాక్షర ప్రియవై 
జపితల బ్రోవగ వెలసితివమ్మ 


కిరి చక్ర రధా రూఢయగు 
వారాహిచే సేవింపబడుచును 
జ్వాలా మాలిని నిర్మితమగు 
అగ్నిప్రాకార మధ్యన నిలచి 
భండుని సేనల జంపగ 
నకుల్యాదులుద్యుక్తులు కాగా 
హసిత వదనవై వారల జూచుచు 
నిత్య సంతోషిణిగ వెలసితివమ్మ 


సేనానాయకులను సంహరించిన 
నిత్యాదుల పరాక్రమమునకు సంతసించుచు 
భందుని పుత్రుల బాల వధింప 
ఆమె విక్రమమున కానందించుచు 
విషంగుని వధించెను మంత్రి శ్యామల 
ఆయంబాకృత్యమున కతితోషితవగుచు 
సర్వులు మెచ్చగ అసురులు చావగ 
సత్యజ్ఞాన ప్రదగ వెలిసితివమ్మ 
విశుక్రుని జంపెను దండిని వారాహి 
ఆమె పరాక్రమమునకు నందితవగుచు 
కామేశ్వర ముఖ వీక్షణమున 
శ్రీగణేశుడు సృష్టింపబడగ 
విశుక్రుని జయ విఘ్న యంత్రమును 
గణేశుడు చేదింప ముదమందుచును 
కలియుగ మందున కాత్యాయినివై 
కామితార్థ ప్రదగ వెలసితివమ్మ 


భండాసురుడు శస్తాస్త్రములు వేయగ 
ప్రతిగాశస్తాస్తముల వర్షించితి వీవు 


99 


wer 


ము ll 


ఖు? (2 


11పల్లవి।। 
(aa) 


ఇ (లి 


74 


ఏష 7d 


...76 


sa Tl, 


7.8 


ఏ6 


28. 


29. 


30. 


31. 


నీదుకరాంగుళి పది గోళ్ళ నుండి 

విష్ణుని దశావతారములు ఉద్భవించెను 
పాశుపతాస్త్రమును ప్రయోగించితివి 

అసురసేనలను అంతము జేసితివి 
హరిహరాదులు నిను సన్నుతి జేసిరి 

అధ్ర్వైత వృత్తుల కల్లింపగ వెలిసితివమ్మ 


కామేశ్వరాస్త్రము కాల్చెను భండుని 
నిశ్శేషముగ నగరమును నిర్మూలించెను 
(బ్రహ్మవిష్ణు దేవేంద్రాదులందజును 
నీదు పరాక్రమము సంస్తుతి జేసిరి 
హరనేత్రాగ్ని కాముని దగ్గముచేయగ 
అతని పాలిట సంజీవని వైతివి 
లక్ష్య సిద్ధిదవై చైతన్యరూపమున 
సర్వ వ్యాపినిగ వెలసితివమ్మ 
దేవి సూక్షరూప వర్లన 
యు ణ 
పంచదశి ప్రధమ కూటము నీదు మోమన 
మధ్య కూటము కంఠము నుండి కటివరకు 


తృతీయ కూటము కటి దిగువ భాగము 
హ్రీం స్వభావగ వెలసితివమ్మ 


పంచదశి మూలమంత్రమే నీస్వరూపముగ 
మూలకూటత్రయమే నీదుమేనుగను 


దేవీపూజ - ఆచారాలు - కౌళాచారము 
మూలధారామృత రసమాస్వాదించుచు 
సంరక్షింప మంత్రమూర్తిగా వెలసితివమ్మ 
కుళశాస్త రహస్యముల రక్షణ జేయుచు 
సద్వంశమునం జన్మించి సర్వత్ర పూజనీయవగుచు 
శివశకైక రూపిణివై కులయోగినిగను 
కర్మ సాక్షివన అకులగ వెలసితివమ్మ 


100 


ఏరి 0 


Ol 


11పల్లవి।। 
యా 


ఇ రి2 


రికి 


...84 


....65 
ss 80 
150.7 


mete 
p09 


90 


ఇ 9]. 


ఇఖలిల 
...94, 


93 
95 


96 


32. 


39. 


34. 


35. 


సామ్మ స్వరూపాన శివునితో అభేదముగల్లి 
మూలాధార చక్రమే ముఖ్య నివాసముగాగ 
సమయాచారమునందాసక్తులరావుగ 


గ్రంధి భేదనము 
లలితా మాతవై బ్రహ్మగ్రంధి విభేదినిగ వెలసితివమ్మ 


(ప్రధమ శతకము - తావినీకళ సంవూర్థం 


మణిపూర మధ్య నుండి ప్రకటిత వగుచు 
విష్ణుగంధిని విశేషముగ భేదించుచును 

అజ్ఞా చక్రమధ్య (ప్రదేశమునందుండియు 
హ్రీం మందిరవనగ వెలసితివమ్మ 


రుద్రగ్రంధిని విడగొట్టుచును 
సహస్రారపద్మ వాసిని వగుచు 
అమృత వర్షము కురిపించుచును 
మెఅపుతీగ సమాన కాంతిని గల్లి 
షట్పక్రోపరి సంస్థిత వగుచు 
శివశక్తుల సంయోగాసక్త వగుచును 
భక్తభగీరధుని మొరనాలించి 
గంగానదిగ భువి వెలసితవమ్మ 


వహ్నిరూప తేజమందున జీవశక్తియె కుండలిని యనగ 


తామరతూడులో దారంలో సూక్ష్మ స్వరూపధారిణివగుచు 


శాంభవీ విద్య 


భవుని భార్యవై ఉపాసనచే పొందు దానవుగ 
జపితుల బ్రోవ గాయత్రిగ వెలసితవమ్మ 


101 


౪ 9 
...98 
#99 


ఏటనే 00 


11పల్లవి।। 
యా 


sg 101. 
... 102 
wi l08 


...104 
i105 
...106 
పలుకే 01 
sa l08 
ws 109 


...110 
welll 


...112, 1183 


36. 


37. 


38. 


39. 


సంసారాటవి ఛేదింపగ గండ్ర గొడ్డలివన 
మంగళప్రియవై, మంగళ స్వరూపమున 

భక్తులపాలిట సౌభాగ్యప్రదవగుచును 
భక్తప్రియవై భవానిగ వెలసితివమ్మ 


భక్తిగమ్య వీవ్రః భక్తి వశ్యపు నీవు 
భయాపహ వీవు శాంభవివి నీవు 
శారదారాధ్యవీవు శర్వాణివి నీవు 
సుఖదాయిని వీవు శంకరసతివి నీవు 
ఐశ్వర్య ప్రదవీవు సాధ్వీలలామవు నీవు 
పూర్ణచంద్రసమానమగు మోముదానవు 
దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు 
మహాకాళిగ ఇల వెలసితివమ్మ 


కృశించిన ఉదరము నీది 


132 పరబ్రహ్మృతత్వము 

శాంతివతివి, జగదాధారవు 
నిరాధారపు, నిరంజనివి 

కర్మసంబంధ మాయాతీతవు 
నిర్మల పరిశుద్దురాలవు 

నిత్యశాశ్వతపు నిరాకారపు 
చంచలాత్ములకు దూరురాలవు 

సిరులొసగు లక్ష్మిగ వెలసితి వమ్మ 


గుణాతీతవు, నిర్గుణవు, నిష్మలవగుచు 
శమమున శాంతవు, నిష్మామవగుచును 

నాశరహితవు, అమృత మయురాలవగుచును 
మోక్షస్వరూపిణివి, నిత్య యుక్త వగుచు 

మహదాది వికార రహితవు నిష్ప్రపంచవగుచు 
సర్వాశయవు, నిరాశ్రయ వగచును 


102 


...114 


wall, 


116 


sa LL 


118 


11పల్లవి।। 
ae 


wll, 
au l2l, 
sas బలె, 
.... 125, 
ull 


120 
122 
124 
126 
128 


...129 


ఖే 80 


జలరేలికే 


132 


su 1898 
....1834 
sald 


...136, 


137 


auld 


as 189, 
న. 


140 
142 


....148 
...144 


... 145, 


146 


ఎం 147 


40. 


41. 


42. 


48. 


మాలిన్య రహితవై నిత్యశుద్ధివై 
విద్యాప్రదాత్రి వాణిగ వెలసితివమ్మ 


చిద్రూపి వగుటను నిత్య బుద్ధవై 
అజ్ఞాన వికారము లేకను నిరవద్యవై 
సజాతీయాది భేదము లేకను నిరంతరవై 
అన్నిటికీ కారణమగుటను నిష్కారణవై 
శుద్ధమగుటను నిష్మలంకవై 
అవిద్యోపాధిలేకను నిరుపాధివై 
వేరొక ప్రభువు లేకుంటను నిర్వీశ్వరివై 
రాజరాజేశ్వరిగ వెలసితివమ్మ 


రాగరహితవు, అనురాగ నాశినివి 
నిర్మదవు, మదనాశినివి, విచార రహితవు 
త్రివిధ అహంకారములు లేకను 
చిత్త విభ్రాంతి లేకను మోహనాశిని వగుచు 
మమకారములు లేకను మమకార నాశినివగుచు 
పాపరహితవు పాపనాశినివి 
క్రోధము లేకను క్రోధ నాశినివగుచు 
నిర్లోభవై, లోభనాశినివై బాలగ వెలసితివమ్మ 


సంశయములు లేకను సంశయ నివారిణి వగుచు 
పుట్టుకేలేక పరమాత్మ స్వరూపురాలవగుచును 

భవనాశినివై సంసారబంధ విమోచిని వగుచు 
నిర్వికల్చవై శ్యామలగా వెలిసితివమ్మ 


నాశములేకను నిరాధారవై 
శివునికంటె భిన్నము గాక నిర్భేదవగుచు 
జీవ పరమాత్మలభేధమనుచు భేదనాశినివై 
ఆదిమధ్యాంతములు లేకను నిర్నాశవై 
మృత్యుమథనవై అమృతత్వమును ఇచ్చుచు 
విహిత నిషిద్ధ క్రియలు లేక నిప్మియవై 


103 


..148 


॥పలవి॥॥ 
(aa) 


...149 
...150 
...151 
a [52 
...158 
..154 
..155 


....156, 157 
....158, 159, 160 
sis LOT 

..162, 163 
...164, 165 
..166, 167 
...168, 169 

170, 171 


...172,1783 
..174 
..175 
170 


11పల్లవి।। 
యా 


sl 
aL 78 
sal79 
a180 
..181 
..182 


44. 


45. 


46. 


47. 


పరిగ్రహము చేయక నిష్పరిగ్రహవై ....1883, 184 
సాటిలేని మేటి లలితగ వెలసితివమ్మ 


నల్లని కురులతో, అపాయములు లేకను ....185, 186 
అతిక్రమాదులు లేకను అవాజ్ఞానస గోచరవగుచు ....187, 188 
పొందశక్యముగాకను, దుర్గమ సంహారముచే దుర్గవై ....189, 190 
మనువుని బ్రోవగ మహి మాననీయగ వెలసితివమ్మ 
దుఃఖ విమోచనివై సుఖప్రదవై దుష్టదూరవై ....191, 192, 193 
దురాచారములు పోగొట్టి ....194 
రాగద్వేషాది రోగములు త్యజించి .... 195 
సర్వజ్ఞత 
సర్వమును తెలిసిన దానవై 196 
కరుణాసాంద్రవై, సమానాధిక వర్ణితవై ....197, 198 
సకల దేవతల సమస్త ఆయుధముల 
శక్తి స్వరూపురాలవై, సర్వమంగళవై ....199, 200 
చంద్రుని బ్రోవగ మహిమాన్వితవై వెలసితివమ్మ 11పల్లవి॥॥ 


ద్వితీయ శతకము ధూ(యమిక కళ సంవూర్థం 


స్వర్గాది మోక్ష సద్దతుల నిచ్చుచు సకలేశ్వరివై ....201, 202 
ముప్పదియారు తత్వములు స్వరూపమగుటను సర్వమయివై ....203 
సప్తకోటి మహామంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మికవై ....204, 205 
ఇరువది నాల్లు తంత్రములు నీదు శరీర భాగములన ....206 
శంకరుడు మనోన్మనుడగుటను శాంకరివి, మనోన్మణివై wa 207 
పంచవింశతి వ్యూహాత్మక కామేశ్వరుని భార్య మాహేశ్వరివై ....208 
మహాదేవుని సతి, మహా మహిమాన్విత, మహాదేవివై ....209 
కుబేరునింటను మహాలక్ష్మివై వెలసితివమ్మ 210 
మృడనామ శివునకు ప్రియసతి వీవు 211 
మహారూపము నీది, మహా పూజ్యపు నీవు ....212, 218 


104 


48. 


49. 


50. 


51. 


పంచదశి పఠింప పంచపాతకముల నణంతువు 
అగస్త్యసతి ఆరాధ్య దైవముగ వెలిసితివమ్మ 
జీవులను మోహనపెట్టెడు మహామాయవు 
సత్త్వ గుణముల మహా సత్వపు, మహాశక్తివి 


విజ్ఞులకు ప్రీతి పాత్రవు, మహారతివి, మహాభోగపు 


మరుని కభయమిడుచు వెలిసితివమ్మ 
అష్టెశ్వర్యముల తులతూగే మహైశ్వర్యవు 

మహావీర్యవు, మహాబలవు బుద్ధిమతివి 
అణిమాది రసోల్లాసములను సిద్దులగల్లి 

మహాయోగీశ్వరుల పాలి ఈశ్వరివగుచు 


మహాయాగ విశేషము 

మహాతంత్ర, మంత్ర యంత్ర స్వరూపరాలవలన 

షట్రింశత్తత్త్వము లాసనములుగాగ 
శ్రీ చక్ర తత్తముల కతీతవగుచు 

అగస్య భక్తికి హర్షితవై వెలసితివమ్మ 
మహాయాగ పరిపాటిచే ఆరాధింపబడుచును 

మహాభైరవునిచే పూజింపబడుచును 
ప్రళయ వేళ సదాశివ నాట్యసాక్షిగ నిలచి 

అగ్ని కొల్వగ కామేశ్వరివై వెలసితివమ్మ 
త్రిపుర స్వరూప గొప్ప సుందరి వనగను 

చతుష్పష్షకోపచారముల ఆరాధితవగుచును 
అరువది నాల్గు కళలు నీదు స్వరూపమన 

చతుష్పష్టి యోగినులచే సేవింపబడుచును 


చంద్రవిద్య 
మనువిద్యా, చందట్రిద్యా స్వరూపిణి వగుచును 


శ్రీచక్రమును చంద్రమండల మధ్య నుంటివి 


105 


...214 


WALD 
SPO 217 
18, 219 

...220 


....221,222,228 


...224 
...225 


...226, 227, 228 


a2 


॥పలవి॥॥ 
యా 


...2830 
...281 
...282 
...288 


...284 
౫2850 
....286 
...287 


...288, 289 
...240 


52. 


58. 


54. 


ర్‌ర్‌. 


56. 


నీదు రూపము, నీదు నగవు సుందరములన ....241, 242 
సవిత సన్నుతి జేయ సావిత్రిగ వెలసితివమ్మ 


వృద్ధి క్షయములు లేకను చిద్రూప సాదాఖ్య చంద్రకళాధరివన _.... 243 
స్థావర జంగమాత్మక జగదీశ్వరివై శ్రీచక్ర వాసినివై ....244, 245 
పార్వతివై, పద్మనయనవై, పద్మరాగ మాణిక్య సమానకాంతినికల్లి 


....246,247,248 
ఇంద్రోపాసితవై యిలను వెలసితివమ్మ 
బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ కల్పిత మంచాసీనవై ....249 
సదాశివాది పంచబ్రహ్మస్వరూపవై, స్వప్రకాశ స్వరూపిణివై ....250, 
251 
జ్లేయ రూపము 
పరమానందవై, ఘనీభవించిన రసస్వరూపురాలవై ....252,258 
స్మంథోపాసితవై, ధ్యాన, ధ్యాతృ రూపిణివై వెలసితివమ్మ ....254 
అవస్థా పంచకము 
ధర్మాధర్మములు లేకను విశ్వరూపవై, జాగరిణివై _ ....255, 256, 257 


స్వప్నావస్థాభిమానివి వగుచు, హిరణ్య స్వరూపురాలవై ....258,259 
కారణ శరీరాభిమానివన, ప్రాజ్ఞుల సమష్టియగు నీశ్వరిగ _....260,261 


శివప్రియగ తురీయావస్థా స్వరూపమున వెలసితివమ్మ ....262 
జాగ్రదాద్యవస్థల వర్జించుచు సృష్టి, జేతువు ....268, 264 
బ్రహ్మరూపిణిగ, సంరక్షింతువు విష్ణురూపిణిగ _....265,266,267 
జగములు ఉపసంహరింతువు రుద్రరూపిణిగ ....268,269 


దూర్వాస వందితగ ఉర్విని వెలసితివమ్మ 
మహాప్రళయము జేయుదానవై, శుద్ధ సత్త్వప్రధానవై ....270,271 
సదాశివవై, ప్రళయానంతరము మరల సృష్టిజేయుచు ....272, 278 


275 భానువిద్య 


పంచకృత్యములందాసక్తి కల్లి, సూర్యబింబ మద్యమందుండి wu DTA 275 
భైరవుని భార్యవై, భగమాలినివై, అణిమాసిద్ధిదగ వెలసితవమ్మ 276,277 


106 


57. 


55. 


59. 


పద్మాసనపు, షద్దుణిశ్వర్య సంపన్నురాలవు 
పద్మనాభ సహోదరి వగుచును 
కనురెప్పలు విప్పుటన్‌ సృష్టి జేయుచు 
కనులు మూయుటన్‌ ప్రళయము చేయుచు 
నీదు ముఖములనంతములన 
అనంత నేత్రముల శోభితవగుచు 
అసంఖ్యాకమగు పాదారవిందముల 
మహిమాసిద్ధిదగ వెలిసితవమ్మ 


బ్రహ్మాది సకల జీవులకు తల్లివగుచును 
వర్ణాశ్రమాచారముల నిర్ణయించుచు 

సకల వేదములు నీ యాజ్ఞారూములన 
పుణ్య పాపముల ఫలముల నిచ్చుచు 


షోడశీ మహామంత్రము 

పాపిట సింధూరమన జెల్లు శ్రుతులు 

నీ పాద ధూళిని మాత్రము వర్ణింపగలవన 
ఆగమములు నీనాసాభరణ, ఆణిముత్యమన 

లఘిమా సిద్ధిదగ వెలిసివమ్మ 
చతుర్విధ పురుషార్థముల నిచ్చేటి దానవు 

అంతట నీవే నిండియుందువు, భోగినివీవు 
పదునాల్లు భువనములకు జననివి నీవు 


జగజ్జనని వగుచు, జనన మరణములు లేకను 


హరిబ్రహ్మేంద్రాదులచే సేవింపబడుచును 
నారాయణిగ, నాదమె నీదు రూమపన 

నామరూపములు నీకు లేవన 
గరిమాసిద్ధిదగ వెలసితివమ్మ 


తృతీయ శతకము మరీచికళ సంవూర్ణము 


PIE 


107 


...2178, 279 


...280 


...281 
282 
...288 
...284 


11పల్లవి।। 
యా 


...285 
....286 
ఎలి 7 
...288 


...289 


290 


పతర] 


_... ౨92,293 


...294 


....295,296 


౨897 


...298, 299 


...300 


॥పల్లవి॥ 


60. 


61. 


62. 


భువనేశ్వరీ బీజస్వరూపరాలవు 
సిగ్గుచేత లజ్ఞాపతి వగుచు 

హృదయ జనితవై హృద్యవగుచు 
ప్రవృత్తి నివృత్తుల విడిచిపెట్టుచు 


భువనేశ్వరీ మంత్రము 
కుబేరమనువుల పూజలందుచును 
రాజేశ్వరుని రాణివనగను 
రమవై, రాజీవలోచనివై, భక్తరంజితవై 
ప్రాప్తిసిద్ధిదవై వెలసితివమ్మ 
భక్తులతో క్రీడించుచును 
అనుభింపదగిన ఆనంద స్వరూపమున 
చిరుగంటలు వడ్డాణమున సవ్వడి జేయగ 


మహాలక్ష్మీ మంత్రము 

రమయన, పూర్ణచంద్రుని ముఖముతోడను 
కామకళామంత్ర స్వరూపిణి రతి వీవన 

రతీదేవియన యిష్ట పడుచును 
రక్షణ జేసెడి రక్షా కరివై 

ప్రాకామ్య సిద్ధిదవై వెలసితివమ్మ 
రాక్షసులను సంహరించుచు 

స్తీ స్వరూపములన్నియ నీవేయన 
తమతమ భక్తుల యెడ ఆసక్తి తోడను 


కామకళ 


ముముక్షువులచే కోరబడుచును 
కామకళా స్వరూపిణి వగుచును 

కదంబ పుష్పములు నీకు ప్రీతియన 
మంగళరూపిణి కళ్యాణి వగుచును 

ఈశత్వ సిద్ధిదగ వెలసితివమ్మ 


108 


....301 
....502 
....308 

...304 


....305 
....306 
....807,8308,309 


aud l0 
....311 
పతే 2 


....813,314 
sd Lo 
wd 16 
17 


5919 
...520 


wd] 
ఎది 22 
లీ 2 9 
...324 


॥పల్లవి॥ 


63. 


64. 


65. 


సకల జగముల మూలమ్ముయగుచు 
కరుణారస సాగర వనగను 

అరువది నాల్గు కళల అలరించుచు 
అవ్యక్త మధుర మాటలతోడను 

కమనీయమగు కాంతవు నీవన 


ఉత్తమ మద్యమున యిష్టితవగుచు 


పరమేశ్వరి ధ్యేయరూపము 


వరముల నిచ్చుచు వామనయనవై 
వశిత్వ సిద్ధిదగ వెలసితివమ్మ 


ఖర్జూర రసాపానము జేయుచు 
ఆత్మానందము ననుభవించుచు 
విశ్వముకన్న అధికురాలవన 
వేదములచే తెలియనగుచును 
వింధ్యాచల వాసిని వగుచును 
జగముల ధరించి విధాత్రివైతివి 
వేదజననివై, విష్ణుమాయవై 
బుగ్వేద ప్రియగ వెలసితివమ్మ 


బ్రహ్మరంధ్రస్థిత విలాసినివగుచు 


వాగ్వాదినీ విద్య 


క్షేత్రమెనీదు మేని రూపమన 
క్షేత్రజ్ఞ శంకరుని సతి వీవన 
క్షేత్రక్షేత్రజ్ఞలను పాలించుచును 
వృద్ధిక్షయములు నీకు లేవనుచు 
క్షేత్రపాలునిచే పూజింపబడుచు 
సం విద్రూపిణి విజయ వనగను 
యజుర్వేద ప్రియవై వెలసితివమ్మ 


109 


...825 
_.. 826 
mee 
...528 
...529 
...3830 


...331, 332 


4898 


...334 
...535 
...336 
ఇటలి! 


...3838, 339 


...340 


...341 
...342 
తడల 
...9344 
...345 
...346 


॥పలవి॥॥ 
(aa) 


66. 


67. 


68. 


69. 


అజ్ఞానరూప మాలిన్యములు లేకను 
అందరి వందనముల నందుచు నీవు 
వందనము జేయ వాత్సల్యమున జూచుచు 
వాదమున ప్రతి వాదులనవాక్కు చేయుచు 
వామకేశుని సతి వామకేశివన 
వహ్నిమండల వాసినివగుచు 
భక్తుల పాలిట కల్ప వృక్షమన 
సామవేద ప్రియగ వెలసితివమ్మ 


అజ్ఞాన బంధముల విడిపించుచును 
పాషండులను సంహారము జేయుచు 
సదాచారమల ప్రవర్తింపజేయుచు 
అధర్వ వేద ప్రియగ వెలసితి వమ్మ 


బ్రహ్మవిద్య 
తాపత్రయారగ్నిచే తపించువారికి 
వెన్నెలవలె హాయి నొసంగుచు 
నిత్య యౌవనంతో తరుణివి యగుచు 
తాపసులచె పూజింపబడుచును 
సన్ననిదగు నడుమును గల్లి 
అజ్ఞానమును అంతము చేయుచు 
అవిద్యాశత్రువన జ్ఞానరూపిణి వగుచు 
నిత్యాశక్తివె వెలసితివమ్మ 
తత్పద లక్ష్యార్థ పరబ్రహ్మముగను 
చైతన్యాభేద ఆనందాది లక్ష్మివన 
(బ్రహ్మ స్వరూపానందాన లేశములగు 
బ్రహ్మాద్యానంద సముదాయము గల్లి 


వాగీశ్వరీ స్వరూపము 
శబ్దబ్రహ్మ స్వరూప రాలవు నగుచు 
అవ్యక్త బ్రహ్మస్వరూపము నీదేయన 


110 


....5468 
....349 
....350 
అబీ తీల] 
పతర 
...558 


....354 
.... రరర 
...356 


అలల? 
.... 555 
....359 
S00 
మంతి 61 
...362 


11పల్లవి।। 
(aa) 


....3683 
...364 


...365 


....366 
“లర? 


70. 


71. 


72. 


పశ్యంతీ వాక్‌ స్వరూపిణివగుచు 
విలాసినీ శక్తిగ వెలసితివమ్మ 
పరదేవతవు మధ్యమావాగ్రూపు రాలవు 
విఖర వాయు (ప్రేరేపిత వైఖరివీవు 
భక్తుల మనసను సరసున హంసవన 
కామేశ్వరునకు జీవ నాడిని యగుచు 
పుణ్యపాప కృత్యములు దెలిసి కృతజ్ఞవై 


బిందు మండల వాసిని 


కాముని పూజల నందుచు శృంగారములొలుక 


జయస్వరూపవై జాలంధర పీఠస్థితవై 
ఓడ్యాన పీఠస్థితవై దోగ్రీశక్తిగ వెలసితివమ్మ 
థి రూ జా 


సహస్రార చక్రము నీదు వాసమన 


రహోయాగము 


అంతర పూజచే ఆరాధిత వగుచు 
ధర్మాధర్మముల జ్ఞానాగ్నిన్‌ హోమము జేయగ 
తృప్తి పొందెదవు వెంటనే అనుగ్రహింతువు 
విశ్వసాక్షివగుట వేరొక సాక్ష్యములేకను 
హృదయాద్యంగ షట్‌ దేవతలన్‌ గూడుచు 
ఐశ్వర్యాది దైవ షద్దుణములు గల్లి 
సకలైశ్వర్యప్రదగ వెలసితివమ్మ 


ప్రభావిద్య 
నిత్యక్షిన్నవు నీవు నిరుపమానవీవు 
మోక్షప్రదాత్రివి నిత్యల రూపము నీది 
శంకరుని సగము శరీరము నీదన 
అష్టసిద్ధులు ఆవరణ దేవతలన 


అ 


111 


...368 


....369,370 


idl] 
...372 
978 
...574 


....877,8378 


11పల్లవి।। 
(aa) 


...380 


...381 
...382 
...388 


....884,8385 


...386 
_..తిరి/ 


2888, 889 
....390,391 


1892 
998 


78. 


74. 


75. 


ఆవరణ దేవతా స్వరూపిణి వగుచు 
అందరిచేతను తెలియబడుచును 
పరాత్సరురాలగు ఈశ్వరి వగుచును 
సమగైశ్వర్య ప్రదగ వెలిసితవమ్మ 
పరమాత్మ స్వరూప ప్రకృతివగుచు 
అవ్యక్త స్వరూపరాల వగుచు 
మహత్తత్తాహంకార రూపిణి వగుచు 
వ్యాపినివై వీర్యప్రదగ వెలిసితివమ్మ 


చతురళతకము జ్వాలినీకళ సంపూర్ణము 


అనేక విధములు నీదు ఆకారములన 
విద్యావిద్యలు నీదు స్వరూపములను 
కామేశుని కనులను తెల్లకలువలకు 
ఆహ్లాదము కల్గించే వెన్నెల వగుచు 
భక్తులహృది అజ్ఞానాంధ కారములను 
సూర్య కిరణముల భంగి పోగొట్టుచును 


శివదూతీ విద్య 


శివదూతివై శివారాధ్య వగుచును 
యశో ఐశ్వర్యప్రదగ వెలసితివమ్మ 


శివమూర్తివై, భక్తులపాలి శుభదవై 
శివప్రియవై శివునికన్న పరురాలవై 
వేదాధ్యయన పరులు నీకు ఇష్టులన 
శిష్టుల పూజలందుచు, అప్రమేయవన 
స్వప్రకాశవై, మనోవాక్కులకు అగోచరవన 
చైతన్యశక్తివై, చైతన్య స్వరూపిణివగుచు 
జగత్‌ సృష్టిజేయు జడశక్తియె నీవన 
జదాత్మికవై శ్రియ(ప్రదగ వెలసితివమ్మ 


112 


....394 
ss 99D 
...396 


997 
ఐం 898 
899 
...400 


....401 
...402 


...408 


...404 


...405,406 


...407,408 


409,410 
.... 411 


....412,4183 
....414,415 
...416,417 


...418 
...419 


76. 


77. 


78. 


79. 


గాయత్రీ మంత్రము 
గాయకుల రక్షింప గాయత్రివగుచు 


ఓంభూర్చువస్సువః వ్యాహృతుల స్వరూపివీవన 


సంధ్యాకాలోపాసిత దేవి సంధ్యవగుచు 
ద్విజ బృందములచే సేవింపబడుచును 
ముప్పదియారు తత్త్వములు నీదు ఆసనమన 
బుద్ధిప్రేరణ కర్రి “తత్‌” నీవనంగ 
నిర్గుణ బ్రహ్మను తెలిపే “త్వమ్‌” నీవేయగుచు 
జ్ఞాన విజ్ఞాన ప్రదాత్రిగ వెలిసితవమ్మ 
అందరికి అమ్మవై శ్రీ విద్యారూపిణివనగ 
ఎన్నతరముగాని మహిమాన్విత వగుచు 
నిత్య యౌవనవతివై, బ్రహ్మానంద స్వరూపిణివై 
బాహ్య విషయ విముఖివై ఎర్రని కన్నుల 
మద్యపానమున చెక్కిళ్ళు ఎర్రపడ 
మంచి గంధమె మేని పూతగ అలర 
దేవదారు పుష్పములు నీకు యిష్టమన 
కడునేర్చరివై శ్రీవిద్యవై వెలసితివమ్మ 


అతికోమలమగు ఆకారముతోను 
కురుకుళ్ళయను నామముతోను 
కులమునకు ప్రభువు రాలవగుచు 
కులకుండమునన్‌ నిదుర వోవుచు 
కౌలమార్గ తత్సరుల సేవలందుచు 
గణపతి, కుమారస్వాముల జననిగ 
సంతోషమె నీదు స్వరూపమన 
పరంజ్యోతివై వెలసితివమ్మ 
నీదు ఆకృతి పుష్టియుత మన 
మతి స్వరూపిణి మహేశ్వరివన 
ధైర్య స్వరూపిణి ధృతివి నీవన 
షోడశీ కళావిశేష శాంతి వనగ 


113 


....420 
...421 
తంది 
...428 
...424 
....425 
...426 


11పల్లవి।। 
at 


....427,428 
....429 
....480,431 
....482 
....488 
....484 
...485 
...436 


....487 
....4858 
....489 
....440 
.... 441 
«442 
...448 


...444 
....445 
....446 

... 447 


80. 


81. 


82. 


అవినాశి, మంగళకారిణి వగుచు 
ఇచ్చాశక్తి స్వరూప రాలవగును 

కోర్కెల దీర్చి ఆనందింపజేయుచు 
పరాదేవతవై వెలసితివమ్మ 


అజ్ఞాన, విఘములనంతముజేయుచు 
సోమ, సూర్యాగ్నులకు తేజమొసంగుచు 
సూర్యచంద్రాగ్నులు మూడు కనులుగ 
అతివలు మెచ్చే అందముతోడను 
మాతృకావర్ణముల మాలలు దాల్చగ 
ఆత్మజ్ఞాన సంపన్న హంసినివనగ 
సకల జగాలకు జనని నీవన 
నిష్మళ శాంభవివై వెలసితివమ్మ 


మలయ పర్వతమున మసలుచుందువు 


శుభకరము కాంతి వంతము నీదుమోమన 


కమలరూప కరచరణములతోడను 


కనుబొమలు కాంతులీన సౌందర్య శోభితవై 


సకల సురలకు నాయిక వగుచు 
కాలకంఠునకు సతిగా వెలసి 
కాంతి గల్లి సృష్టి జేయ ఈశుని క్షోభపెట్టుచు 
అజపా మాతృకవై వెలసితివమ్మ 
ఆత్మ తత్త్వమన సూక్ష్మ రూపిణి వగుచు 
షష్టీతిధి నిత్యాదేవి వజ్రేశ్వరిగను 
వామదేవళివుని భార్యవగుచును 
బాల్యయౌవన వార్థక్యములు లేకను 
సిద్దులకు ఈశ్వరి సిద్దేశ్వరిగను 
సిద్ధి కల్గించు మంత్ర స్వూరూపిణివగుచు 
మంత్రసిద్దుల మాతవగుచును 
యోగీశ్వరివై యిల వెలసితివమ్మ 


114 


...448 
...449 
...450 


11పల్లవి।। 
యా 


...451 
...452 
...458 
...454 
....455 
...456 
...457 


....45ర 
...459 
...460 


...461, 462 


...4683 
...464 
...465 


...467 
...468 
...469 
...470 
...471 
«472 
...4178 


11పల్లవి।। 
(aa) 


83. 


84. 


ర8ిర్‌. 


86. 


యశశ్వినివై వివుద్ధి చక్ర నిలయవై 
పాటల పుష్పరంగు మేనితో, (త్రిలోచనవై 
ఖట్వాంగాదులు కరములందొప్ప 
ఏకముఖివై, పాయసాన్న ప్రియవన 
చర్మ వసనవై, పశువులపాలి భయంకరివై 
అమృతాది షోడశ శక్తుల గూడి 
ఢాకినీశ్వరి, వజ్రేశ్చ్వరివగుచు 
మహేశ్వరివై మహి వెలసితివమ్మ 
అనాహత చక్రమున వాసము జేయుచు 
శ్యామల వర్ణమున నీదు మేరు ప్రకాశింప 
ద్విముఖివగుచు, ఉజ్వలమగు దంట్ట్రముల 
చక్రాదుల చేతుల దాల్చి, రక్తవసనవై 
కాళరాత్రాది శక్తులతో పరివేస్టితవై 
నేతియన్నము నీకు ప్రీతియన 
స్తుతించు వారలకు వరములిడుచు 
వైష్ణవివై వసుధ వెలిసితివమ్మ 


రాకిని రూపున మణిపూర చక్ర వాసితవై 


త్రిముఖీవగుచు, వజ్రాద్యాయుధముల దాల్చి 


డామర్యాది శక్తులగూడి రక్తవర్ణవై 
మాంస నిష్టవై, బ్రహ్మాణిగ వెలసితివమ్మ 


A 
(9) 


పంచమ శతకము - రుచికళ సంపూర్ణం 


గుడాన్నపీత మానస వగుచు 
సమస్త భక్తులకు సుఖములనిచ్చుచు 
లాకిని రూపున స్వాధిష్టాన వాసితవై 
చతుర్శుఖీవై శూలాద్యాయుధముల దాల్చి 


115 


...474,475 
...476,477 


...4178 


...479,480 
...481,482 


...488 
...484 


...485 
...486 


...487,488 
...489,490 


...491 
...492 
...498 


...494,495 
...496,497 
...498,499 


...500 


11పల్లవి।। 
యా 


.. 501 
... 502 


...5083, 504 
....505,506 


87. 


88. 


89. 


పీతవర్ణవై అతిగర్వితవగుచు 


మేధస్సునందుండుచు, మధువు ప్రీతియన 


బందిని మొదలగు యోగినులను గూడి 


దధ్యాన్న ప్రియవై, స్వయంభువవై వెలసితివమ్మ 


కాకినీరూపము ధరించి నీవు 

మూలాధార పద్మము నధిష్టించియు 
పంచమువివై, అస్థివసనవై 

అంకుశాది ఆయుధముల తోడను 
వరదాదులచే సేవింపబడుచును 

పులగము నందాసక్తి గల మనసుతో 
సాకిన్యంబా స్వరూపిణి వగుచును 

కలిలో కళ్యాణివై వెలసితివమ్మ 


ఆజ్ఞాచక్రము నీదు నిలయము కాగ 
శ్వేత వర్ణముతో శోభిల్లుచును 
ఆరు ముఖములతో షడానన వనగ 
మజ్జయందు వాసము చేయుచు 
హంసవతి మొదలగు శక్తుల గూడి 
పసుపన్నము, పులిహోర నీకు ప్రీతియన 
హాకినీ రూపధారిణి వగుచును 
యమదండ ధారిణివై వెలసితివమ్మ 


వేయి రేకుల పద్మము వాసము నీకు 
సకల వర్ణముల శోభితవగుచు 
సర్వాయుధముల ధరించితి వీవు 
శుక్షధాతువునందు సంస్థితవగుచు 
అన్నివైపుల నీదు ముఖము లుండగ 
సకలాన్నములకు సంతసించుచు 
యాకిన్యంబా స్వరూపిణి వనగను 
వారాహివై భువి వెలసితివమ్మ 


116 


....507,508 
....509,510 


sul] 
... 512 


జల 18 
...514 


...515, 516 


pA lT 
...518 
అర్‌] 9 
...520 


wD] 
అర్‌ 22 
...528 
...524 
...525 
...526 
పలల? 


11పల్లవి।। 
(aa) 


లవర్‌ 
_... 529 
_.. 580 
...531 
...532 
...538 
...534 


90. 


91. 


92. 


దేవతాహవిర్ణాన వాచకము “స్వాహా” నీవే 
పితృదేవతా హవిరాన త్యాగము “స్వథా” నీవే 
థి 
ఆత్మజ్ఞాన అవిద్యా స్వరూపురాలవు నీవే 
ధారణశక్తి మేధ, వేదరూప శుతియు నీవే 
మన్వాది స్మృతియు, ఉత్తమోత్తమవు నీవే 


విమర్శ రూపిణీ విద్య 
పుణ్య ప్రదవు, పుణ్య కీర్తివి నీవేనమ్మ 
పూర్వపుణ్య ఫలమున పొందనగుచును 
సౌభాగ్యష్టక ప్రదగ వెలిసితవమ్మ 


నీదు శ్రవణ కీర్తనములు పుణ్య ప్రదమన 
పులోమ తనయ శచి పూజలందుచును 
అజ్ఞాన జనిత బంధములు విడిపించుచును 
ఉంగరముల జుత్తుచే బర్బరాలకవన 
స్వతస్సిద్ధ స్ఫురణ విమర్శ రూపిణి వగుచు 
జ్ఞాన రూపిణివై, సకల జగముల సృజించి 
సకల వ్యాధుల నశింపజేయుచు 
అవిద్య నంతయు జేయగ వెలసితివమ్మ 


కాల అకాల మృత్యువుల నశింపజేయుచు 
అగ్రగణ్యవై, ఊహాతీత రూపము తోడను 
కలి కల్మశ నాశినిగ, కతుని కూతురుగ 


మృత్యువుకే మృత్యువువన విష్ణుని పూజలందుచు 


పరమేశ్వరి స్థూల రూపము 
తాంబూలము సేవించి, దాడిమీ పుష్పకాంతితో 
కనుల అందము చంచల లేడి చందమన 
జగముల మోహాన ముంచుచు, ఆది నీవన 
మృడానివై అస్మిత నాశనిగ వెలసితివమ్మ 


117 


...535 
...536 
...537 
....5838,539 
....540,541 


... 542 
...548 


...544 
...545 
...546 
... 547 
.... ర4రి 
...549,550 
...551 


11పల్లవి।। 
ae 


... 552 
... 558,554 
...5ర5ర,556 
...557,55రి 


...559,560 
...561 
...562,5683 
...564 


93. 


94. 


95. 


దేదీప్యమాన సూర్య రూపముతోడను 
సర్వకాలముల సంతృప్తి తోడను 

భక్తుల కోర్కెల దీర్చెడి నిధివై 
జగములన్నిటిని నియంత్రించుచును 

సకలమునకు ఈశ్వరి వగుచును 


ప్రజ్ఞాన ఘనరూపిణి 
మైత్రాది వాసనల పొందనగుచును 
మహాప్రళయమునకు సాక్షివీవన 
రాగభేదినిగ వెలసితివమ్మ 


పరామంత్రశక్తి స్వరూపిణి వగుచు 
ఉత్కృష్ట జ్ఞాన స్వరూప వగుచును 
ప్రజ్ఞాన ఘనరూపిణివగుచు, ద్రాక్షాసవపానమున 
పరవశవగుచు, వృత్తి శూన్యతచే ఉన్మత్తవగుచు 
అకారాది, క్షకారంత వర్ణములు నీదు రూపమన 
మహాకైలాసము నీదు వాసము కాగ 
తామర తూడులన జెల్లు బాహువుల 
ద్వేషము బాపగ వెలసితివమ్మ 


పూజ్యతమవై పరమ దయామూర్తివై 
కైలాసాధిపత్యమె నీదు సామ్రాజ్యమున 


ఆత్మవిద్య 
ఆత్మజ్ఞాన స్వరూపరాలవగుచు 
నవదుర్గా మంత్ర స్వరూపరాలవగుచు 
పంచదశీ మంత్ర స్వరూప శ్రీ విద్యవనగ 
మహాకామేశుని సేవలందుచును 
శ్రీ షోడశాక్షరి విద్యారూపిణి వగుచు 
అభినివేశ హారిణివై వెలసితివమ్మ 


118 


... 565 
... 566 
... 567 
...568 
...569 


ఖర్‌ ౧0 
ఖర్‌ ౧౨ 


... 572 
....578 
....574,575 
జర్‌ 0 
WT T 
ఎర్‌ ౧65 
ర్‌ ౧9 


11పల్లవి।। 
at 


....580,581 
... 582 


...5ర58 
...584 
...రరిర్‌ 
...586 
... 557 


96. 


97. 


98. 


99. 


వాగ్భవ, కామరాజ, శక్తిత్రికూటవన 
శివుని ఏకదేశముగా గలిగి కామకోటికై 


దాక్షాయనీ విద్య 
కోట్లాది లక్ష్ములు క్రీగంటి చూపుకై సేవింతురన 
గురురూపున బ్రహ్మరంధ్రమందుండియు 
శక్తికూటరూప చంద్ర సమానవన 
ఫాలభాగాన బిందు రూపాన నిల్చి 
ఇంద్ర ధనసులా కాంతులీన హృదయమందుండి 
ఐశ్వర్యవంతురాలవై వెలసితివమ్మ 


ద్వితీయకూట సూర్యసమానవగుచును 
మూలాధార పద్మ్శకర్ణిక త్రికోణదీపమన 

దాక్షాయినివై, దైత్యులదునిమి, దక్షయజ్ఞ 
వినాళినివై, ధర్మమూర్తిగ వెలసితివమ్మ 


షష్టకతకము నుషుమ్నకళ - నంవూర్ణం 


కర్ణముల వరకు వ్యాపించిన కనులతో 
చిరు నగవుతో ముఖము శోఖిల్ల 
బ్రహ్మజ్ఞాన ప్రద గురు రూపిణి వగుచు 
గుణనిధివై, గోమాతవై, గుహుని తల్లివై 
దేవేశివై అర్థ నీతిశాస్త్రము లందుండియు 
సూక్ష్మాకార రూపిణిగ హృదయమందుండి 
తిధి నిత్యలచే అర్చింపబడుచును 
కళాత్మికవై యశశ్వినిగా వెలసితివమ్మ 


షోడశ కళలకు స్వామిని వనగ 
కావ్యోక్తులతో కడు ముదమందుచు 


119 


...రరిరి 
589 


...590 
..591 
...592 
...598 
....594,595 


...596 
DIT 
....598,599,600 


11పల్లవి।। 
ధా 


...601 

...602 

...6083 
....504,605,606 
....607,608 
009 

...610 

...611 


... 612 
...6183 


100. 


101. 


102. 


కుడి యెడమల లక్ష్మీ సరస్వతులు నిల్చి 
వింజామరల వీచుచు నిను సేవించుచుండ 
జగములన్నిటికి ఆది కారణభూతురాలవై 
నీదు మూర్తి కొలువ శక్యము గాదన 
పరమాత్మవై నీదు రూపము గశ్రేష్టమన 
పావనాకృతితో శ్రీయుతగా వెలసితివమ్మ 


అనేక కోటి బ్రహ్మాండములకు అమ్మవువీవు 
కడురమణీయము కద నీదు దివ్య విగ్రహము 


లోపాముద్ర విద్య 
కామరాజ బీజము “క్తీం” నీదు రూపము 
ఏధర్మములు లేని అద్వితీయురాలవు 
పంచకోశముల గుహ్యముగ నుండుదానవు 
పునరావృత్తిలేని కైవల్య ప్రదాత్రివి 
మూర్తిత్రయము నందుండు దానవు 
త్రిజగ ద్వంద్యవై జ్ఞాన మూర్తిగ వెలసితివమ్మ 


మూర్తి, వర్ణ, గుణ త్రయాదులు నీవే యగుచు 

దేవత, అవస్థ, గణాదులకు ఈశ్వరివనగ 
వాగ్భవ, కామరాజ, శక్తిబీజ రూపిణి వగుచు 

సురలతో స్వరోక సుగంధములతో ఒప్పుచు 
నుదుట సింధూరముతో శివసతి ఉమగ 

పర్వత రాజు హిమవంతుని పుత్రికగ 
శంఖ, మల్లె, చంద్రుని భాతి గౌరవర్ణవై 

గంధర్వ సేవితవై, విరాగిణిగ వెలసితివమ్మ 
విశ్వములన్నియు నీదు గర్భమున నుండు 

సువర్ణము గర్భమున నుంట సువర్ణ గర్భవు 
శ్రేష్టుల రక్షించి తద్భిన్నుల శిక్షింతువు 

వాగధీశ్వరివి, ధ్యానముచే పొందనగుచు 


120 


...614 


...615 
....616 
sO ౯,616 
...619 


3020 
...621 


.... 622 
sw 028 
.... 624 
....625 
....626 
... 627 


11పల్లవి।। 
యా 


....628 
....629 
....630 

031 


...632, 6383 


....634 
....6835 
...636 


65 / 
s098 
ws 099 
....640,641 


1093. 


104. 


105. 


దేశ కాలాదుల, పరిచ్చిన్నురాలవు కాక ....642 


బంధముల ద్రుంచి, ముక్తి ప్రదజ్ఞాన మిత్తువు ....648 
జ్ఞానమే మేను, ఉపనిషద్రతి పొదితవు ....644,645 
సత్యానంద రూపవైై, (బ్రహ్మగ వెలిసితివమ్మ ....646 
అగస్వసతి లోపాముద్ర పూజలందుచు ....647 
సకల (బ్రహ్మాండముల సృష్టి నీదు లీలలన ....648 
ఇంద్రియములకు గోచరము గాకను ౨... 649 
నిర్విషయక జ్ఞాన స్వరూపరాలవగుచును ....650 
విజ్ఞాత్రివై తెలిసికొన ఏమియు లేకను .... 651,652 
పరమాత్మతో నైక్య భావముచే యోగినివై 653 
పరమాత్మతో ఏకత్వభావము నిచ్చుచు ....654 
యోగ స్వరూపిణివై విష్ణువుగ వెలసితివమ్మ ....655 
॥పల్లవి॥॥ 

శివశకైక యోగమున ఆనందించుచు ....656 
సకలలోకముల భారము వహించుచును WT 
ఇచ్చా, జ్ఞాన, క్రియా, శక్తి రూపిణి వగుచు .... 658 
సర్వ జగములకు ఆధారము నీవన ....659 
భక్తుల హృదయాన సుప్రతిష్టిత వగుచు .... 660 
సత్తు, అసత్తు, రూపములు రెండును కల్లి .... 661 
మాతృక వాగ్దేవతాద్యష్ట మూర్తివగుచు ....662 
అవిద్యా నాశినివై రుద్రునిగ వెలసితివమ్మ ....6683 
ఏడేడులోకాల రక్షణ జేయుచు ....664 


ప్రళయ కారిణివి నీవే యగుచు 
లోక సృష్టి, స్థితి, లయములంజేయ 


వేరెవరునులేక ఏకాకిని వైతివి ....665 
పరబ్రహ్మ స్వరూపిణి వగుచును ....666 
ద్వైత భావము లేక నిర్వైతవగుచు ....667 
ద్వైతము వదలి అద్వైత వగుచు ....668 


ఈశానునిగ యిల వెలసితివమ్మ 


121 


106. 


107. 


108. 


109. 


సావిత్రీ విద్య 
సకల జీవులకు అన్నము నిచ్చుచు 
ధనార్తులకు ధనము నిచ్చుచును 
జ్వేష్టవగుట వృద్దురాల వగుచును 
బ్రహ్మోత్మెక స్వరూపిణి వగుచు 
హంస మంత్రార్థ రూపిణి వనగను 
నీకంటె గొప్పది వేరేది లేదన 
పరమేశుని సతి బ్రాహ్మణి యనగ 
సదాశివునిగ వెలసితివమ్మ 


(బ్రహ్మచైతన్య స్వరూపురాలవగుచు 
బ్రహ్మానంద స్వరూపిణి వగుచును 
జితేంద్రియులగు జ్ఞానుల నిష్టపడుచు 
సకల భాషలు నీదు రూపములే యన 
అంతులేని చతురంగ బలంబుల 
భావాభావములచే విడువబడుచును 
కెంపుల మాలల నీకు ప్రీతియని 
రవి నిను కొల్వగ వెలసితి వమ్మ 


యమ నియమాదుల అక్కరలేదు 
మానసికముగ నిను పూజింపనగును 
భక్తుల పాలిట శుభప్రదవగుచు 
శోభన ప్రదవు సులభ సాధ్యపు 
రాజరాజేశ్వరివి కొలచు వారలకు 
స్వర్గ, వైకుంఠ, కైలస ప్రాప్తినిత్తువు 
రాజ్యములు, రాజ్యాధిపతులు నీకు ప్రీతియన 
శశి సేవలందుచు వెలసితివమ్మ 


అమ్మా! నీదు దయ అపరిమితము 
ఆభ్రిత భక్తులకు రాజ్య పదవులిత్తువు 


122 


...669 
sr 
6౧1. 
072 
078 


...674 


11పల్లవి।। 
(aa) 


26/75 
జ (6 
6/0 
O78 
O79 
...680 


౨ 081 


...682 
...6883 
....684,685 


...686 


॥పలవి॥॥ 
(aa) 


...687 
...688 


110. 


112. 


అష్టలక్ష్ములన్‌ రాజ్యలక్ష్మివి నీవు 


మణిద్వీప ధనాగారానికి స్వామిని నీవు ....690 
చతురంగ బలంబులకు ఈశ్వరి వీవు ....691 
కోరిన వారికి, సామ్రాజ్యము నిత్తువు ....692 
ఆడి తప్పని అమ్మవు సత్య సంధవు ....6983 
కుజడర్చింపగ వెలసితివమ్మ 
సాగరమే మేఖల మన భూ స్వరూపవై ....694 
గురు రూపంలో శిష్యులకు దీక్ష నిచ్చుచు ....695 
దుష్టూక్షసలు దునుమాడుచును ....696 
సర్వలోకములు నీ స్వాధీనములన ....697 
సర్వార్థములను సద్భక్తుల కొసగుచు ౨696 
సూర్యప్రకాశ కారణము సావిత్ర నీవన ....699 
సత్తు, చిత్తు, ఆనందములు నీ స్వరూప మన 700 
రాహు పూజలందుచు వెలసితివమ్మ ॥పల్లవి॥॥ 


సప్తమ శతకము భోగదకళ సంవూర్హము 


సరస్వతీ విద్య 
దేశకాలముల నిను కొలుచుట అశక్యము soa T Ol 
అన్ని వస్తువులన్‌ అభేదము పొందియుంటివి 702 
తైలోక్యమోహన చక్ర స్వరూప రాలవు ౨.703 
జ్ఞానాధిష్టాన దేవత సరస్వతి వీవు 704 
వేములచే బోధింపబడుచును «705 
హృదయ గుహయందున్న తల్లి పవన ౨.706 
దహరాకాశ జ్ఞాన స్వరూప వగుచు wie TOT 
గురుడు నిను స్తుతింప వెలసితి వమ్మ 
సకలోపాధి ధర్మములచే విడువబడుచు ....708 
సదాశివుడే పతియను నియమముకల్లి ....709 


123 


118. 


114. 


115. 


గురు సంప్రదాయమునకు మూలమునగుచు 
సంప్రదాయమను మంత్రార్థమునకీశ్వరివన 
“ఈ” కామ కళాబీజమె నీదు స్వరూపము 
గురువుల సముదాయమె నిరూపణగా గల్లి 
ఇంద్రియ సముదాయమున కగోచరవై 
నీలాల శని పూజింపగ వెలసితి వమ్మ 


సూర్య మండలమున ఉపాసింపదగును నిను 
మాయాస్వరూపురాలవు, మధుమతివి నీవు 
భూదేవిని, ప్రమధ గణముల తల్లివి నీవు 
గుహ్యకులచే ఆరాధిత వగుచును 
సర్వాంగములు సుకుమారములన 
జగద్గురు శివుని ప్రియసతి వగుచు 
స్వతంత్రపు, చతుష్టష్టి తంత్రములకు స్వామినివై 


దక్షిణామూర్తి స్వరూపవై బుధుడు నిన్వేడ వెలసితివమ్మ 


సనకాది మహర్షులకు ఆరాధ్యవు నీవు 
శివునకు జ్ఞాన ప్రదాయిని వీవు 


నంది విద్య 


అఖండ చైతన్యము నీదు అంశమాత్రము 

అఖండ ఆనందము నీదు అంశయగును 
(ప్రేమే నీదు రూపము, భక్తులకు ప్రియముజేతువు 

మాతృకానామ పారాయణమున సంతసింతువు 
నంది ఉపాసించినది నీదు విధయేయనగ 

కేతు గ్రహ ఆరాధితవై వెలసితివమ్మ 


చిదంబరేశునితో నాట్యము జేయుచు 
మిధ్యా జగమున కాధారమగుచు 
నిజభుక్తులకు ముక్తి నొసంగుచు 
ముక్తి రూపిణివగుచు, నర్తన ప్రియవై 


124 


ఎను. 12 


జాలరి 
పష 29 


.. 780,781 


షు (ఏ2 
ఎ 788 


... 7834 
...7835 
న వ 


...7817,71838 


116. 


117. 


118. 


లయకరివై, లజ్ఞా రూపిణివగుచు 
రంభాదులచే వందిత వగుచు 

సంసార దావాగ్నికి, అమృత వర్షిణివై 
శుక్రుడు నిను నుతింప వెలసితివమ్మ 


పాపారణ్యముల పాలి దావాగ్నివగుచు 
దారిద్యమను దూదిపాలి పెనుగాలి వన 
జరయను చీకటి పాలి సూర్యకాంతి వన 
భాగ్యమను సంద్రముపాలి వెన్నెల వగుచు 
భక్త మానసములను నెమళ్ళపాలి వర్షించే మేఘమన 
రోగసగముల పాలి వజ్రాయుధమన 
మృత్యుకట్టెల పాలి గండ్ర గొడ్డలివన 
తాపత్రయములు బాపగ వెలసితివమ్మ 


మహేశ్వరుని శక్తి మహేశ్వరి వన 

మహాకామేశుని భార్య హాకాళివన 
సకల జీవులకు ఆహారమొసగుచు 

సకల జగములు నీకు ఆహారమనగ 
పర్ణములైనను భుజింపక అపర్ణవైతివి 

నాస్తికులందు కోపమున చండిక వైతివి 
చండముండాదుల దునిమి చాముండి వైతివి 

అస్టైశ్వర్య ప్రదగ వెలసితివమ్మ 
అనియత అక్షరములె నీదు రూపము 

సకల లోకములకు ఈశ్వరి వీవు 
సమస్త విశ్వమును భరించిన దానవు 

ధర్మార్థ కామములు త్రివర్గములనిత్తువు 
శ్రీకామాది సౌభాగ్యముల కల్గిన దానవు 

సూర్యచంద్రాగ్నులు నీదు నేత్రములు 
సత్వరజస్తమములు నీదు శరీరము 

షడ్గుణాత్మకవై వెలసితివమ్మ 


125 


....7839,740 
ఎం 741 
... 742 


... 748 
744 
... 745 
... 746 
sas TAT 
... 748 
...749 


11పల్లవి।। 
ళా. 


wi ర్‌0 
ఇతర్‌] 
752 
wa D8 
ఎ. /ర54 
...755 
... 756 


ఏ (50 
758 
...759 
ఫషు 00 
aa Ol 
ss (ఈల 
a7 68 


119. 


120. 


121. 


122. 


నిత్యానిత్య శుభముల నొసగుచు 

పరిశుద్ధవై, మంకెన పువ్వుమేని ఛాయతో 
ఓజోవతివై, బ్రహ్మవర్చస్సుచే ప్రకాళశించుచు 

యజ్ఞ రూపవై, అన్ని వ్రతములు నీకు ప్రియమన 
చంచలేంద్రియులు ఆరాధింప అశక్తులన 

చపల చిత్తులకు నీ అనుగ్రహము అసాధ్యమన 
పాటలపుష్పమందు నీకు ప్రీతియన 

రసోల్లాస సిద్ధిదవై వెలసితివమ్మ 


మహత్సరిమాణము కలదాన వగుచును 
మేరు ప్రస్తార మంత్రములు నీదు వాసమన 
మందార పుష్పముల మనసు పడుచును 
వీరులచే ఆరాధింపబదగిన దానవై 
విరాట్టురుష స్వరూపిణి వగుచు 
విగత పాపములు కలదానివిగ 
శీతోష్టాది ద్వంద్వముల సమభావము 
కల భక్తుల కాపాడగ వెలసితివమ్మ 


అన్ని దిక్కులను ముఖములు కలిగి 
ప్రత్యగాత్మ స్వరూపరాలవగుచు 
పరాకాశ స్వరూపిణి వనగను 
ప్రాణ దాతవు, పరబ్రహ్మ స్వరూపిణి వన 
మార్తాండ, భైరవులచే ఆరాధింపబడుచు 
మంత్రోపాసకులకు సాయుజ్యమొసగుచు 
ఉత్తముడు, అధముడను బేధములేక 
భక్తుల (బోవగ వెలసితి వమ్మ 
సర్వ ఆశాపరిపూరక చక్రాధీశ్వరి వగుచు 
యద్దుమున శత్రువులన్‌ జయించు సేనల గల్లి 


స్తవ రజస్తమోగుణముల కతీత వగుచు 
తనవాడు, పరుడను భేదము లేకను 


126 


...764 


...765,766 
.... 767,768 
...769,770 


seal Tl 
ఏ 7712 
(తి 


11పల్లవి।। 
(aa) 


774 
7175 
wa 70 
TTT 
ఇ. (ది 
eT 


...780 
Ol 


...782,7883 


... 784 
...785 
... 786 


11పల్లవి।। 
aa) 


వ (ది 
wa 88 
wi 789 
ఎ (90 


123. 


124. 


125. 


కపర్థినీ విద్య 
సత్యజ్ఞానానంద స్వరూపిణి వగుచు 
శివశక్తుల కభేదమను సామరస్యమున 
కపర్షుని సతిగ, కళలే మాలలు కాగ 
సుఖదుఃఖ సమభావనతో వెలసితివమ్మ 


భక్తుల కోర్కెలు తీర్చెడి కామధేనువవు 
కొలచిన రూపున దర్శనమిచ్చే మాతవు 
సకల కళలకు నిధివి యగుచును 
కావ్యకళా స్వరూపరాలవగుచును 
ననవిధ రసముల నెరిగిన రసజ్ఞవన 
బ్రహ్మానందరసమునకు గనివి యన 
శరీరమునన్‌ బలము, కాంతి, కల్లించుచు 
బ్రహ్మామృత రస రూపిణివై వెలసితివమ్మ 
అష్టమ శతకము విశ్వకళ సంపూర్ణం 


బ్రహ్మానంద రసయిత శరీరముతోను 
అన్నిటికి నీవే ఆదివి అగుచును 
అందరి పూజల అందే దానవు 
అందరికీ పుష్టిని కలుగ జేతువు 
కమల పూలనదగు కనులతోడను 
పరంజ్యోతి స్వరూపరాలవు అగుచు 
పరంధామవై పరమేశుని యెడ నిష్ట 
ప్రదర్శించుచు వెలసితి వమ్మ 


పరమాణు స్వరూపరాల వగుచు 
త్రిమూర్తులకన్న మిన్నవగుచును 

పాశమును హస్తమున ధరించుచు 
అష్టపాశములను అంతము జేయుచు 

పరుల మంత్రశక్తులను చేదించుచును 


127 


aa 79] 
[92 
....7983,794 


sas 95 
(96 
sad IT 
san 98 
పష (99 
...800 


11పల్లవి।। 
ధా 


....801 
ఎది 0 జ 
208 
ఎ రి04 
....505 
....5806 
ma 507 


808 
జరి 05 
sas 810 
wll 
బది లే 8 


126. 


127. 


128. 


జ్ఞాన విద్య 
మూర్తామూర్త పంచ భూతములు నీవేయనగ 
అనిత్యోపచారముల తృప్తి నొందుచు 
కామచారిత్వ సిద్ధిదవై వెలసితవమ్మ 


మునుల మానస సరోవరమున ఆడు హంసవై 
సత్యభాషణమె నీకు ప్రియవ్రతమన 
సత్యమె నీదు రూపమన, సర్వాంతర్యామివై 
పాతివ్రత్యమునకు, మారు పేరగు “సతీ నీవన 
బ్రహ్మ పత్నియు, బ్రహ్మయు నీవే యనగ 
జగన్మాతవు, బహురూపిణివి యగుచు 
జ్ఞానుల పూజల నందుచు జగజ్జననివై 
నిద్ర సుఖమెరుగదనగ వెలసితి వమ్మ 


నీదు దూతలు లోకభయంకర ప్రచండులన 

భవదాజ్ఞారూప వేద స్వరూపిణి వగుచు 
సర్వ జగములకు ఆధారము నీవన 

అందరికీ తెలిసే ఆకృతి తోడను 
ఇంద్రియములకు అధిష్టాత్రివగుచు 

సకల జగజ్జీవన కారిణి వగుచు 
మాతృకావర్ణ పీఠ స్వరూపిణి వగుచు 

త్రిగుణాత్మక వనగ వెలసితి వమ్మ 
కర్మబంధములు లేని మోక్ష స్వరూపురాలవు 

విజనమగు పవిత్ర ప్రదేశాన ఉండు దానవు 
విశిష్టోపాసకులకు మాతవనగను 

ఆకాశమును ప్రసవించిన పరమాత్మవన 
స్‌ఐై కృష్ణుడవు, నీదు శక్తులే గోపికలన 

సామీప్యాది ముక్తులకు వాసమగుచు 
బాలాదులకు మూలమగు రాజేశ్వరి వన 

ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తి రూపవై వెలసితివమ్మ 


128 


....8613, 814 
ఫఖరినేల్‌ 


16 
వ గ 
....818, 819 
...520 
....821,822 
....5283,824 
....525,826 


11పల్లవి।। 
aa) 


హరి? 
828 
29 
...830 
...86831 
జీ2 
ఎ దితితి 


...534 
.... 585 
...5836 
wT 
...585 
228989 
...5840 


129. 


130. 


131. 


132. 


ఆత్మ స్వరూప పరమేశ్వరియే భావజ్ఞయన 
సంసారమను రోగమును పోగొట్టుచును 
సంసార సముదాయమును ప్రవర్తింపజేయుచు 
వేదసారమగు గాయ తతివి నీవే యగుచు 
సకల శాస్త్రముల సారము నీవే యనగ 
సకల మంత్రముల సారము నీవే యనగ 
అతల లోకమే నీదు ఉదరమన 
తమోమదాహంకార నాశినిగ వెలసితివమ్మ 


సర్వత్రా వ్యాప్తము నీదు కీర్తియన 
నీదు వైభవమునకు హద్దులు లేవన 
సకల వర్ణములు త్వదుద్భవములన 
జన్మ మృత్యు జరా తప్పులకు శాంతి నిత్తువు 
ఉపనిషద్వాక్యములు నిను ప్రతిపాదింప 
జ్ఞానానంద దాయక శాంత్యతీత కళాత్మికవు 
మహాహ్రద స్వరూపురాలవు, గంభీరవు 
విశ్వతైజస ప్రాజ్ఞాత్రికగ వెలసితివమ్మ 


దహరాకాశ మధ్యమున నిలిచి యుండి 
జగన్నిర్మాణ విషయక పరాహంతవన 
సామాది సుస్వర గానములం దాసక్తురాలవై 
కల్పాంతమున జీవులకు హితము జేతువు 
కాలభేద స్వరూప రాలవగుచు 
భక్తుల దుఃఖము అంతము జేయుచు 
శివుడు నీదు శరీర సగ భాగమున 
విరాడ్రూపిణిగ వెలసితి వమ్మ 


కార్యకారణములు రెండును లేకను 
కామేశునితో (కీడించుచును 

కనక కర్ణాభరణములు కాంతులీన 
అనాయాసముగ అవతారములనెత్తియు 


129 


...641 
...642 
...548 
...544 
...645 
...546 
...647 


11పల్లవి।। 
(aa) 


....548 
...849 
....550 
...851 
.... 552 
...658 
...654 


...రిరర్‌ 
...5856 
ఎబలిలి'? 
...రిరిరి 
జఫ లీల9 
...860 
#2861 


.... 662 
_.. 868 
...5864 
805 


193. 


134. 


135. 


జనన మరణములు జగజ్జననికి లేవన 
ముగ్ధ మోహనము నీదు రూపమన 
కోరిన కోర్కెలు శీఘ్రమె తీర్చుచు 
తిరోధానానుగ్రహ రూపిణిగ వెలసితివమ్మ 


అంతర్ముఖులచే ఆరాధింపబడుచు 
విషయాసక్తులకు దుర్లభవగుచు 
బుగ్యజుస్సామవేద స్వరూపరాలవై 
ధర్మార్థ కామములకు నిలయవగుచు 
త్రిత్వ సంఖ్య గల వానన్నిట ఉంటూ 
త్రిపుర మాలిని స్వరూపరాలవగుచు 
అశరీరవగుటను రోగములు లేక 
జీవబ్రహ్మరూపిణిగ వెలసితివమ్మ 


(బ్రహ్మాోండమున కాధారమగుట నిరాలంబవు 
నీదు ఆత్మ యందు నీవే క్రీడించుచు 
కుండలినివై అమృతము స్రవించుచు 


నిత్యనైమిత్తిక విధి 
సంసార పంకిలమున జిక్కిన వారలనుద్దరించుచు 
యజ్ఞయాగాదులు నీకు పియమన 
యజ్ఞ కర్రివి నీవేయగుచును 
యజమాన స్వరూపరాలవై 
విశ్వరూపిణి గా వెలసితివమ్మ 


ధర్మమున కాధారము నీవె యగుచు 

లక్ష్మి నీదు అంశమగుట, ధనమునకు స్వామిని నీవే 
ధనధాన్యములు వృద్ధిపరచేటి దానవు 

వేదశాస్త్ర విజ్ఞాలు విప్రులు నీకు ఇష్టులు 
వేదవిదులైన విప్రలే నీదు రూపమన 

(బ్రహ్మాండముల భ్రమణములను జేయుచు 


130 


_... 866,867 
_.. 8656 
_.. 869 


11పల్లవి।। 
(aa) 


sd T70 
871 
...8672 
4878 
...874 
ఇది 7 5 
...5876 


ది. 7 
...878 
ఎఆర్‌ 7/9 


880 
wd l 
... 582 
...5688 


11పల్లవి।। 
యా 


...5884 


...586 
2887 
ctr) 
...5889 


136. 


137. 


138. 


సన్యాసుల జ్ఞాన విషయం 
సకల ప్రపంచంము నీకు గ్రాసమన 
సచ్చిదానంద రూపిణి వెలసితివమ్మ 


పగడమువలె ఎర్రని కాంతి తోడను 
విష్ణుశక్తియగు వైష్ణవి అగుచు 
శంఖ - చక్రాదుల విష్ణురూపిణివగుచు 
పుట్టుకలేక - పుట్టుకస్థానముండదన 
ప్రకృతి నిలయవై కూట త్రయమున ఉంటూ 
బాహ్య పూజా స్వరూప రాలవై, వీరగోష్టీ ప్రియవై 
వీర్వవతివై, కర్మ సంబంధములు లేకను 
పంచదశీమంత్ర రూపిణిగ వెలసితివమ్మ 


నవమ శతకము బోధినీ కళ - సంవూర్థం 


నాదస్వరూపిణివి, విజ్ఞాన స్వరూపిణివై 

కళలన్‌ నేర్పరివి, అన్నిటన్‌ చతురపు అగుచు 
(భూమధ్య ఊర్థ్వ బిందువే నీదు ఆసనమన 

ముప్పది యారు తత్త్వముల కధికురాలవన 
ఆత్మాది తత్వముల నిండి యుండియు 

జీవేశ్వరుల స్వరూపిణి వగుచు 

అగ్నిష్టోమాది సంకేతము 

సామవేదగానము నీకు ఇష్టమన 

సంజ్ఞాన, విజ్ఞాన రూపిణిగ వెలసితివమ్మ 


సోమయాగముచే ఆరాధింప తగునన 
సదాశివునకు కుటుంబిని వగుచు 

సమయ వామాచారముల పూజలందుచు 
సకల ఆపదల నివారణ జేయుచు 


131 


జజరి90 


«891 
...892 
...898 

..894 


...895,896 
...897,898 
...899,900 


11పల్లవి।। 
యా 


...901,902 
...9083,904 


...905 
...906 
as 907 
908 


#909 


...910 
జలగ. 
i912 
ws 918 


139. 


140. 


141. 


జపయజము 
a 


స్థిరచిత్తపు ఆరోగ్యవతివి యగుచు aw 9l4 
నీదు ప్రభావము మధురాతి మధురమన .... 915 
ఓర్చు, బలము, మంచి వాక్కుల ధీరవైతివి ....916 
దశమీ తిధి రూపిణిగ వెలసితి వమ్మ 
సజ్జనులగు ధీరుల అర్చన అందుచు ....917 
చైతన్యార్యమున ఆరాధితవగుచు i918 
చైతన్య పుష్పమే నీకు ఇష్టమన ....919 
నిత్యము స్వయం ప్రకాశిత వగుచును 3920 
సదా సంతస మానస వనగను ee Pl 
యాగఫలము 
తరుణాదిత్య శ్వేత, రక్త, వర్ణ వగుచు .... 922 
అహింసా, ఇంద్రియ నిగ్రహమను పూల 928 
నిత్య పూజలందుచు వెలసితివమ్మ ॥పల్లవి॥ 
పండితా పండితుల పూజలందుచు ....928 
చిరు నగవున ముఖ పద్మము వికసింపగ ....924 
కౌళినులచే నిర్ణయింపబడిన దానవై ....925 
అమూల్య కైవల్యము అర్హులకిచ్చుచు ....926 
సోత్ర ప్రియవై, స్తుతులు నీకు ప్రీతన ....927,928 
నీదు వైభవము, వేదములన్‌ స్తుతింపబడ ....929 
నీదు మానసము కడు స్వతంత్రమన ....930 
శాంతి దయా పూల పూజితవై వెలసితి వమ్మ 
మానవతివై, మహేశుసతి మహేశివై ....981, 982 
మంగళ కరమగు ఆకృతి నీదన ....9838 
సకల జగములకు జనని వగుచు ....9834 
జగముల ధరించి జగద్దాత్రి వైతివి ....9835 
విశాలాక్షివై, విరాగిణి వనగా .... 936,937 


132 


142. 


143. 


144. 


145. 


146. 


సృష్ట్యాది కర్మలన్‌ ప్రాధవనగను 
పరమోదారవై పరమానందమిచ్చుచు 

జ్ఞాన, తపః పుష్పపూజితవై వెలసితివమ్మ 
ఉత్కృష్టమగు సంతనముతోడను 

మనః స్వరూపరాలవు అగుచును 


స్మార్త కర్మ 
ఆకసమే నీదు కేశములన 
విమానస్థవగు దేవత వగుచును 
వజఖచిత, ఆయుధ ధారిణి వజిణి వన 
వామకేశ్వర తంత్ర స్వరూపరాలవగుచు 
వైదిక స్మార్త పంచయజ్ఞములు నీకు ప్రీతియన 
భావ, సత్య, పుష్ప పూజితవై వెలసితివమ్మ 
బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నీదు మంచపుకోళ్ళుగా 
సదాశివుడు తలగడ కాగన్‌ శయనింతువమ్మ 
పంచమ (ప్రేత సదాశివుని స్తీ పంచమివన 
కన్యవగు సంధ్యా రూపిణిగ వెలసితవమ్మ 


పృధివ్యాది పంచభూతములకు స్వామిని వనగ 
గంధ, పుష్ప, ధూప, దీపాది పూజల నందుచు 
శాశ్వతవై, శాశ్వతైశ్వర్యము కల దానవన 
సరస్వతీ రూపిణిగ నీవు వెలసితివమ్మ 
నీదు భక్తులకు సుఖము నిచ్చుచు 
శంభుని మోహాన పెట్టే శంభు మోహినివై 
ధరవై, ధరసుత గిరిజవై, ధన్యవై 
త్రిమూర్తి నామక కన్యగ వెలసితివమ్మ 
ధర్మ స్వభావము కల్లి ధర్మమును వృద్ధి పొందించుచు 
లోకాతీతవు, గుణాతీతవు సర్వాతీతవు అగుచు 


133 


988 
#9839 


...940 
...941 


...942 
...948 
...944 
...945 
...946 


11పల్లవి।। 
ధా 


...947 


...948 


...949 
...950 
...951 
...952 


...958 
...954 
....955,956,957 


....958,959 
....960,961,962 


147. 


148. 


149. 


మహిమల జూపుచు మహామహిమాన్వితవన 
కన్యారూపిణివై కళ్యాణిగ వెలసితివమ్మ 


సకల ప్రపంచోపశమయే నీదు రూపమన ....9683 
సువాసినీ పూజ 
మంకెన పువ్వుతో సమమగు మేని ఛాయ నీదన ....964 
బాలవై, జగత్స్ఫృష్టియను క్రీడయె నీకానందమన ....965,966 
నిత్య సుమంగళివి, సర్వులకు శుభముల నొసగుచు ....967, 968 
వస్త్ర భూషణాదుల చక్కగ అలంకృత వగుచు ....969 
నిత్య సువాసినివై, సువాసినీ పూజల పీతి నొాందుచు ....970,971 
వర్ణింపనలవికాని సౌందర్య మంతటన్‌ కల్లి 972 
ఆశోభనవన సుభగగ వెలసితివమ్మ 
నిత్య నిర్మలము నీదు మానసము క 78 
చక్రార్చన 
సర్వానందమయ చక్ర మధ్య బిందువున 97/74 
తర్పణము జేయగ తృప్తి నొందెదవు 
అబుద్ధి పూర్వక ప్రధమ సృష్టి రూపవు ....975 
శ్రీ చక్ర నవకోణాధిష్టాన దేవతలు త్రిపురలు ....976 
త్రిపురలకు అంబికవగుట (తిపురాంబికవు 
దశముద్రలతో ఆరాధింపబడుచును 977 
ఆరేండ్ల కన్య ఉమగా వెలసితివమ్మ 
త్రిపురపు త్రిపుటియంతయు నీదు రూపమగు ....978 
నీదు భక్తులకు బ్రహ్మమునే వశము చేతువు 
తర్జని జీవాత్మయగు, అంగుష్టము పరమాత్మ ....979 
తర్జని అంగుష్టముల కలయికయే జ్ఞానముద్ర 
జ్ఞానముచే పొందదగినది నిష్మక రూపమన ....980 
చూచునది, చూడదగినది రెండూ నీవేయనగ .. 981 
బిందువు నాచ్చాదించిన త్రికోణస్వరూపురాలవు ....982 


దుష్టుల దండింప చండికగా వెలసితివమ్మ 


134 


150. 


151. 


152. 


“క ఏ, ఈ, ల, -హ, స, క, హ, ల - సకల” ఖండములకు 
సోమ, సూర్య, వహ్ని ఖండములకు ఈశ్వరివీవు 


త్రిగుణాత్మక వగుప్రకృతి స్వభావరాలవు 

ముగురమ్మలకు మూలపుటమ్మవగుచు 
త్రికోణ చక్రమును పొందియుంటివి 

పాప దుఃఖవ్యసనాది అఘములు లేకను 
నీదు చరితము అద్భుతమనగ 

మహిలో శాంభవిగా వెలసితివమ్మ 


కోరెడి వారల కోర్మెల దీర్తువు 
అభ్యాసాతిశయమున తెలియనగుదువు 
మంత్ర శాస్త్ర షడధ్వల నతిక్రమించు రూపమునీది 
అందరి యెడ, అవ్యాజకరుణామూర్తివి నీవు 
అజ్ఞానము నంతము జేసెడి దీపము నీవు 
ఆబాల గోపాలమునకు విదితవు నీవు 
నీదు శాసనము ఎవ్వరికి మీరనశక్యము 
భక్తుల మనో దుర్గమున దుర్గగ వెలసితివమ్మ 


శ్రీ చక్ర రాజము నీదు నిలయముగ 
పరమశివుని సతి శ్రీమహాత్రిపుర సుందరిగ 
శ్రీయుతమగు శివుని సాధ్వి శ్రీ శివ నీవన 
శివశక్తుల సామరస్యమె నీదు రూపముగ 
లలితములగు పుష్ప బాణాదులు ధరించి నీవు 


విలాస మాధుర్య లాలిత్వాదుల ప్రకాశించుచు 
నామములన్నీ నీవే అయినా “లలిత” నీ ప్రత్యేక నామమన 
శ్రీ లలితాంబికవై ముజ్జగముల పాలింప వెలసితివమ్మ 


దశము శతకము - ధారిణీకళ - సంవూర్ణము 


135 


...988 


...984 
...985 
...986 
987 
...988 


11పల్లవి।। 
Cat 


989 
...990 
sai9Il 
...992 
...998 
...994 
«995 


996 
3997 
«998 
999 


sia 1000 


11పల్లవి।। 
యా 


ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ హయగ్రీవ అగస్య సంవాదమందలి 
శ్రీలలితా దివ్య రహస్య నామ సహస్ర స్తోత కథనమను ద్వితీయాధ్యాయమునకు 
కీర్తిశేషులు కందాల వేంకట జగన్నాధం, వేంకట రత్నం దంపతుల జ్వేష్ట పుత్రుడు 
కాశీ విశ్వనాధం తెలుగున వ్రాసిన గేయామృతం 


యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్‌ 
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీ లలితే నమోస్తుతే! 


సర్వం శ్రీ లలితాంబికార్హణస్తు 
నర్వేజనాః సుఖినోభవంతు - సన్ఫుంగళాని భవంతు 
శ్రీ లలితారక్ష - సర్వజగ(దక్ష 
త్వమేవ శరణం శ్రీ లలితా 


136 


చరణం : 


చరణం : 


చరణం : 


శ్రీ మహాత్రిపు సుందరీ మాత్రే నమః 


మంగళహారతి 


మంగళహారతి నీకమ్మా - అమ్మా హారతి గైకొనుమా 
అమృత వర్షిణి శ్రీలలితా - అమ్మా హారతి చేకొనుమా 


ఏకార రూపవు నీవమ్మా - ఏక హారతి గైకొనుమా 
నీరజనేత్రవు నీవమ్మా - నేత్ర హారతి చేకొనుమా 
బిందు రూపిణివి నీవమ్మా - బిల్వ హారతి గైకొనుమా 
నాద ప్రియవు నీవమ్మా - నాగ హారతి చేకొనుమా 


పరదేవతవు నీవమ్మా - పంచ హారతి గైకొనుమా 
ఆశ్రిత వత్సల వీవమ్మా - ఆనంద హారితి చేకొనుమా 
మంగళ కారిణి నీవమ్మా - మంగళ హారతి గైకొనుమా 
కామితార్థ ప్రద వీవమ్మా - కర్పూర హారతి చేకొనుమా 


అక్షరాత్మికవు నీవమ్మా - అమరుల హారతి గైకొనుమా 

అమ్మల కమ్మవు నీవమ్మా - అసురుల హారతి చేకొనుమా 
మంగళ గౌరవి నీవమ్మా - మనుజుల హారతి గైకొనుమా 
ముక్తి ప్రదాతవు నీవమ్మా - మౌనుల హారతి చేకొనుమా 


సర్వ మంగళపు నీవమ్మా - సర్వుల హారతి గైకొనుమా 
వేద విదితవు నీవమ్మా - వ్యాసుని హారతి చేకొనుమా 
శ్రీపురవాసిని శ్రీమాతా - మంగళ హారతి నీకమ్మా 
విశ్వనాధనుత శ్రీ లలితా - నిత్య మంగళం నీకమ్మా 


= నాము. 


137 


॥పల్లవి॥ 


॥పల్లవి॥ 


॥పల్లవి॥ 


॥పల్లవి॥ 


ఓం 
త్రీ లలితా సుప్రభాతమ్‌ 


మూలం : శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతం 
సుప్రభాతానుసరణ మరియు సంకలనం : కె.కె. విశ్వనాధం 


బైఆ రాగం 


రజతాచల శృంగా గ్రమధ్యస్థా 
హిమాచల మహావంశ పావనా 
శంకరార్థాంగ సౌందర్య శరీరా 
కరుణా సింధూ తవ సుప్రభాతమ్‌ 
లసన్మరకత స్వచ్చ విగ్రహా 
మహాతిశయ సౌందర్యలావణ్యా 
శశాంక శేఖర ప్రాణ వల్లభా 
ఏకాంత ప్రియా తవ సుప్రభాతమ్‌ 
సదాపంచ దశాత్మైక్యస్వరూపా 
వజ్రమాణిక్య కటక కిరీటా 
కస్తూరీ తిలకోల్లాసి నిటలా 
ఈప్పితార్థదా తవ సుప్రభాతమ్‌ 
భస్మరేఖాంకిత లసన్మస్తకా 
వికచాంభోరుహ దళలోచనా 
శరచ్చాంపేయ పుష్పాభనాళికా 
లక్ష్యసిద్ధిదా తవ సుప్రభాతమ్‌ 
లఅసత్మాంచన తాటంక యుగళా 
మణి దర్పణ సంకాశ కపోలా 
తాంబూల పూరిత స్మేరవదనా 
హ్రీంకార ప్రియా తవ సుప్రభాతమ్‌ 


138 


10 
11 
12 


13 
14 
15 


10. 


11: 


సుపక్వ దాడిమీ బీజ రదనా 
కంబు పూగ సమచ్చాయకంధరా 
స్థూల ముక్తాఫలోదార సుహారా 
హర్షప్రదాయినీ తవ సుప్రభాతమ్‌ 
గిరీశ బద్ధ మాంగల్య మంగళా 
పద్మపాశాంకుశ లసత్మనాబ్లా 
పద్మకైరవ మందార సుమాలినీ 
సకలార్థప్రదా తవ సుప్రభాతమ్‌ 


సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచా 
రమణీయ చతుర్భాహు సంయుక్తా 
కనకాంగద కేయూర భూషితా 
కవిగాయక నుతా తవ సుప్రభాతమ్‌ 


చక్రవాకం 
బృహత్సౌవర్ణ సౌందర్య వసనా 
బృహన్నితంబ విలసజ్ఞఘనా 
సౌభాగ్యజాత శృంగార మధ్యమా 
హరి సహోదరీ తవ సుప్రభాతమ్‌ 


దివ్యభూషణ సందోహరంజితా 
పారిజాత గుణాధిక్య పదాబ్లా 
సుపద్మరాగ సంకాశ చరణా 


లక్ష్మీప్రదాత్రీ తవ సుప్రభాతమ్‌ 


కామకోటి మహాపద్మ పీఠస్థా 
శ్రీకంఠనేత్ర కుముద చంద్రికా 
సచామర రమావాణీ వీజితా 
హ్రీంస్వభావినీ తవ సుప్రభాతమ్‌ 


139 


16 
17 
18 


19 
20 
21 


22 
28 
24 


25 
26 
27 


28 
29 
30 


31 
32 
33 


12. 


19. 


14. 


15. 


16. 


17. 


భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షా 
భూతేశా లింగనోద్భూత పులకాంగీ 
అనంగ జనకాపాంగ వీక్షణా 
సత్యజ్ఞాన ప్రదా తవ సుప్రభాతమ్‌ 
బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితా 
శచీ ముఖ్యామరవధూ సేవితా 
లీలాకల్పిత బ్రహ్మాండ మండలా 
కలిమల కులిశే తవ సుప్రభాతమ్‌ 
అమృతాది మహాశక్తి సంవృతా 
ఏకాత పత్ర సామ్రాజ్యదాయికా 
సనకాది సమారాధ్యపాదుకా 
లలితామాతా తవ సుప్రభాతమ్‌ 


దేవర్షిఖిః స్తూయమాన వైభవా 
కలశోద్భవ దూర్వాస పూజితా 
మత్తేభ వక్ర షడ్‌ వక్ర వత్సలా 
హ్రీంమందిరా తవ సుప్రభాతమ్‌ 


చక్రరాజయంత్ర మధ్యవర్తినీ 
చిదగ్నికుండ సంభూత సుదేహా 
శశాంక ఖండ సంయుక్త మకుటా 
వారాహీ సేవితా తవ సుప్రభాతమ్‌ 


భైరవి రాగం 


మత్తహంస వధూ మందగమనా 
వందారుజన సందోహ వందితా 
అంతర్ముఖ జనానంద ఫలదా 
సప్తస్వర రంజితా తవ సుప్రభాతమ్‌ 


140 


34 
35 
36 


37 
38 
39 


40 
41 
42 


43 
44 
45 


46 
47 
48 


49 
50 
51 


18. 


19. 


20. 


21. 


22, 


28. 


24. 


పతివ్రతాంగనా భీష్ట ఫలదా 
అవ్యాజకరుణాపూర పూరితా 
నితాంత సచ్చిదానంద సంయుక్తా 
రిపు సంహారిణీ తవ సుప్రభాతమ్‌ 
సహస్ర సూర్య సంయుక్త ప్రకాశా 
రత్న చింతామణి గృహమధ్యస్తా 
హాని వృద్ధి గుణాధిక్య రహితా 
గర్గముని సన్నుతా తవ సుప్రభాతమ్‌ 
మహాపద్మాటవీ మధ్య నివాసా 
జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షీభూతా 
మహా పాపౌొఘ పాపానాం వినాశినీ 
మధురావాసా తవ సుప్రభాతమ్‌ 


దుష్టభీతి మహాభీతిభంజనా 
సమస్త దేవ దనుజ ప్రేరకా 
సమస్త హృదయాంభోజనిలయా 
పరపమావనీ తవ సుప్రభాతమ్‌ 


అనాహత మహాపద్మ మందిరా 
సహస్రార సరోజాత వాసితా 
పునరావృత్తి రహిత పురస్థా 
దయాంతరంగా తవ సుప్రభాతమ్‌ 


వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతా 
రమా భూమి సుతారాధ్యపదాబ్లా 
లోపాముద్రార్చిత శ్రీమచ్చరణా 
నిరవధి సుఖదా తవ సుప్రభాతమ్‌ 
సహస్ర రతి సౌందర్య శరీరా 
భావనామాత్ర సంతుష్ట హృదయా 
సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదా 


శ్రీ శ్యామలార్చితా తవ సుప్రభాతమ్‌ 


141 


52 
53 
54 


ర్‌ర్‌ 
56 
57 


ర్‌రి 
59 
60 


61 
62 
63 


64 
65 
66 


67 
68 
69 


70 
71 
72 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


శ్రీరాగం 
శ్రీలోచనకృతోల్లాస ఫలదా 
శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగా 
దక్షాధ్వర వినిర్భేద సాధనా 
శ్రీ రాజరాజేశ్వరీ తవ సుప్రభాతమ్‌ 


శ్రీనాధ సోదరీ భూత శోభితా 
చంద్రశేఖర భకార్తి భంజనా 
సర్వోపాధి వినిర్ముక్త చైతన్యా 

శ్రీ కామేశ్వరీ మాతా తవ సుప్రభాతమ్‌ 
నామ పారాయణాభీష్ట ఫలదా 

సృష్టి స్థితి తిరోధాన సంకల్పా 

శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగా 
మహాభైరవీ తవ సుప్రభాతమ్‌ 


స్తోత్రం : పూరీ కల్యాణిరాగం 


అనాద్యంత స్వయం భూత దివ్యమూర్తీ 
భక్తహంస పరీముఖ్య వియోగా 
మాతృమండల సంయుక్త లలితా 
బాలా రూపిణీ జయతు జయతు 


భండ దైత్య మహాసత్త్వ నాశనా 
కరభండ శిరచ్చేద నిపుణా 
ధాత్రచ్యుత సురాధీశ సుఖదా 
మణిద్వీప వాసినీ వందనమ్‌ 

చండ ముండ నిశుంభాది ఖండనా 
రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణా 
మహిషాసుర దోర్వీర్య నిగహా 
మహామేరు స్థితా ప్రణమామ్యహమ్‌ 


142 


73 
74 
75 


76 
77 
78 


79 
80 
81 


82 
83 
84 


85 
86 
87 


రికి 
89 
90 


31. 


32. 


39. 


34. 


85. 


36. 


ప్రపత్తి - కళ్యాణిరాగం 
అభ్రకేశ మహోత్సాహ కారణా 
మహేశ యుక్త నటన తత్పరా 
నిజభర్శృ ముఖాంభోజ చింతనా 
వశిన్యాది సేవితా రక్ష రక్ష 


వృషభధ్వజ విజ్ఞాన భావనా 
జన్మ మృత్యు జరారోగ భంజనా 
విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదా 
హయగ్రీవ నుతా పాహి పాహి 


కామక్రోధాది షడ్‌వర్గ నాశనా 
రాజరాజార్చితపద సరోజా 
సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వా 
శ్రీ వ్యాస వినుతా త్వమేవ శరణం 


మంగళాశాసనం - సురటి రాగం 
శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానా 
అశేష దుష్ట దనుజ సూదనా 
సాక్షాచ్చీ దక్షిణామూర్తి మనోజ్ఞా 
సదాశివ ప్రియా శుభమంగళమ్‌ 
హయ మేధాగ్ర సంపూజ్య మహిమా 
దక్షప్రజాపతి సుతావేషాధ్యా 
సుమ బాణేక్షు కోదండ మండితా 
రేగాధివాసిని తే నీరాజనం 


నిత్య యౌవన మాంగల్య మంగళా 

మహాదేవ సమాయుక్త శరీరా 

మహాదేవ రతౌత్సుక్య మహాదేవీ 

సపరివార సమేత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ! 
విశ్వనాధనుతా నిత్యమంగళమ్‌ 


143 


91 
92 
93 


94 
95 
96 


97 
98 
99 


100 
101 
102 


103 
104 
105 


106 
107 
108 


శ్రీలలితా అష్టోత్తర శతనామ స్తోత్రం 


3.3. విశ్వనాధం 


బౌళఆ రాగం 


రజతాచల శృంగా గ్రమధ్యస్థా 
హిమాచల మహావంశ పావనా 
శంకరార్థాంగ సౌందర్య శరీరా 
లసన్మరకత స్వచ్చ విగ్రహా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


మహాతిశయ సౌందర్యలావణ్యా 
శశాంక శేఖర ప్రాణ వల్లభా 
సదాపంచ దశాత్మైక్యస్వరూపా 
వ(జ్రమాణిక్య కటక కిరీటా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


కస్తూరీ తిలకోల్లాసి నిటలా 
భస్మరేఖాంకిత లసన్మస్తకా 
వికచాంభోరుహ దళలోచనా 
శరచ్చాంపేయ పుష్పాభనాళికా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


సరస్వతీ రాగం 
లఅసత్మాంచన తాటంక యుగళా 
మణి దర్పణ సంకాశ కపోలా 
తాంబూల పూరిత స్మేరవదనా 
సుపక్వ దాడిమీ బీజ రదనా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


144 


య లల [00 ౯4 


00 Ao Oo 


11 
12 


13 
14 
15 
16 


కంబు పూగసమచ్చాయకంధరా 
స్థూల ముక్తాఫలోదార సుహారా 
గిరీశ బద్ధ మాంగల్య మంగళా 
పద్మపాశాంకుశ లసత్మనాబ్లా 

తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


పద్మకైరవ మందార సుమాలినీ 
సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచా 
రమణీయ చతుర్భాహు సంయుక్తా 
కనకాంగద కేయూర భూషితా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


లలిత రాగం 


బృహత్పౌవర్ణ సౌందర్య వసనా 
బృహన్నితంబ విలసజ్ఞఘనా 
సౌభాగ్యజాత శృంగార మధ్యమా 
దివ్యభూషణ సందోహరంజితా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


పారిజాత గుణాధిక్య పదాబ్లా 
సుపద్మరాగ సంకాశ చరణా 
కామకోటి మహాపద్మ పీఠస్థా 
శ్రీకంఠనేత్ర కుముద చంద్రికా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


సచామర రమావాణీ వీజితా 
భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షా 
భూతేశా లింగనోద్భూత పులకాంగీ 


145 


17 
18 
19 
20 


21 
22 
28 
24 


25 
26 
27 
28 


29 
30 
31 
32 


33 
34 
35 


10. 


11. 


12. 


19. 


అనంగ జనకాపాంగ వీక్షణా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


అమృతవర్షిణి రాగం 


బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితా 
శచీ ముఖ్యామరవధూ సేవితా 
లీలాకల్పిత బ్రహ్మాండ మండలా 
అమృతాది మహాశక్తి సంవృతా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


ఏకాత పత్ర సామ్రాజ్యదాయికా 
సనకాది సమారాధ్యపాదుకా 
దేవర్షిభిః స్తయమాన వైభవా 
కలశోద్భవ దూర్వాస పూజితా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


మత్తేభ వక్ర షడ్‌ వక్ర వత్సలా 
చక్రరాజయంత్ర మధ్యవర్తినీ 
చిదగ్నికుండ సంభూత సుదేహా 


శశాంక ఖండ సంయుక్త మకుటా 


తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


ఆనంద భైరవి రాగం 


మత్తహంస వధూ మందగమనా 
వందారుజన సందోహ వందితా 
అంతర్ముఖ జనానంద ఫలదా 
పతివ్రతాంగనా భీష్ట ఫలదా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


146 


36 


37 
38 
39 
40 


41 
42 
483 
44 


45 
46 
47 
48 


49 
50 
51 
52 


14. 


15. 


16. 


17. 


18. 


అవ్యాజకరుణాపూర పూరితా 
నితాంత సచ్చిదానంద సంయుక్తా 
సహస్ర సూర్య సంయుక్త ప్రకాశా 
రత్న చింతామణి గృహమధ్యస్తా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 
హాని వృద్ధి గుణాధిక్య రహితా 
మహాపద్మాటవీ మధ్య నివాసా 
జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షీభూతా 
మహా పాపౌొఘ పాపానాం వినాశినీ 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


అమీర్‌ కళ్యాణి రాగం 


దుష్టభీతి మహాభీతిభంజనా 
సమస్త దేవ దనుజ (ప్రేరకా 
సమస్త హృదయాంభోజనిలయా 
అనాహత మహాపద్మ మందిరా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


సహస్రార సరోజాత వాసితా 
పునరావృత్తి రహిత పురస్థా 
వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతా 
రమా భూమి సుతారాధ్యపదాబ్లా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


లోపాముద్రార్చిత శ్రీమచ్చరణా 
సహస్ర రతి సౌందర్య శరీరా 
భావనామాత్ర సంతుష్ట హృదయా 
సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదా 


147 


53 
54 
రర 
56 


57 
58 
59 
60 


61 
62 
63 
64 


65 
66 
67 
68 


69 
70 
Tl 
72 


19. 


20. 


21 


22, 


28. 


తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


కాపీరాగం 
శ్రీలోచనకృతోల్లాస ఫలదా 
శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగా 
దక్షాధ్వర వినిర్భేద సాధనా 
శ్రీనాధ సోదరీ భూత శోభితా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


చంద్రశేఖర భక్తార్తి భంజనా 
సర్వోపాధి వినిర్ముక్త చైతన్యా 
నామ పారాయణాభీష్ట ఫలదా 
సృష్టి స్థితి తిరోధాన సంకల్పా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగా 
అనాద్యంత స్వయం భూత దివ్యమూర్తీ 
భక్తహంస పరీముఖ్య వియోగా 
మాతృమండల సంయుక్త లలితా 
తవనామం .. శిత భవహరణం 

తవ చరణం శరణం శ్రీమాతా! 


వలది రాగం 
భండ దైత్య మహాసత్త్వ నాశనా 
క్యూరభండ శిరచ్చేద నిపుణా 
ధాత్రచ్యుత సురాధీశ సుఖదా 
చండ ముండ నిశుంభాది ఖండనా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణా 
మహిషాసుర దోర్వీర్య నిగహా 


148 


783 
74 
75 
76 


77 
78 
79 
80 


81 
82 
83 
84 


85 
86 
87 
88 


89 
90 


24. 


25. 


26. 


27. 


అభ్రకేశ మహోత్సాహ కారణా 
మహేశ యుక్త నటన తత్పరా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


నిజభర్శృ ముఖాంభోజ చింతనా 
వృషభధ్వజ విజ్ఞాన భావనా 
జన్మ మృత్యు జరారోగ భంజనా 
విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


మధ్యమావతి రాగం 


కామక్రోధాది షడ్‌వర్గ నాశనా 
రాజరాజార్చితపద సరోజా 
సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వా 
శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 
అశేష దుష్ట దనుజ సూదనా 
సాక్షాచ్లీ దక్షిణామూర్తి మనోజ్ఞా 
హయ మేధాగ్ర సంపూజ్య మహిమా 
దక్షప్రజాపతి సుతావేషాధ్యా 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


సుమ బాణేక్షు కోదండ మండితా 
నిత్య యౌవన మాంగల్య మంగళా 
మహాదేవ సమాయుక్త శరీరా 
మహాదేవ రతౌత్సుక్య మహాదేవీ 
తవనామం .. శిత భవహరణం 
తవ చరణం శరణం శ్రీమాతా! 


ఏవం శ్రీ లలితాదేవ్యా రహన్యనామ్నాం అష్టోత్తర శతం స్తోత్రం జగుః 


149 


91 
92 


93 
94 
95 
96 


97 
98 
99 
100 


101 
102 
103 
104 


105 
106 
107 
108 


లలిత వచనలహారి 


శ్రీ సౌందర్యలహరీ స్తోత్రకావ్యము శిఖరిణీ వృత్తములచే ఒప్పునట్టిది. 
స్తోత్రకావ్యములలో శిఖరాయమానమై నట్టిది. సంస్కృత భాషలో పరిచయము లేని 
పాఠకులకు ఆయా శ్లోకములోని మాధుర్యాన్ని, తత్వాన్ని, అందాన్ని- చిందిపోకుండా 
పదిలంగా తెలుగు వచనంలో కూర్చి అందించడానికి శ్రీ కందాళ కాశీ విశ్వనాథం 
గారు భక్తితత్పరులై చేసిన విశిష్టమైన ప్రయత్నమిది. ఈ వచనము లయాత్మకమై, 
వృత్త గ్రంథివచనమై, గానానుకూలమై, భక్తుల గళాల్లో, హృదయాల్లో నినదించే రీతిలో 
కూర్చారు. ఇప్పటికే వారు ఎన్నో భక్తిరచనలు చేసి, సీడీలుగా, క్యాసెట్లుగా రూపొందించిన 
అనుభవజ్ఞులు. 

నాద బీందుకళాత్మకమైన ఆ పరమేశ్వరిని కూర్చిన ప్రతి పలుకు ఒక గీతమే, 
ప్రతి శ్లోకము ఒక కీర్తనే. అట్టి విశేష ప్రతిపత్తిగల సౌందర్యలహరిని మాతృభాష 
అయిన తెలుగులోనికి లలితమృదుమధుర మనోజ్ఞముగా అనువదించి - ఆంధ్ర 
పాఠకులకు పాఠ్యేగేయేచ మధురమ్ముగా అందించిన పుణ్యమూర్తులు వారు. 

మన పెద్దలు మన జాతికి అందించిన అమూల్యము, అపురూపము అయిన 
ఈ సాంస్కృతిక వారసత్వపు భక్తిసాహిత్య పరమార్ధాన్ని అర్థాన్ని అక్షరబద్ధము చేసి ఆ 
దేవీప్రసాదాన్ని వచనరచనా పత్రాలలో వడ్డించి సోత్రసాహిత్యానికి ఆంధ్ర లోకానికీ 
వారు చేసిన వరివశ్య సాటిలేనిది. 


సంసార సాగరంలో అనునిత్యం అనేక చికాకులకు లోనై వివిధ కాలుష్యాలతో 
మానసికంగా కృంగిపోతున్న మానవ జాతిని “సరమాహ్లోదలహరి'లో తేల్చే తల్లి ఆ 
పరాశక్తి ఒక్కతెయే. ఆ తల్లిని సర్వాత్మనా వర్ణించిన ఆదిశంకరులు భావాలను లలితమైన 
తెలుగులో కూర్చి తాము తరించి పలువురు తరించే మార్గాన్ని కల్పించిన శ్రీ విశ్వనాథం 
గారి కృషిని ఆ జగన్మాత నైవేద్యంగా స్వీకరిస్తుంది అనడంలో సందేహం లేదు. 

శ్రీ కాశీవిశ్వనాథం గారు తన షష్ట్రబ్ది పూర్తి సందర్భంగా యీ వ్యయనామ 
సంవత్సరంలో యీ 'సౌందర్యగీతికాలహరిని ప్రచురించపూనుకొనటం ముదావహం. 

ఈ పవిత్ర అక్షరార్చనా కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు 
సర్వాదా కృత జ్ఞురాలిని. 

“సకృన్నత్వా సత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్షా మధురిమ 
ధురీణాః ఫణితయః” అన్న మాటలు విశ్వనాథంగారి పట్ల అన్వర్థములు. 

భవానీత్వ (వందే) దాసే! 

- మలయవాసిని 


150 


(లీ లలితాంబికాయై నమః 


శ్రీ శంకర భగవత్పాద కృత 
సాందర్య లహరి 


శ్లో; శివ శృక్యాయుకోయది భవతి శక్తః (ప్రభవితుం 
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి! 
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిజ్బాదిభిరపి 
ప్రణతుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి॥ 1 
1. ఆనంద లహరి - శ్రీమాతా స్తుతి 
భావము : శ్రీమాతా! శివుడు నిన్లూడి చేయును జగత్‌ సృష్టి ప్రాభవోపేతుడగుచు 
నినుకూడని నాదతండు సుంతయు సమర్థుండు కాడు కదల (బ్రహ్మ - విష్ణు - 


మహేశులచే పూజనీయవగు నిన్ను (కొనియాడ - పాడ) నతి నుతులంజేయ 
పూర్వపుణ్యంబు లేని వాడెట్లు సమర్థుడగును? 


శ్లో। తనీయాంసం పాంసుం తవచరణ పజ్మేరుహ భవం 
విరించి సంచిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌। 
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం 
హరః సంక్షుద్యైనం భజతి భస్మోద్దూళన విధిమ్‌॥ 2 


శ్రీమాతా పాదధూళి ప్రభావం 


భావము : జననీ! నీ చరణ కమలాశితధూళియణువంతపొంది జలజభవుడు 
కావించుచున్నాడు సమ(గ్రలోకసృష్టి. నీ పద పరాగ కణమునే తన వేయితలల 
మోయుచున్నాడు. సహస్ర శిరసుడైన పురుషోత్తముండు. అద్దాని మేనన్‌ చక్కగా నలది 
భస్మధారియయ్యె పరమశివుడు. 
శ్లో అవిద్యానా మంతస్తిమిర (మిహిరద్వీపనగరీ) మిహిరోద్దీపనకరీ 
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ర్సురీ। 


దరిద్రణాం చింతామణిగుణనికా జన్మజలధౌ 
నిమగ్నానాం దంహ్షై మురరిపు వరాహస్య భవితి॥ 8 


151 


శ్రీమాతా పాదపరాగ లేశ స్తుతి 


భావము : అమ్మా! నీపాద కమలపరాగ రేణువులు, సూర్యకిరణములు తిమిరము 
నణుచుభంగి అజ్ఞాన అంధకారము నణచు దివ్వె. అదియు మందబుద్దులకు చైతన్య 
మధువు నిచ్చు కల్పవృక్షపు పూలగుత్తి ఆ పదరజమ్ము దారిద్రమున నొగులు దీనుల 
పాలిటి చింతా మణిమాల జనన మరణ సంసార మగ్నులపాలి వరాహరూప విష్ణు 
దంష్టంబు నయ్యా! 


శ్లో త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః 
త్త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా। 
భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం 
శరణ్యే లోకానాం తవహి చరణా వేవ నిపుణా॥ 4 


శ్రీమాత పాదప్రభవాము 


భావము ; తల్లీ! ఇతర దేవతలు దాల్బుచున్నారు. తమ చేతులన్‌ వరదాభయ ముద్రలను 
సకల దేవతలకధిపురాలవగు నీవు దాల్చకున్నావు వానిన్‌ నీదు పాదములే చాలు ఇలను 
కాపాడంగ ప్రాణుల భయము నుండి కోరిన కోర్మెల కన్న మిన్నగ ఫలమొసంగు తల్లి 
వీవుకావె. 


శ్లో హరి స్వా మారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం 
పురా నారీ భూత్వా పురరిపు మపి క్షోభమనయత్‌;। 
స్మరో-పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా 
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌॥ 5 
శ్రీమాత ప్రభవాము 


భావము : తల్లీ! వినమ్ర జనముల పాలి సౌభాగ్య ప్రదురాలవీవు, అట్టి నిన్ను హరి 
పూజించి అతిలోక సుందరిగ మారి, కలత పొందించినాడు (త్రిపురారి హరుని మనసు, 
అనంగుడు నీకు ప్రణమిల్లి రతీదేవి కనులకు పూర్ణుడై, గోచరించి మునివరుల నెల్ల 
మొహాన ముంచువాడయ్య. 


శ్లో ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః 
వసన్త స్పామనో మలయమరు దాయోధన రథః। 


152 


తథా9_ ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృషామ్‌ 
అపాజ్ణాత్తే లబ్బ్వా జగదిద మనజ్లొ విజయతే 6 


శ్రీమతా కృపా ప్రభావము 


భావము : పూల చాపము, తుమ్మెదల గుంపనెడు నారి, పంచ పుష్పబాణములు, 
వసంతుడు చెలికాడు, గాలి రథము, యీ పంచోపకరణములు పోరు సల్చ్బ సమర్థములు 
కావు, అయ్యును అనండుగు నినుగొలిచి, నీ కృపా పాత్రుడగుటన్‌ హిమగిరి తనయా! 
ముజ్జగాలను గెల్బుచున్నాడు తల్లీ! 


శ్లో క్వణత్మాంచీదామా కరికలభ కుంభస్తనభరా (నతా) 
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా। 
ధనుర్చాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః 
పురస్తా దాస్తం నః పురమధితు రాహో పురుషికా॥ 7 


మణిపూరక చక్రాన భగవతి రూప స్తుతి 


భావము : మొలనూలు గజ్జెలు (మోగునదియు, కురికుంభములు పోలు పాలిండ్ల 
భరమున వంగినదియు, కృశించిన నడుము కలదియు, శరత్మాల పూర్ణచంద్రుని బోలు 
నెమ్మోము గలదియు, నాల్గు చేతులన్‌ విల్లంబులు, పాశాంకుశములు దాల్చినదియు 
యగు భగవతి శ్రీదేవి మాయెదుట సుఖాసీన యగునుగాక! 
శ్లో॥  సుధాసిన్లోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే 
మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణిగృహే! 
శివాకారే మళ్చో పరమశివపర్యజ్మనిలయామ్‌ 
భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదాననలహరీమ్‌ 8 


శ్రీమాతా నివాస స్థాన వర్ణన 


భావము : అమృత సాగర మధ్యంబున నున్న మణిద్వీపమందు, కల్పవృక్ష శ్రేణుల 
కదంబవన వాటియందు, చింతామణి నిర్మిత నగరిలోన శక్తిస్వరూప మంచమందు, 
పరమశివుని పర్యంకమందు, చిదానంద రూపవగు నిన్ను ధన్యులగ వార లే కొందరో 
సేవించి తరింతురమ్మ! 


153 


శ్లో; మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం 
స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి। 
మనోం_పి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం 
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే॥ 9 


సూక్త ధ్యాన వివరణ 


భావము : మూలాధారంబున పృథ్వీ తత్త్వంబును, మణిపూరకంబున జలతత్త్వంబును, 
స్వాధిస్థాన చక్రంబున అగ్ని తత్త్వంబును, అనాహత చక్రంబున వాయు తత్త్వంబును, 
ఆజ్ఞా చక్రమందు మనస్తత్త్వమంబును, సకల కులపథ సుషుమ్నా మార్గమును చేదించి 
సహస్రారమందేకాంతమున శివునితో నీవు విహరింతువమ్మ! 


శ్లో॥ సుధాధారాసారై శృరణ యుగళాంతర్విగళితైః 
ప్రపంచం సించన్తీ పునరపి రసామ్నాయ మహసాః(మహసః) 
అవాప్య త్వాం (స్వాం) భూమింభుజగనిభ మధ్యుష్టవలయం 
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి॥ 10 


కుండలినీ శక్తి వివరణ 


భావము : నీదు చరణ యుగళము నడుమ స్రవించు యమృత ధారలనాడీ ప్రపంచమున్‌ 
దడిపి, అమృత రసగుణా తిశయ కాంతియుతున్‌ చంద్రుని వీడి, భూతత్త్వ స్వరూప 
మూలాధార చక్రమున్‌ మరల పొంది, పామువోలె వలయాకారంబున, నిజరూపాన, 
కమల మధ్య స్థిత రం(ధ్రంబు భాతి, పృథ్వీ తత్స్వాధార చక్రమందు నిద్రింతువమ్మ! 


శ్లో చతుర్భిః శ్రీకంరైః శివయువతిభిః పంచభిరపి 
ప్రభిన్నాభిః శృంభోర్నవభి రపి మూల ప్రకృతిభిః। 
చతుశ్చత్వారింశ ద్వసుదళ కళాశ్రత్రివలయ 
త్రిరేఖాఖిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః॥ 11 


శ్రీ చక్రస్వరూప నిరూపణ 


భావము : నల్గురు శివులతోను, శివస్రీలైదుగురశక్తుల తోడను, ప్రపంచ మూలాధార 
నవ ప్రకృతుల తోడను, అష్టదళ షోడశ దళాంభోజముల చేతను, మేఖల 
భూపురత్రయంబులన్‌ గూడి, నీదు నిలయమగు శ్రీచక్రంబు, నలుబది నాల్లు కోణముల 
పరిణమించెనమ్మా! 


154 


శ్లో; త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం 
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః। 
యదాలోక్యౌత్సుక్యా దమర లలనాయాంతి మనసా 
తపోభి ర్టుష్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్‌॥ 12 


శ్రీ చక్రరాజ నిలయ రూపసంపద వర్ణన 


భావము : హిమగిరితనయా! బ్రహ్మాది కవీంద్రులెవ్విధిన్‌ సమర్భులు కారు, నీ దేహ 
సౌందర్యమున్‌ సరిపోల్చి చెప్ప, నీదు లావణ్యమున్‌ కుతుకమునం జూడన్‌ సురకాంతలు 
తపంబునన్‌ పొందజాలని గిరీశు సాయుజ్యమున్‌ మానసికముగ పందుచున్నారనుట 
లెస్సయగును తల్లీ! 


శ్లో; నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం 
తవాపాంగాలోకే పతతి మనుధావంతి శతశః 
గల ద్వేణీబంధాః కుచకలశవిస్రస్త సిచయాః 
హఠాత్రుట్య త్మాంచ్యో విగలీత దుకులా యువతయః॥ 13 


శ్రీమాతా అపాంగ వీక్షణ మహిమ 


భావము : నీ కరుణా కటాక్ష వీక్షణములు కల్లెనేని కడుముదుసలియు, దోషయత 
నేతు నర్మభాషణముల జడుని వెంట, జడముడులు వీడి జారిపోవుచునుండ, 
కుచకుంభముల పైనున్న వయ్యెదల్‌ జార, శ్రీఘ్రగతి మొలనూలు జారిపడగ, చీరల 
కట్టుముడులు వీడిపడిపోవ, వందలాది యువతులు పర్వెత్తి వత్తురమ్మ! 


శ్లో క్షితౌ షట్సంచాశ ద్దిసమధిక పంచాశదుదకే 
హుతాశే ద్వాషష్టి శృతురధిక పంచాశ దనిలే। 
దివి ద్విష్నట్రింశ న్మనసి చ చతుష్పష్టి రితి యే 
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదంబుజ యుగమ్‌॥। 14 
శ్రీమాతా చరణ మహిమ 


భావము : పృథ్వీతత్త్వాత్మిక మూలాధారంబున ఏబదియారును, జలతత్త్వ్వాత్మిక 
మణిపూరకాన ఏబదిరెండును, అగ్ని తత్త్వాత్మిక స్వాధిష్టానంబున అరువది రెండును, 
వాయు తత్త్వ్వాత్మిక అనాహతాన ఏబదినాల్లును, ఆకాశ తత్త్వాత్మిక విశుద్ధంబున 


155 


డెబ్బదిరెండును, మనస్తత్త్వాత్మిక ఆజ్ఞానచక్రాన యరువది నాల్గును, మయూఖంబు 
లొప్ప, ఆపై సహస్రార సుధాసింధువందు, నీదు పాదాంబుజ యుగళము 
ప్రవర్తిల్లుచున్నదమ్మా! 
శ్లో శరజ్ఞ్యోత్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం 

వరత్రాసత్రాణ స్పటిక ఘటికా (ఘుటికా) పుస్తక కరామ్‌। 

సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే 

మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః।॥ 15 

సాత్విక ధ్యాన మహిమ 

భావము : శరత్మాల వెన్నెల వోలు శరీరంబు, శశియుత జటాజూట కిరీటంబు, వరప్రద 
భయత్రాణ వరదాభయ ముద్రలును, అక్షమాలయు, పొత్తంబును, కరములందొప్పు 
నిన్ను ఒక్కసారైన నతిజేయు సత్మవులకున్‌ మధు - క్షీర - ద్రాక్షా - మధురిమల, 
మధురవాక్కులెట్లు ప్రాప్తింపకుండు నమ్మా! 


శ్లో॥ కవీంద్రాణాం చేతః కమలవన బాలా తప రుచిం 
భజంతే యే సంతః కతిచ దరుణా మేవ భవతీమ్‌। 
విరించి (ప్రేయస్యా స్తరల (స్తరుణ) తరశ్చంగారలహరీ 
గభీరాభిర్వాగ్భి ర్విదధతి సతాం రంజనమమీ॥ 16 
రాజస ధ్యానం 
భావము : కవీంద్ర మనఃకమల వనాన ప్రభాత అరుణకాంతియై, అరుణిమవైన నిన్ను 
ఏ కొందరు సత్పురుషులు సేవింతురో, వారు విరించి ప్రియ సరస్వతి తరుణతర 


శృంగారలహరివోలె వాగ్విలాసాన గంభీరవాక్కుల సత్పురుషులై సభారంజనము 
గావించుచున్నారు తల్లీ! 


శ్లో। సవిత్రీ (సావిత్రీ) భిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః 
వశిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః। 
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః 
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః 17 


156 


ధ్యాన విశేశము వలన ఫలము 


భావము : చంద్రకాంత శిలాశలక తుల్య ధవళకాంతిన్‌ వశిన్యాదుల కూడిన, వాగ్గననివగు 
నిన్ను ధ్యానించువాడు, సాహితీ వేత్తయె, కవియై బహుభంగుల వాగ్విలాసాన, వాణీముఖ 
కమలామోద మధుర వచస్సుల కావ్య కర్తయగును తల్లీ! 


శ్లో తనుచ్చాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః 
దినం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః। 
భవన్తస్య త్రస్యద్వన హరిణ శాలీన నయనాః 
సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః॥ 18 
మథ్య కూట ధ్యాన మహిమ 
భావము : ఉదయభానుని కాంతి మార్గమునకు ధీటైన నీదు మేనికాంతులు, భూమ్యాకాశ 
సమస్తములను అరుణ వర్ణమందు మునిగిన దానగా ఏ సాధకుండు స్మరించుచుండు, 


ఆ సాధకునకు, విడియమున బెదురు అడవి లేళ్ల కన్నులు గల దేవవేశ్యలు ఊర్వశితో 
కూడిన వారెందరటిందరు వశవర్తినులు కారు తల్లీ? 


శ్లో ముఖం బిందుం కృత్వా కుయుగ మధన్తస్య తదధో 
హరార్థం ధ్యాయే ద్యో హరమహిషి తే మన్మథ కలామ్‌! 
ససద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు 
త్రిలోకీ మప్యాసు భ్రమయతి రవీన్దుస్తన యుగామ్‌॥ 19 
కామ కళా రూప ధ్యానము 


భావము : ముఖమును బిందురూపముగను, మోము క్రింది భాగము కుచయుగముగను, 
చనుదోయి క్రిందిభాగము హరుని సగభాగమగు శక్తిగను, భావించి హరుని పట్టపుదేవీ! 
అటనీదు కామరాజ బీజంబు “క్లీం” ధ్యానించు సాధకుండుం, వనితల చిత్త వికారము 
పొందించుననుట తక్కువే యగును, సూర్యచంద్రులే స్త్రనయుగమ్మగు ముల్లోకాల సైతము 
వెంటనే భ్రమింప జేయుచుండు తల్లీ! 


శ్లో కిరన్తీ మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం 
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః। 
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ 
జ్వరఫ్లుష్టాన్‌ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా॥ 20 


157 


తృతీయ కూట ధ్యాన మహిమ 


భావము : అమ్మా! సర్వాంగ జనిత కిరణముల నుండి, అమృతరసమును వర్షించు 
నిన్ను హృదయాన చంద్రకాంత శిలాప్రతిమగ ధారణ సేయు సాధకుండు సర్పదుద్దర్చ 
విషమును గరుత్మంతునివోలె శాంతింపజేయు, జ్వరపీడితునకు అమృత ధారలొలుకు 
వీక్షణాన పరమ సుఖంబు నిచ్చు. 


శ్లో తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం 
నిషణ్ఞాం షణ్లామప్యుపరి కమలానాం తవ కలామ్‌! 
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేవ మనసా 
మహాంతం పశ్యంతో దధతి పరమాహ్ష్హాదలహరీమ్‌॥ 21 


కామ కళ సూక్షధ్యాన వివరణ 


భావము : మెరుపుతీగవోలె దీర్భ విలసనము గలదియు, సూర్యచంద్రాగ్నుల తేజమ్ము 
పొందినదియు, ఆరు పద్మముల పై భాగాన యనేక రేకుల పద్మాటవిన్‌ ఆసీనయెనట్టి, 
నీదు సాదాఖ్య బైందవ కళను, కామాది మాలిన్యములు తొలగిన మనసు చేత, 
యోగీశ్వరులు సాదాఖ్య కలాసుధాధారా నిష్యందమును అనుభవించుచు, నిరతిశయ 
సుఖ విశేషానుభవ రసోత్సేకమ్ము ధరించుచున్నారు తల్లీ! 


శ్లో। భవాని త్వం దాసే వితర దృష్టిం సకరుణాం 
ఇతి స్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వమితియః। 
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయిజ్యపదవీం 
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదామ్‌॥ 22 


నామ స్మరణ మహిమ 
భావము : భవునిరాణీ! నీదు దాసుడగు నాయందు కరుణాదృష్టిన్‌ ప్రసరింపజేయు 
మమ్మయని, స్తుతిజేయ వాంఛించి, యెవ్వాడు “భవానీ...త్వం” అని పలుకు సరికి, 
అవ్వానికి అ సమయమందె, విష్ణు - (బ్రహ్మ - ఇంద్రుల కిరీటమణులచేత 
నీరాజనములందు పాదములు గల నీవు, - నీతో తాదాత్యము నిచ్చుచున్నావు తల్లీ! 
శ్లో త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా 
శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్‌। 


158 


యదేత త్త్వద్రూపం సకల మరుణాభన్రి నయనం 
కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటమ్‌॥ 23 


శ్రీమాతా సాయుజ్య పదవి వైశిష్ట్యము 


భావము : శివుని శరీరమందెడమ భాగము హరించియు తృప్తిపొందని మానసాన 
కుడిభాగమ్ము సైతము (గహించితివని తలంతు, ఏలనన నాదు హృదయ కమలాన 
వెలుగొందు నీదురూపు, వామ దక్షిణ భాగముల్‌ బాలభానుని కెంజాయ కెంపు 
ఛాయలనొప్పుచున్న ముక్కనుల తోడన్‌ కుచయుగమ్ము భారాన వంగన్‌, వంకల జాబిల్లి 
కిరీటాన నొప్పుచుంటన్‌ తల్లీ! 


శ్లో జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే 
తిరస్ముర్వ నేతత్‌ స్వమపి వపురీశ స్తిరయతి। 
సదాపూర్వ స్సర్వం తదిద మసుగృహ్లోతి చ శివః 
తవాజ్ఞా మాలంబ్య క్షణ చలితయోగర్రూ లతికయోః॥ 24 
శ్రీమతా ప్రాధాన్యత నిరూపణ 


భావము : (బ్రహ్మజగముల సృజించు, విష్ణువు పాలించు, రుద్రుడు సంహరించు, అట్టి 
బ్రహ్మ - విష్ణు - రుద్రులను ఈశ్వరుడు ఉపసంహరించి తనదు శరీరము సదాశివుని 
యందు అంతర్జితంబు చేయుచుండె. క్షణమాత్ర జనిత నీదు కనుబొమల యానతిన్‌ 
స్వీకరించి సదాశివుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాత్మకమగు సకల జగత్తును మరల 
సృజించుచుండునమ్మ. 
శ్లో; త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవశివే 

భవేత్తూజా పూజా తవ చరణయో ర్యా విరచితా। 

తథాహి త్వత్సాదోద్వహన మణి పీఠస్య నికటే 

స్థితా హ్యేతే శశ్వ న్ముకుళిత కరోత్తంసమకుటాః॥। 25 


శ్రీమతా చరణార్చన మహిమ 


భావము : శివానీ! నీదు పాదజూజయె నీ త్రిగుణ జనితులగు (త్రిమూర్తులకు జేయు 
పూజ యగుననుట యుక్త మగును. ఏలనన, నీదు పాదముల వహించు మణి పీఠిక 
చెంత నెల్లవేళల ముకుళిత హస్తభూషిత కిరీట శిరసులన్‌ వారు వర్తించుచుంట తల్లీ! 


159 


శ్లో విరిజ్బిః పబ్బత్వం వ్రజతి హరి రాస్నోతి విరతిం 
వినాశం కీనాకో భజతి ధనదో యాతి నిధనమ్‌। 
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా 
మహాసంహారే - స్మిన్‌ విహరతి సతి త్వత్పతిరసా॥ 26 


శ్రీమాత అనుగ్రహ ప్రసాద మహిమ 


భావము : బ్రహ్మ పజ్బుత్త్వంబునాందు, విష్ణువు విరతిన్‌ పొందు, యముండు 
వినాశంబునొందు, కుబేరుండును మరణంబు నొందు, మహేంద్రాది మనువుల్‌ 
మరణంబునొందుచున్నారు, కానీ! సతీ! నీదుపతి సదాశివుడు ఒక్కండె మహాప్రళభయవేళ 
విహరించుచుండునమ్మా! 


శ్లో జపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా 
గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః। 
ప్రణామ స్సంవేశ స్సుఖమఖిల మాత్మార్పణ దృశా 
సపర్యా పర్యాయ స్తవభవతు యన్మే విలసితమ్‌॥ 27 


పరదేవతా స్వాత్మత్వ భావనా ఫలము 


భావము : తల్లీ! నాయీ తనువు ప్రాణము జీవనము చేష్టలు నీ సంకల్పాలే కాన ఆత్మ 
సమర్పణ బుద్దిన్‌ నే పల్కు పల్ములెల్ల నీదు మంత్రజపంబేయగు, నే జేయు సకల హస్త 
విన్యాసాది క్రియా నిచయము ముద్రా విరచనా కరణమగు, నేను గ్రహించు 
యన్నపానాదికములు నీ ప్రీతికై వేల్పు యాహుతులగు, నాయాధృచ్చిక గమనము 
నీకు గావించు (త్రికరణ శుద్ది ప్రదక్షిణంబగు, నే జేయు యాద్రుచ్చిక దండన, లుంఠనము 
నీకు జేయు ప్రణామమే యగు, స్వర్శ - రూప - రస - గంధాధిక సుఖమొసగు 
వస్తువుల నేజేయుచేష్టలు, నీ పరిచర్యాస్వరూప పూజయగును గాక! 
శ్లో॥ సుధా మప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం 

విపద్యన్తే విశ్వే విధి శత మఖ ముఖాద్యా దివిషదః। 

కరాళం యత్వే ళం కబలితవతః కాలకలనా 

న్స శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా॥ 28 


160 


భగవతి తాటంక మహిమ 
భావము : తల్లీ! బ్రహ్మాది సకల సురలు భయంకర జరామరణముల హరించు సుధను 
(గోలియు, మరణించు చున్నారు ప్రళయవేళ, కరాళకాలకూట విషము కబళించిన 
నీదు భర్త సదాశివుండు మాత్రము కాలధర్మము నొందడు. నీదు చెవికమ్మల మహిమ 
వలన. 


శ్లో కిరీటం వైరించగం పరిహార పురః కైటభ భిదః 
కఠోరే కోటీరే స్థలసి జహి జంభారి మకుటమ్‌! 
ప్రణమేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం 
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే॥ 29 
శ్రీమతా మహిమా స్తుతి 
భావము : నీదు మందిరాన కరుదంఎచుచున్న 5 భర్త భవునికై త్వరితగతి 
నీవెదురేగుచుండ, (బ్రహ్మ - విష్ణు - ఇంద్రులు - సాష్టాంగపడియుండ., జగన్మాతా! 
విరించి కిరీటమున్‌ తొలగిరమ్ము, కైటభారి విష్ణు రత్నఖచిత సువర్ణ కిరీటంపు కొనను 
పొరపాటున తాకి జారెదవేమొ, జంభారి ఇంద్రకిరీటమును తప్పుకొనుము.. అనుచు 
పరిజనులు పల్కు పల్ములు సర్వోత్మర్షన్‌ విరాజిల్లుచున్నవమ్మ. 
శ్లో స్వదేహోద్భూతాభి ర్ఫృణిభి రణిమాద్వాభిరభితః 
నిషేవ్వే నిత్యే త్వామహమితి సదా భావయతి యః। 
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః 
మహాసంవర్తాగ్ని ర్విరచయతి నీరాజనవిధిమ్‌॥ 30 
శ్రీమాత తాదాత్వాధ్యాయినులకు ఫలము 
భావము : నీదు పాద జనిత మయూఖమ్ములన్‌, అణిమాద్యష్ట సిద్దులన్‌ గూడుకున్నట్టి 
నిన్ను “హే! నిత్యే! నిషేవ్యే! అహం” భావాన సదా ధ్యానించు సాధకుండు, బేసికన్నుల 
స్వామి పరమశివుడిచ్చు సంపదనెల్ల తృణప్రాయముగనెంచు. అట్టి సాధకునకు మహా 
ప్రళయ కాలాగ్ని నీరాజనమెత్తు ననుటన్‌ ఆశ్చర్యమేమి తల్లీ ? 
శ్లో చతుష్పష్ట్యా తన్తెః సకల మతిసంధాయ భువనం 
స్థిత స్తిత్త త్సిద్ధి ప్రసవ పరతనైః పశుపతిః। 
పునస్త్వన్నిర్చంధా దఖిల పురుషార్జెకఘటనా 
స్వత[న్రం తే తంత్రం క్రితితల మవాతీతరదిదమ్‌॥॥ 831 


161 


భగవతి భక్తవాత్సల్యత 


భావము : ఇహలోకోపకార విధ్యలన్‌, అవిద్యా స్వరూప సిద్ధాంతముల్‌ వెల్లడించి, 
సమస్త ప్రపంచమున్‌ మోహానబెట్టి, మిన్నకుండె నీదుపతి పశుపతి, మరల నీవు 
నిర్బంధింప, సకత పురుషార్థప్రదమ్మగు నీదు శ్రీవిద్యాతంత్రమున్‌, భూతలంబున 
నవతరింపజేసె అన్యాపేక్షలేక తల్లీ! 


శ్లో శివ శృక్తి కామః క్షితి రథః రవి శృీతకిరణః 
స్మరో హంస శృక్ర స్తదనుచ పరా మార హరయః। 
అమీ హృల్లేఖాభి స్తిస్ఫభి రవసానేషు ఘటితాః 
భజన్తే వర్ణాస్తే తన జనని నామావయవతామ్‌ ॥ 82 
పంచదశి మంత్ర వివరణ 


భావము : శివ, శక్తిచ మన్నధ, క్షితుల సంకేతంబులగు కి “ఏ 'ఈ” “ల” వర్ణంబులును 
సూర్య, చంద్ర, స్మర, హంస, ఇంద్రుల సంకేతంబులగు హి సి కి హి "లి 
వర్ణంబులును, పరాశక్తి, మన్మధ, విష్ణుల సంకేతములగు సి కి 'ల( వర్ణంబులును, 
ఇమ్మూడు ఖండంబులున్‌ అంత్యమందు “హీం” కారబున్‌ గూడి నీదు నామముగు 
త్రిపురసుందరీ పంచదశీ మహామంత్ర విద్యకున్‌ అవయవమ్ములై ప్రాపింపబడుచునుండె 
తల్లీ! 


శ్లో స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవమనోః 
నిధా యెకే నిత్య నిరవధి మహాభోగరసికాః । 
భజన్తి త్వాం చింతామణి గుణ నిబద్దాక్షవలయాః 
శివాగ్నౌ జుహ్వంత స్సురఖి ఘృతధారాహుతి శతైః ॥ 33 
శ్రీ కామరాజ విద్యావివరణ 


భావము : ఆద్యంత రహితా! నీదు మంత్రమునకు మొదట క్లీం, హ్రీం, శ్రీం లు 
కామరాజ, భువనేశ్వరీ, లక్ష్మీ బీజముల మూడిటినిం జేర్చి కొందరు సమయాచారులు, 
నిరవధిక మహాభోగరసజ్ఞులు, చింతామణి నిర్మిత యక్షమాలలు గలవారలై 
శివాగ్నియందు కామధేను ఘృతధారలన్‌, ఆహుతి శతముల హోమముంజేయుచు 
నిన్సేవించుచున్నారు తల్లీ! 


162 


శ్లో॥ శరీరం త్వం శంబోః శశిమిహిర వక్షోరుహయుగం 
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్‌ । 
అతశ్ళేష శృేషీ తృ్వయ ముభయసాధారణతయా 
స్థితస్సమృన్లోవాం సమరస పరానన్హ పరమోః ॥ 34 
శివశక్తుల ఐక్యత 


భావము : హే! భగవతీ! సూర్యచంద్రులు కుచద్వయమ్ముగాగల నీవు ఆనందభైరవునకు 
శరీరమగుచున్నావు. కావున, నవ వ్యూహాత్మకుడైన, ఆనందభైరవుని. నీ దేహముగా 
తలంతు నేను. శేష - శేషీ - సంబంధ సామ్యమున, భైరవీ - భైరవులగు మీకు 
సమానత్వముంట ఉభయ సాధారణమని నమ్ముచుంటి నమ్మా! 


శ్లో! మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి 
త్వ మాప స్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం, । 
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా 
చిదానందాకారం శివయువతిభావేణ బిభృషే ॥ 8ర్‌ 


మనః ప్రభృతి భూమ్యంతముతత్వములు అంబికయందు ఐక్యమనుట 


భావము : ఆజ్ఞాచక్రాన మస్తత్త్వంబును, విశుద్ధచక్రాన ఆకాశతత్త్వంబును, అనాహత 
చక్రాన వాయుతత్త్వంబును, స్వాధిష్టాన చక్రాన అగ్నితత్త్వంబును, మణిపూరకమున 
జలతత్త్వంబును, మూలధార చక్రాన పృథ్వీతత్త్వంబును నీవే. నీవే యీ రూపాన 
పరిణమించ, నీకంటె వేరు వస్తువేదియును లేదు. జగతి నీవే స్వస్వరూపంబు జగద్రూపాన 
పరిణమింపజేయ, నాదు చిత్తమందు చిదానందాకార శివతత్త్వంబు శివయువతి భవనన్‌ 
ధరించుచున్నావు తల్లీ! 


శ్లో తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం 
పరం శంభుం వందే పరిమిళతపార్వ్వం పరచితా । 
యమారాధ్యన్‌ నభక్యా రవిశశిశుచీనా మవిషయే 
నిరాలోకే-లోకే నివసతిహి భాలోకభువనే ॥ 36 
దేవీదేవుల పూజాక్రమము 


భావము : నీదు ఆజ్ఞాచక్రస్థితుండు, కోట్ల సూర్యచంద్రుల కాంతి ధారి, పరయగుచిచ్చక్తి 
చేత కలిసిన పార్వద్వయము కలవాడగు శివునకు నమస్మరింతు. అట్టి శంబు 


163 


భక్తినారాధించి ప్రసన్నత గావించుకున్న సాధకుండు, సూర్యచంద్రాగ్నులకు గోచరము 
కాని, బాహ్యదృ్భష్టికి కానరాని ఏకాంతమగు సహస్రదళ కమలమందు, నీదు సాయుజ్యమ్ము 
పొందునమ్మా 


శ్లో విశుద్దా తే శుద్ధస్సటికవిశదం వ్యోమజనకం 
శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్‌ । 
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణసారూప్యసరణేః 
విధూతా న్తర్భ్వాంతా విలసతి చకోరీవ జగతీ ॥ 837 


విశుద్ధి చక్రాధిష్టాన దేవతా ద్వయస్తుతి 


భావము : నీదు విశుద్ధ చక్రాన శుద్ద స్పటికమ్మువోలె నిర్మలుండు, ఆకాశ తత్త్వమునకు 
ఉత్సాదకుండగు శివుని, శివ సమాన వ్యవస్థితవగు నిన్ను కూడ ఉపాసింతు నేను. 
శివా - శివుల నుండి వెడల చంద్రకిరణ సారూప్యసరణి కాంతి, త్రిలోకాల చీకటిన్‌ 
పారద్రోలి (ప్రకాశించుచుండు, చంద్రకిరణ పానచకోరమ్మువోలె సాధకలోకంబు 
అజ్ఞానమ్ము తొలగి, సంతుష్టాంతరంగ యగును తల్లీ! 


శ్లో సమున్మీల త్సంచి త్మమలమకరందైక రసికం 
భజే హంసద్వందం కిమపి మహతాం మానసచరమ్‌ । 
యదాలాపా దష్టాదశ గుణిత విద్యాపరిణతి : 
యదాదత్తే దోషా ద్గుణ మఖీల మద్భ్యః పయఇవ ॥ 38 


అనాహత చక్రస్థ పరమహంస మిథున స్తుతి 


భావము : ఏ హంసల జంట సంభాషణాన పదునెనిమిది విద్యలు పరిణమించు, ప్‌ 
యంచల జంట యవగుణంబుల నుండి సద్దుణంబులను నీరక్షీరమ్ముల నుండి, క్రీరమును 
గోలు భంగి గ్రహించు, ఏయని వికసిత జ్ఞానకమల పూదేనియలన్‌ రసికమై 
యోగీర్రదమానస సరోవరాన సంచరించు, ఇట్టి - దట్టిదియని వచింపనలవి కాని 
యా పరమ హంసల జంటను సేవింతు తల్లీ! 


శ్లో! తవ స్వాధిష్టాణే హుతవహమదిష్టాయ నిరతం 
తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయామ్‌। 
యదాలోకే లోకాన్‌ దహతి మహతి క్రోధకలితే 
దయారా యా దృష్టి శిశిరముపచారం రచయితి॥ 39 


164 


స్వాధిష్టానచక్ర స్వభావము 
భావము : నీదు స్వాధిష్టాణ చక్రాన యగ్నితత్త్వమ్ము నాశ్రయించి యనవరతము ప్రసిద్దుడై, 
సంవర్తాగ్ని స్వరూపాన భాసిల్లు పరమేశుని స్తుతింతు నేను. మహతివై సమయ నామాన 
సంవర్తాగ్ని స్వరూపణివగు నిన్నునూ స్తుతింతు. క్రోధాన కూడిన సంవర్తాగ్ని రూపుడగు 
పరమేశు వీక్షణములు, లోకముల దహించుచుండ, నీ దయార్ధ దృష్టి, శీతలోప 
చారములు కావించు చుండునమ్మా! 


శ్లో! తటిత్త్వస్తం శక్యా తిమిరపరిపంధి స్ఫురణయా 
స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషమ్‌, 
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం 
న్‌షేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్‌॥ 40 


మణిపూరక కమలగత దేవీ స్తుతి 


భావము : నీదు మణిపూరక చక్రమే ప్రధాన గృహముగా గలవాని, అందలి చీకటికిన్‌ 
శతృవై ప్రకాశించు నానా రత్నాభరణ ఖచిత యింద్రధనుసు గలవాని, శ్యామల వర్ణము 
వాని, మహా సంవర్తాగ్ని దగ్గ ముల్లోకముల గూర్చి వర్షించుచున్న వాని, యివ్విధమైనదని 
నిర్వచింప శక్యము గాని వాని, మేఘస్వరూపుడై శక్తియుత మెరుపు గల్లి ప్రకాశించు 
వాని శివుని నే సేవింతునమ్మా! 


శ్లో తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా 
నవాత్మానం మన్యే నవరస మహాతాణ్దవ నటమ్‌। 
ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా 
సనాథాభ్యాం జజ్జే జనకజననీ మజ్జగ దిదమ్‌॥ 41 


మూలాధార చక్రగత దేవదేవుల స్తుతి 


భావము : నీదు మూలాధార చక్రమందు నృత్యాభిలాష గల సమయనామ మహాఖైరవి 
యను శక్తి గూడి, నవరసాల నొప్పు అద్భుత నాట్యమందభినయించు నవాత్మకుండగు 
ఆనందభైరవు నెరుంగుదు. ఆనందభైరవీ, మహాభైరవుల దయన్‌ సమ్మేళనమునన్‌, 
దగ్గలోకంబు మరలనుత్పత్తికాగా, యీ జగంబు తల్లిదండ్రులు కలదిగా పుట్టెనని 
తెలుసుకొని యుంటినమ్మ! 


165 


శ్లో గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాం[ద్రఘటి తం 
కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్త్రయతి యః। 
స నీడేయచ్చాయాచ్చురణ శబలం చగశకలం 
ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్‌॥ 42 


సౌందర్య లహరి - శ్రీదేవి కిరీట వర్ణన 


భావము : హిమగిరి తనయా! ఆకాశమణులగు ద్వాదశాదిత్యులచే సాంఘ్రటితమై, 
కాంచన నిర్మితంబగు నీదు కిరీటంబును యే సాధకుండు కీర్తించుచుండు, యతంబు 
నీదు కిరీటమందు గోళాకారాన చెక్కబడిన, రతనాల కాంతిన్‌ వెదజల్లు వివిధ వర్ణంబులు 
గల చంద్రఖండంబున్‌ గాంచి, ఇంద్రుని ధనుస్సన్న బుద్ధి యేల తలంచుకుండు? 


శ్లో ధనోతు ధ్వాంతం న స్తులిత దళితేందీవర వనం 

ఘనంస్నిస్ధం శ్షక్టం చికుర నికురుంబం తవ శివే! 

యదీయం సౌరభ్యం సహజముపలబ్బుం సుమనసో 

వసంత్యస్మి న్మన్యే బలమథన వాటీ విటపినామ్‌॥ 43 

కేశ బంధ వర్ణన 

భావము : వికసిత నల్ల కలువల వనమునకు సాటియగు మేఘమ్మువోలె దట్టమైన 
నిద్దమైయున్న మెత్తనగు నీ శిరోజ సంఘంబు, మా అజ్ఞానమను అంధకారమును 
పోనాడు గాక! నీదు ధమ్మిల్లమున నన్ను సహజ పరిమళంబాకర్షింప ఇంద్రనందనోద్యాన 
కల్ప వృక్షంబు పూలు నీక్రొమ్ముడిని జేరి వసించుచున్నవని తలంతు తల్లీ! 


శ్లో! తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ 
పరీవాహస్రోతస్సరణిరివ సీమంతసరణిః। 
వహంతీ సింధూరం ప్రబల కబరీభార తిమిర 
ద్విషాం బృందై ర్పగ్టీకృతమివ నవీనార్క కిరణమ్‌॥ 44 
శ్రీ దేవి సీమంత స్తుతి 
భావము : అమ్మా! నీదు ముఖసౌందర్య (ప్రవాహమునకు, నీటి పాయగ పారుచున్న 
త్రోవవోలెనున్న పాపటదారి, కేశ పాశంపు రూపుగ లబ్దజన్ములగుట, ప్రబలురై కురుల 
సముదాయమను తిమిర రూపంబుగొన్న శతృ సమూహముల చేతన్‌ చెరపట్టబడిన, 
ఉదయభానుని కిరణమ్మువోలె సింధూర పరాగమ్ము వహించి మాకు క్షేమమును 
ప్రసాదించుగాక! 


166 


శ్లో అరాకైస్స్వాభావ్యా దళికలభస శ్రీఖిరలకైః 
పరీతం తే వక్రం పరిహసతి పంకేరుహరుచిమ్‌। 
దరస్మేరే యస్మిన్‌ దశనరుచికింజల్మరుచిరే 
సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్త్షుర్మధులిహః॥ 45 


శ్రీదేవి వదన స్తుతి 


స్వభావతః వంకరలుగల కొదమ తుమ్మెదల బోలు కాంతిగల ముంగురులచే చుట్టబడిన 
నీదు ముక కమలము, తామరపూల సొబగులన్‌ పరిహసించుచుండె. చిరునగవుల 
దంత కాంతులనెడి కేసరములచే సుందరమగు నెత్తావి గల యామోమునందు, మన్మధారి 
శివుని కన్నులనెడు తుమ్మెదలు ఆనందించు చున్నవమ్మ! 


శ్లో॥ లలాటం లావన్యద్యుతివిమల మాభాతి తవ యత్‌ 
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్‌। 
విపర్యాసన్యాసా దుభయ మపి సంభూయ చ మిథః 
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః॥। 46 


శ్రీ దేవి లలాట వర్ణన 


ఏ నీదు లలాటము తారళ్యమును వెన్నెలన్‌ స్పిగ్ధమై యెల్లెడలన్‌ ప్రకాశించుచుండు, 
దానిన్‌ మకుట ఘటిత ద్వితీయ చంద్రఖండంబుగా ఊహింతు నేను, నీదు లలాటంబు, 
కిరీటమందలి చం(ద్రఖండములు వ్యత్యస్థమగుటన్‌, యీ రెంటి కొనలు, ఒకదాని 
నొకటి కలుసుకొని సుధాలేపన స్యూతి పున్నమి చందురునిగా పరిణమించు చుండెనమ్మ! 


శ్లో (భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగవ్యసనిని 

త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణమ్‌! 

ధను ర్మన్వే సవ్వేతర కర గృహీతం రతిపతేః 

ప్రకోష్టే ముష్టాచ స్థగయతి నిగూఢాస్తర ముమే॥ 47 

శ్రీదేవి భ్రుకుటి వర్ణన 

భావము : ఉమా! లోకుల కాపాడి లోకముల రక్షించు లోకమాతా! నీదు కనుబొమలు 
వంగి, తుమ్మెదల వరుసలవలె శోభిల్లు కనులచే స్వీకరింపబడిన అల్లెత్రాడు గలదై, 
రతీపతి మన్మధు నెడమచేత (గ్రహింపబడి, ముంజేయి పిడికిలియు కప్పుచున్నవి కాగ, 
గూఢమైనట్టి విల్లుగా నీదు భృకుటిన్‌ తలంతునమ్మా! 


167 


శ్లో అహస్ఫూతే సవ్యం తవ నయన మర్మాత్మకతయా 
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా। 
తృతీయా తే దృష్టి ర్దరదళితహేమామ్చుజరుచిః 
సమాధత్తే సంధ్యాం దివసనిశయో రంతరచరీమ్‌॥ 48 
శ్రీ దేవి నేత్రముల వర్ణన 


భావము : నీదు కుడికన్ను సూర్య స్వరూపంబగుటన్‌ పగటిని పుట్టించుచుండె. నీదు 
వామ లోచనము చంద్రరూపంబ గుట రాత్రిని సృజించుచుండె. అరవిరిసిన బంగరు 
తామరపూవు వోలె యెర్రనైన నీదు మూడవకన్ను దివారాత్రముల నడుమచరించు 
ఉభయసంధ్యలను చక్కగా ధరించుచున్నదమ్మ! 


శ్లో విశాలా కల్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః 
కృపాదారా 9.9 ధారా కిమపి మధురా£_౭ భోగవతికా। 
అవన్తీ సృష్టి, స్తే బహునగర విస్తార విజయా 
ధ్రువం తత్తన్నామవ్యవహరణయోగ్యా విజయతే॥ 49 
శ్రీదేవి దృష్ణులవర్ణన 
భావము : నీదు చూపు విస్తారమై, శుభప్రదమై, ప్రస్సుటకాంతి గలదై, కువలయమ్ములు 
మార్మొనుటకు శక్యము కానిదై, కారుణ్య రస ప్రవహముల కాధారమునై, 
యనిర్వచనీయమైన మాధుర్యమున పరిపూర్ణత గలదై, రక్షణ చేయునట్టిదై, బహునగర 
విస్తార విజయమై, విశాల, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ 
యను అయానగరనామములన్‌ వ్యవహరణ యోగ్యమై సర్వోత్మర్లచే, వర్తించుచుండెనమ్మ! 
శ్లో కవీనాం సందర్భస్తబక మకరందైక రసికం (భరితం) 
కటాక్షవ్యాక్షేప (భ్రమరకలభౌ కర్ణయుగళమ్‌। 
అముంచంతౌ దృష్ట్యా తవ వరసాస్వాద తరళౌ 
అసూయాసంసర్లా దలిక నయనం కించిదరుణమ్‌।! 50 
శ్రీదేవి ఫాలనేత్ర అరుణిమ వర్ణన 
భావము : కవుల కావ్యరచనమను పుష్పగుచ్చ పూదేనెలన్‌ గోలు నీదు కర్ణయుగమున్‌, 
కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభమ్ము నవరసాస్వాదనాసక్తలై లంపటాన విడువ కుంటను 
జూచి, నీదు ఫాలనేత్రమ్మ సూయన్‌ అరుణ వర్ణశోభిత మయ్యె తల్లీ! 


168 


శ్లో శివే శృజ్లారార్హా తదితరజనే కుత్సన పరా 
సరోషా గజ్లాయాం గిరిశ చరితే (నయనే) విస్మయవతీ। 
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ 
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా॥ 51 


శ్రీదేవి చూపులకు నవరసభరితత్వమును చెప్పుట 


భావము : అమ్మా! నీదు దృష్టి శివునియందు శృంగార రసమునం దడిసియుండు, 
తదన్యులందు బీభత్స రసా విష్టము. గంగయందు రౌద్ర రస యుతమ్ము. గిరీశు 
గాధలయందద్భుత రసభరితమ్ము. అహి భూషణంబు లన్‌ రౌద్రభయానకంబై 
కనులెర్రకలువల కాంతి రక్తిమ నుత్సాదింప వీరరసావిష్ట యగుచునుండు. చెలికత్తెలందు 
చిరునవ్వు లొలుకు హాస్మరసావృతంబు, నాయందు కరుణ రసవష్లావితంబు. 


శ్లో గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ 
పురాం భేత్తు శ్చిత్తప్రశమరస విద్రావణఫలే। 
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంసకలికే 
తవాకర్ణాకృష్ణ స్మరశరవిలాసం కలయతః॥ ర్‌2 


శ్రీదేవి కన్నుల ధైర్ధమును నిదర్శనపూర్వకముగా చెప్పుట 


భావము : “గోత్ర యనబడు భూమిం ధరించు పర్వతరాజు హిమవంతుని సిగపూమొగ్గా! 
నాదు హృదయ కమలాన కన్పట్టు నీదు కనులు చెవుల సామీప్యమున్‌ పొంది, కనురెప్పల 
వెండ్రుకల్‌ కంకపత్రములవోలె, త్రిపురారి శివుని చిత్రమందలి శాంత ఫలరస 
నైస్సృహ్యమున్‌ పారద్రోలి, శృంగార రసోస్సాదన ఫలముగ గలవై, ఆకర్ణాంతము 
లాగబడిన మన్మధబాణ విలాసమును గల్లించు నట్లుండెనమ్మా! 
శ్లో విభకతైవర్హ్యం వ్యతికరిత లీలాంజనతయా 

విభాతి త్వన్నేత్ర త్రతయ మిద మీశానదయితే। 

పునస్త్సృష్టుం దేవాన్‌ ద్రుహిణహరిరుద్రానుపరతాన్‌ 

రజ స్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ॥। ర్‌తి 


169 


శ్రీదేవి నేత్ర త్రయ వర్ణణ 


భావము : శివప్రియా! యీ కనబడు నీదు మూడు కనులు అర్థవలయాకారాన విలాసాన 
కాటుకన్‌ ధరించి, విభక్తమగు మూడు రంగులను గల్లి, నీయందు లీనమైన (బ్రహ్మ - 
విష్ణు - రుద్రులను మువ్వురు దివ్యదేవతామూర్తులన్‌. మరల బ్రహ్మాండంబు సృజింపన్‌ 
గుణత్రయంబులన్‌ ధరించుదానివోలె విరాజిల్లుచున్నదమ్మా! 


శ్లో పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే 
దయామితై ర్నేతై రరుణ ధవళ శ్యామరుచిభిః। 
నద శ్నోణో గజ్లా తపనతనయేతి ధ్రువ మయమ్‌ 
త్రయాణాం తీర్థానా ముపనయసి సమ్భేద మనఘమ్‌॥ 5్‌4 


శ్రీదేవి కనుల మహిమ 


భావము : ప్రాణులను కాపాడు పశుపతియందు లగ్నమైన చిత్తము కలదానా! దయార్థమై 
ఎజుపు - తెలుపు - నీల వర్ణముల కాంతిన్‌ ప్రసన్నములై నీదు కనులు - శోణ - 
గంగా - యమునలను పుణ్య నదీ సంగమంబును మా పాపంబులన్‌పోద్రోలి మమ్ములన్‌ 
పవిత్రులన్‌ చేయగ సంపాదించి నావనుట నిజము తల్లీ! 


శ్లో నిమేషోన్మేషాబ్యాం ప్రళయ ముదయం యాతి జగతీ 
తవే త్యాహు స్సన్తో ధరణిధర రాజన్య తనయే। 
త్వదున్న్మేషాజ్ఞాతం జగదిద మశేషం ప్రళయతః 
పరిత్రాతుం శబ్కే పరిహృతనిమేషా స్తవ దృశః॥ 55 


శ్రీ దేవి కనుల నిమేషోన్మేషముల వర్ణన 


భావము : పర్వతరాజపు త్రీ నీదు కనులు మూయుటన్‌ జగత్సంహారంబు జరుగుచుండు. 
నీ కనులు తెరచుటన్‌ జగత్‌ సృష్టి జరుగునని సత్పురుషులు చెప్పుచుందురుగాన నీవు 
కనులు తెజచుటన్‌ జనించిన జగమ్ము సంహారంబు నుండి కాపాడ నీదు నేత్రములు 
పరిహరింపబడిన రెప్పపాటు గలవాయెనని తలంతునమ్మ! 
శ్లో తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః 

నిలియన్తే తోయే నియత మనిమేషా శృఫరికాః। 

ఇయంచ శ్రీ రృద్ధచ్చదవుట కవాటం కువలయం 

జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి॥ 56 


1/70 


శ్రీ దేవి నేత్ర సోయుగ వర్ణన 


భావము : హే! అపర్గా! నీదు కనులు, చెవుల సామీప్యమున్‌ పొందియుండుటన్‌, తమ 
రహస్యమును వెల్లడించునను భయాన, ఆడు బేడిస చేపలు రెప్పపాటు లేక, నీట 
కన్పించకుండ దాగియుండుట నిశ్చయమ్ము. ఈ నీ నేత్ర సౌభాగ్యలక్ష్మి, ముకుళిత 
రేకు దొప్పలను తలుపులు గల, నల్ల కలువలను ఉషోదయాన విడుచు, రాత్రి ముడిసిన 
రేకులన్‌ తెరచి కలువలలో ప్రవేశించుచుండెనమ్మా! 


శ్లో దృశా ద్రాఘీయస్యా దరదలితనీలోత్సల రుచా 
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే! 
అనే నాయం ధన్యో భవతి నచతే హాని రియతా 
వనేవా హర్యేవా మకర నిపాతో హిమకరః 57 


శ్రీదేవి కడగంటి చూపుకై అర్జించుట 


భావము : హే శివానీ! మిగుల పొడవగు కొలదిగా వికసించిన నల్లకలువల కాంతి 
గల నీదు కడగంటి చూపు చేత, అతి దూరమందున్న దరిద్రుడనగు నన్ను కూడ 
కరుణన్‌ తడుపుమమ్మా. అంతమాత్రన న కృతార్థుండనగుదు. ఇంత మాత్రాన నీకు 
సుంతయు ద్రవ్యహాని లేనె లేదు. చంద్రుడు వనములోన, రాజప్రాసాదాన, సమముగా 
తన కిరణప్రసారమ్ము చేయును గదమ్మా! 


శ్లో॥ అరాలం తే పాలీయుగళ అరాజన్యతనయే! 

న కేషా మాధత్తే కుసుమ శరకోదబ్ద కుతుకమ్‌! 

తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లజ్ఞ్య విలసన్‌ 

అపాజ్గవ్యాసజ్లో దిశతి శరసన్థానధిషణామ్‌॥ 58 

శ్రీదేవి కణతల వర్ణన 

భావము : హే! పర్వత రాజపుత్రీ! నీదు కనుంగవకు, చెవలు జంటకును మధ్య 
వంకరగా నున్న భాగమగు ఆ చెవితమ్మల జంట, పుష్పబాణుని వింటి సౌందర్యంబు 
ఏరికి కల్లించకుండు? ఏలనన యాకణతల జంట యందడ్డముగా ప్రసరించినదై 


ప్రకాశించుచున్నదగు కడగంటి నిడుదతనము, చెవి సామీప్యమున్‌ దాటి బాణమును 
కూర్చుబుద్ధిని కల్గించుచుంట తల్లీ! 


171 


శ్లో స్ఫురద్గణ్ఞాభోగ ప్రతిఫలిత తాటజ్యయుగలం 
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్‌। 
య మారుహ్యద్రుహ్య త్యవనిరథ మర్చేన్లు చరణం 
మహావీరో మారః ప్రమథపతయే సజ్ఞితవతే।। 59 


శ్రీదేవి చెక్కిళ్ళు శ్రవనాభరణముల వర్ణన 


భావము : తల్లీ! అద్దమువలె నిగనిగ ప్రకాశించు వెడల్పగు చెక్కిళ్ళయందు ప్రతివింబించు 
చెవికమ్మల జత గల నీదు యీ ముఖమును, నాల్గు చక్రాల ప్రతాపము గల మన్మథ 
రథముగా నూహింతు. ఆ రథంబునెక్కి మహావీరుండగు మన్మథుడు సూర్యచంద్రులు 
చక్రములుగా గల భూమియను రథంబు యుద్దార్థమై సిద్ధము చేసుకున్న ప్రమథగణ 
ప్రభుడగు త్రిపురారితోడ తలపడనెంచె కుత్సిత మతిన్‌. 
శ్లో; సరస్వత్యా సూక్తీ రమృతలహరీ కౌశలహరీః 

పిబన్యా శృర్వాణీ శ్రవణచుళుకాభ్యా మవిరళమ్‌। 

చమత్మార శ్లాఘా చలితశిరసః కుబ్బలగణో 

రుణత్మారై స్తారైః ప్రతివచన ఆచష్ట ఇవతే॥ 60 

శ్రీదేవి చెవికుండలముల రుణత్మార వర్ణన 

భావము : శర్వాణీ! సుధాప్రవాహంపు పొంగులన్‌, సౌభాగ్య భ్యాగమాధుర్య మార్దవములన్‌ 
హరించు వీణాధరి, మధుర వాక్కులన్‌, చెవులనెడు దోసిళ్ళ నవిరళముగా గ్రోలి 
చమత్యానాన మెచ్చుకొన, చలించిన శిరము గల నీదు కర్ణాభరణముల్‌, బహుళములైన 
రుణం రుణ ధ్వనులన్‌ పల్ముచున్నట్లుతోచెనమ్మా! 


శ్లో; అసౌ నాసావంశ స్తుహినగిరి వంశధ్వజపటి 
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్‌। 
వహత్యన్త ర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గళితం 
సమృద్దా య త్తాపాం బహిరపి చ ముక్తామణిధరః॥ 61 
శ్రీదేవి నాసాదండ వర్ణన 
భావము : హిమగిరి వంశాన్వయ మణీ! పార్వతీ! నీదు నాశికయను వంశదండంబు 
మాకు మిక్కిలి చేరువై, యిష్టార్థముల ప్రాప్తింపజేయుగాక! ఆ నాసాదండములోన 


1/72 


మణుల ధరించియుండె. ఆ మణుల సమృద్ధిచేత, చంద్రుని వామనాడి నుండి గాలి 
ప్రసరింప, బాహ్యముననున్న వామభాగాన కూడా ముక్తామణిని ధరించినట్టి దయ్యెనమ్మ! 


శ్లో ప్రకృత్యాల_9_ రక్తాయా స్తవ సుదతి దన్తచ్చదరుచేః 
ప్రవక్ష్యే సాదృ్భశ్యం జనయతు ఫలంవిద్రుమలతా। 
న బిమ్బం తత్ప్చింబప్రతిఫలనరాగా దరుణిమం 
తులా మధ్యారోధుం కథమివ న లజ్జేత కలయా 62 


శ్రీదేవి అధోరోష్ట వర్ణన 


భావము : హే సుదతీ! సహజమగు కెంపువన్నె లీను నీదు అధరకాంతి సౌభాగ్యమునకు 
సరియగు సామ్యమును తెల్పుచుంటి. పగడంపు తీగకు పక్వఫలము ప్రభవించెనేని 
అట్టి ప్రవాళ ఫలము తత్సమానమగును. అట్లుగాక దొండపండన, నీదు పెదవుల 
బింబంబు (ప్రతిబింబింప నారక్తిమన్‌, అరుణిమను పొందుచుంట  లేశమాత్రమైన 
సరిపోలజాలదనుట యుచితంబు, అయ్యది సామ్యకథనమున నిలుచుందనెట్లు సిగ్గుపడక 
యుండునమ్మా! 


శ్లో స్మితజ్యోత్సాజాలం తవ వదనచన్దస్య పిబతాం 
చకోరాణామాసీ దతిరసతయా చంచుజడిమా। 
అతస్తే శీతాంశో రమృతలహరీ రామ్లరుచయః 

పిబన్తి స్వచ్చన్దం నిశి నిశి భృశం కాజ్లిక ధియా॥ 68 
శ్రీదేవి ముఖచంద్ర జ్యోత్న వర్ణన 


భావము : దేవీ! నీదు ముఖచంద్రుని చిరునగవను వెన్నెల సిరిన్‌ త్రాగుచున్న 
చకోరపక్షులకా అతితియ్యందనమున అరుచికలిగె. అందునా చకోరము లామ్ల 
రుచియందాసక్తి కల్లి, చంద్రుని వెన్నెలయను, సుధా ప్రవాహమును, ప్రతిరాత్రి అన్నపు 
గంజియను (భ్రాంతిచే యదేచ్చ తృప్తిగ త్రాగుచుండెనమ్మా! 
శ్లో _అవిశ్రాస్త్రం పత్యు ర్లుణగణకథా మేడనజపా 
జపాపుష్పచ్చాయా తవ జనని జిహ్వా జయతి సా॥ 
యదగ్రాసీనాయాః స్ఫటిక దృషడచ్చచ్చవిమయీ 
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా॥ 64 


173 


శ్రీదేవి జిహ్వాగ్ర వర్ణన 


భావము : నీదు ప్రసిద్ధమగు జిహ్వ నీదు మగండు సదాశివుని, త్రిపుర సంహారాది 
విజయగాధలన్‌ సతము జపించు చుంట జపాకునుమచ్చాయన్‌ ప్రకాశించుచుండ. 
ఆ జిహ్వాగ్రాన సరస్వతీదేవి ఆశీనురాలగుటన్‌ శుద్ధ సృటికము తీరునన్‌ తెల్లనగు ఆమె 
శరీరంబు పద్మరాగ మణిరూప రక్తిమన్‌ పరిణమించెనమ్మా! 


శ్లో రణే జిత్వా దైత్యా నపహృతశిర[సైః కవచిభిః 
నివృత్తై శృణ్ఞాంశత్రిపురహర నిర్మాల్యవిముఖైః। 
విశాఖేన్లో పేద్దై శృతి విశద కర్పూరశకలాః 
విలీయన్తే మాత స్తవ వదనా తామ్బూల కబలాః॥ 65 


శ్రీదేవి వదన సౌందర్య వర్ణన 


భావము : యుద్ధమున రక్కసులన్‌ జయించి, రణరంగము నుండి మరలివచ్చి 
కవచధారులై, తలపాగలను దీసి, త్రిపురారి శివుని నిర్మాల్యన చండుని భాగమున్‌ 
గ్రహింప నిచ్చ లేక, దేవసేనాని కుమారస్వామి, ఇంద్రుడు, ఉపేంద్రుడు నీకు వినములై 
యొక్క చందురుని వోలె. నిర్మలమగు పచ్చకప్పురపు పలుకులు గల నీదు వదన 
తాంబూల కబళములన్‌ వాత్సల్యమున నీ వొసంగ, వారు నమిలి (మింగిరి భక్తినమ్రతల 
తల్లీ! 


శ్లో విపజ్బ్యా గాయస్తీ వివిధమపదానం పశుపతే 
స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే। 
తదీయై ర్మాధురై రపలసిత త్రీ కలరవాం 
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్‌॥ 66 


శ్రీదేవి వాక్యముల వర్ణన 


భావము : సదాశిఉని వివిధ విజయ గాధలన్‌ వాణి విపంచిపై గానము చేయుచుండ, 
నీవు నెమ్మనము నందలి సంతోషముండెలపనెంచి, అనుకూల శిరః కంపనముల, 
సాధువచనంబులన్‌ వచింపుచుండ నీదు మధుర వచన మాధుర్యాన అపహరింపచబడిన 
వీణాతంత్రుల అవ్యక్త మధురధ్వనులు గలదై యా చదువుల తల్లి, తన వీణియను 
పయ్యెద చెంగున కప్పుచున్నదమ్మా! 


174 


శ్లో; కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా 
గిరీశే నోదస్తం ముహు రధర పానాకులతయా। 
కరగ్రాహ్యం శమ్మో ర్ముఖ ముకుర వృన్తం గిరిసుతే 
కథంకారం (బ్రూమ స్తవ చుబుక మౌపమ్యరహితమ్‌॥ 67 


శ్రీదేవి చుబుక వర్ణన 


భావము : ఓ పర్వత రాజపుత్రీ! హిమవంతునిచే వాత్సల్యాన పుణకబడిన దాని, గిరీశుచే 
అధరపానాకులతన్‌ పైకెత్తి పట్టెడు దాని, శంభుడు చేకొన్న ముఖమనెడు అద్దమునకు 
పిడివంటి దాని, పోల్చ సరియగు వస్తువే లేనిదగు నీదు చుబుకంబు నెటుల పరిపోల్పి 
వర్ణింపగలను తల్లీ! 


శ్లో భుజాశ్లేషా న్నిత్యం పురదమయితుః, కబ్దకవతీ 
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళశ్రియ మియమ్‌। 
స్వతః శ్వేతా కాగరు బహుళ జమ్బాల మలినా 
మృణాళీ లాలిత్యం వహతి యదధో హారలతికా॥ 68 
శ్రీదేవి గ్రీవ వర్ణన 


భావము : ఏ కారణాన, స్వయముగ స్వచ్చమగు కాలాగరు బురదచే నల్లని వన్నెచే 
ముత్యాలహారముల నీదు గ్రీవము మృణాళీ లాలిత్యమున్‌ ధరించుచుండో, ఆనీగ్రీవము 
త్రిపురారి శివుని బాహువుల కవుగలింతన్‌, నిత్యము గగుర్పాటు గల్గిన ముఖ కమల 
దండ సౌభాగ్యమున్‌ ధరించుచుండు తల్లీ! 
శ్లో గళే రేఖాస్తిప్రో గతిగమకగీతైక నిపుణే 

వివాహవ్యానద్ధప్రగుణ గుణసంజ్ఞా ప్రతిభువః। 

విరాజన్తే నానావిధ మధుర రాగాకరభువాం 

త్రయాణాం గ్రామాణాం స్థితినియమ సీమాన ఇవతే॥ 69 

శ్రీదేవి గళముననున్న వళిత్రయ వర్ణన 


భావము : సంగీత గతులన్‌ స్వరగమకములన్‌ సంగీత గాన నిపుణా! నీదు శంఖమును 
పోలిన కంఠమందు గల మూడు రేఖలు, వివాహాన మంగళసూత్రధారణ యనంతరమున్‌ 
కట్టుముప్పేటల త్రిసరములట్లు, నానా విధ మధుర రాగములకు స్వరస్థానములుగ 


175 


ఆ(శయములగు మూడు స్వరస్థానములను (గామములకి ఉనికి యొక్క నీమమునకై, 
సరిహద్దులందు కట్టబడిన గట్టువలె ప్రకాశించుచుండు తల్లీ! 


శో మృణాళీమృద్వీనాం తన భుజలతానాం చతసృణాం 
చతుర్భి సౌన్దర్యం సరసిజభవ స్పాతి వదనైః। 
సఖేభ్య సంత్రస్యన్‌ ప్రధమ మథనాదన్థక రిపో 
శృతుర్ణాం శీర్షాణాం స మభయహస్తార్చణధియా॥ 70 


శ్రీదేవి భుజలత వర్ణన 


భావము : సరసిజభవుండు (బ్రహ్మ తన పంచమ శిరము ఖండించినట్టి శివుని 
నఖములందు మిక్కిలి భయాన, తన నాలు శిరములకు సమానముగ అభయ ముద్రలను 
దాల్చి అభయ దానము చేతు వనుచు, తామరతూడు లట్లు మృదువగు లతల వంటి 
నీదు నాల్గు బాహువుల యందమును, తన నాల్లు ముఖములతో స్తుతిం చుచున్నాడు 
జననీ! 


శ్లో! నఖానా ముద్యోతై ర్నవనళిన రాగం విహసతాం 
కరాణాం తే కాన్తిం కథయ కథయామః కథ ముమే। 
కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్త కమలం 
యది క్రీడ ల్లక్ష్మీ చరణతల (లాక్షారసచణమ్‌) లాక్షారుణదలమ్‌॥ 71 


భగవతి నఖముల చారుత్వ వర్ణన 


భావము : నఖప్రభాపటలమున క్రొత్తగా ప్రాతుకాలాన వికసించిన కమలముల కాంతి 
నపహరించు నీదు హస్తముల శోభ, నెవ్విధి వర్ణింపగలనో చెప్పుదు. అహో! కమలము 
లవలేశమాత్ర సామ్యమును ఒకానొక విధముగ స్వీకరింపగల్లును గాక! క్రీడించుచున్న 
తమ్మిచూలైన లక్ష్మీదేవిపాదలత్తుక రసాన కూడి, అరుణిమను పొంది, కొంత సామ్యమును 
పొందినపొందనగును తల్లీ! 


శ్లో, సమం దేవి స్మందద్విప వదనపీతం స్తనయుగం 
త వేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్‌। 
యదాలోక్య శజ్మాకులితహృదయో హాసజనకః 
స్వకుమ్మా హేరమ్బః పరిమృశతి హస్తేన ర్సుటితి॥ 72 


176 


శ్రీదేవి వక్షజ వర్ణన 


భావము : ఏ, నీ, చనుగవం జూచి, శంకాకులిత హృదయాన గణపతి స్వీయ 
కుంభములను తొండాన తడుముకొనుచు, జననీ, జనకులైన మీకు నగవు 
పుట్టించుచుండె. ఏక కాలాన స్మంధగణపతులచే పాలు త్రాగబడినవియు, 
పయస్ర్రవన్ముఖములగు నీయా కుచద్వయము మాదు క్లేశముల హరించుగాక తల్లీ! 


శ్లో॥ అమూ తే వక్షోజౌ వమృతరస మాణిక్యకుతుపౌ 
న సన్టేహస్సన్లో నగపతిపతాకే మనసి నః। 
పిబన్తా తౌ యస్మా దవిదితవధూ సజ్ఞరసికౌ 
కుమారా వద్యాపి ద్విరద వదనక్రౌబ్బదళనౌ! 73 


శ్రీదేవి సనద్వయ వర్ణన 


భావము : హిమగిరి వంశ ధ్వజాన పతాకమ్మువగు పార్వతీ! యీ మాకు గన్పట్టు నీదు 
వక్షోజము లమృత రసాన నిండిన మాణిక్య నిర్మితములగు సిద్దెలు. మాదు మానసాన 
లేశమాత్రమైన సందియంబు లేనేలేదు గదమ్మా! ఆ చనుబాలు త్రాగుచుండి స్త్రీ 
సంగమానంద రసాస్వాద రసికులు గాక, గణపతియు, కుమారస్వామియును బాలురుగా 
యిప్పటికిన్‌ యుండుట యాకారణాన గాదె తల్లీ! 


శ్లో వహ త్యమ్బ స్తమేరమదనుజ కుమ్మ ప్రకృతిభిః 
సమారబ్దాం ముక్తామణిభి రమలాం హారలతికామ్‌। 
కుచాభోగో బిమ్బాధర రుచిభీ రన్త శృబలితాం 
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తి మివ తే॥ 74 
శ్రీ దేవి స్తన మండల వర్ణన 
నీదు స్తన మండల మందున్న గజాసుర కుంభస్థల జనిత, ముక్తామణి నిర్మిత, 
దోషరహితలతికన్‌ బోలు ముత్యాలహారంబు, నీదు బింబాధర కాంతిన్‌ అంతర్జనిత, 
చిత్రవర్ణముల త్రిపుర మర్దను శివుని పరాక్రమాతి శయ కీర్తులనెల్ల వహించుచున్నదమ్మా! 
శ్లో తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే (తుహినగిరి కన్యే) హృదయతః 
పయఃపారావారః పరివహతి సారస్వత మివ। 


దయావత్యదత్తం [ద్రవిడశిశు రాస్వాద్య తవ యత్‌ 
కవీనాం ప్రొఢానా మజని కమనీయః కవయితా॥ 75 


177 


శ్రీదేవి స్తన్య పాన మహిమ 


భావము : హిమగిరి తనయా! నీదు స్తన్య జనిత చనుబాలను, హృదయము నుండి 
ప్రభిఇంచిన పాలసంద్ర సకల విద్యాస్వరూప రురియని తలంతు. కాదేని (ప్రేమతో 
నీవిచ్చు చనుబాలు త్రావి ద్రవిడ శిశువు ప్రాఢకవులం దెల్ల కమనీయ కవితా రచన 
సమర్థుడగు కవియై ఎట్లు జన్మంచెనమ్మా! 


శ్లో; హరక్రోధజ్వాలా వలిభి రవలీధేన వపుషా 
గభీరే తే నాభీసరసి కృతసజ్లో మనసిజః। 
సముత్తస్థా తస్మా దచలతనయే ధూమతిలకా 
జన స్తాం జానీతే తవ జనని రోమావలి రితి॥ 76 


శ్రీదేవి నూగారు వర్ణన 


భావము : గిరతనయా! మన్మధుండు శివుని క్రోదాఘ్ని జ్వాలల సమూహాన క్రమ్మబడిన 
తనువున నీదు లోతగు నాభీసరసున మునిగిన వాడాయె. అందుండి పొగయన్న తీగచాలు 
పైకి ప్రాకె. అద్దూమలతికన్‌ లోకంబు నీదు నూగారని చిత్తంబున తలంచెదరు తల్లీ! 


శ్లో; యదే తతాళిస్టీ తను తరతరజ్లాక్ళతి శివే 
కృశే మధ్యే కిజ్చి జనని తవ య ద్భాతి సుధియామ్‌!। 
విమర్థా దన్యోన్యం కుచకశయో రన్తరగతం 
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్‌!। 77 


శ్రీదేవి నూగారు వర్ణన 


భావము : ఓ! భవానీమాతా! నీదు సన్నని నడుమునందేది స్ఫురించెనో, ఆ యమునానది 
సూక్ష్మాతి సూక్ష్మమై, అలల వంటి రూపుగలదై, కించిత్‌ నూగారుకలదో, మేధావులకు 
యేది కన్పించుచున్నడో, యది నీదు కుచకల శముల మధ్యభాగాన వర్తించునదియి, 
సూక్ష్మరూపాన గగనము నొరిసి కొనుచు, నాభిని ప్రవేశించుచున్న దానివోలె, 
తోచుచున్నది గదమ్మా! 


శ్లో స్థిరో గణజ్లావర్తః స్తనముకుళ రోమావలిలతా 
కలావాలం (కులావాలం) కుణ్ణం కుసుమ శరతేజో హుతభుజః 


రతేర్లీలాగారం కిమపి తవ నాభి ర్లిరిసుతే 
బిలద్వారం సిద్ధే ర్లిరిశ నయనానాం విజయతే॥ 78 


178 


శ్రీదేవి నాభి వర్ణన 


భావము : గిరిసుతా! నీదు నాఖి, వినాశరహిత గంగానదిలోని సుడి. చనులను 
పూలమొగ్గలు పూచిన నూగారనెడు తీగ. ఆ తీగ తీరున కాలవాలము. కుసుమశరు 
మన్మధుని దీప్తియను అగ్నిహోత్రునకు వాసస్థానము. రతీదేవి కేళగృహమ్ము. గిరీశు 
శివుని కనులకు తపస్సిద్ధిం బొందుటకు, బిలద్వారమగుచు యిట్లని వచింపవీలుగాని 
సౌందర్యాన సర్వోత్మర్షన్‌ విరాజిల్లుచున్నదమ్మా! 
శ్లో నిసర్లక్షిణస్య స్తనతటభరేణ క్షమజుషో 

నమస్స్ఫూర్తే ర్నారీతిలక శనకైస్తుట్యత ఇవ। 

చిరం తే మద్యస్య (త్రుటిత తటినీ తీర తరుణా 

సమావస్మా స్ట్థేమ్నో భవతు కుశలం శైలతనయే॥। 79 


శ్రీదేవి నడుము వర్ణన 


భావము : శైలతనయా! నారీతిలకమా! సహజముగ సన్ననిదగుట, కుచభరమున 
అలసటన్‌ యించుక వంగిన విగ్రహమున్‌, కొలదిగా తెగిన, నదిగట్టుపై నున్న వృక్షముల 
తోడ సమస్థితియందు, స్థైర్యముగలనీదు నడుమునకు చిరకాలము కుశలమగును గాక 
తల్లీ! 


శ్లో; కుచౌ సద్య స్ప్విద్వ తట ఘటిత కూర్చాసభిదురౌ 
కషనౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా। 
తమ త్రాతుం భంగా దలమితి వలగ్నం తనుభువా 
త్రిధా నద్ధం దేవి త్రివళి లవలీవల్లిభి రివ॥ 80 


శ్రీదేవి నడుమునందున్న మూడు రేఖల వర్ణన 


భావము : ప్రకాశ స్వరూపవగు తల్లీ! చెమ్మటందడిసిన రవికను పిగులజేయునవియు, 
బాహు మూలముల నొరయుచున్న కనక కలశాల కాంతి గలవియగు స్తనముల నిర్మించు 
మరుని చేత కుచభారాన కీడు రాకుండుగాక యని రక్షింపన్‌, యాలకితీగలన్‌ 
మూడుపేటలన్‌ కట్టబడెనా యనునట్లు నీ నడుమున మూడు ముడుతలు వున్నవమ్మా! 


179 


శ్లో॥ గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్‌ 
నితమ్మా దాచ్చిద్య త్వయి హరణ రూపేణ నిదధే। 
అతస్తే విస్తీరో గురురయ మశేషాం వసుమతీం 
నితమృ్బ ప్రాగార్భః స్థగయతి లఘుత్వం నయతి చ॥ 81 


శ్రీదేవి నితంబ సీమ వర్ణన 


భావము : తల్లీ! పార్వతీ! పర్వతరాజగు నీదు తండ్రి తనదగు కొండ నడుమ ప్రదేశము 
నుండి వేరుగ తీసి, భారమును విస్తారమును నీకు స్తీ ధనముగ సమర్పించె. ఆ 
కారణాన నీదు కన్పించు నితంబ ప్రాగ్భారంబు, బహుళ విస్తీర్ణంబును భారయుతంబును 
అగుచు సకల భూమి నాచ్చాదించి చులకనచేసె తల్లీ! 


శ్లో కరీన్హాణాం శుణ్జాన్‌ కనక కదళీ కాబ్బపటలీం 
ఉభాభ్యాం మూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతీ 
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే 
విధిజ్జే జానుభ్యాం విబుధకరికుమృద్వయమసి. 82 
శ్రీదేవి ఊరువుల వర్ణన 


భావము : గిరిసుతా! వేదవిహిత ధర్మంబు నెటింగినదానా! నీవు గజశ్రేష్టముల 
తొండంబులన్‌, బంగరు అరటి స్థంభ సమూహంబులన్‌, రెంటిని నీదు యూరువులచే 
నోడించి, చక్కని వర్తులములై పతియగు పరమశివునకు చేయు సాష్టాంఘ (ప్రణాముల 
కఠినములైన మోకాళ్ళచేత దిగ్గజముల కుంభస్థలములరెండిటి న్‌ జయించిన 
దానవగుచునున్నావు తల్లీ! 


శ్లో పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే 
నిషజ్లౌ జజ్జే తే విషమవిశిఖో బాఢమకృత। 
యదగ్రే దృశ్యన్తే దశ శరఫలాః పాదయుగళీ 
నఖాగ్ర చృద్మాన స్సురమకుట శాణైక నిశితాః॥। 883 
శ్రీదేవి జంఘల పాదనఖాగ్రముల వర్ణన 
భావము : గిరిసుతా! పంచబాణుడు, శివుని పరాజితుని చేయనెంచి శరముల రెట్టింపు 
జేయనీదు జంఘలను, అమ్ములపొదులుగ జేసినాడు, ఇది నిజమ్ము, ఆయమ్ముల పొదుల 


180 


అ(గభాగాన నీదుపాదయుగళ పదివేళ్ళగోళ్ళ చివరలు, దేవేంద్రాది దేవతల 
కిరీటములందని మణుల ఒరిపిడిని పదును పెట్టబడిన ములుకులు గల బాణ దశకమట్లు 
కన్పించుచున్నవమ్మ! 


శ్లో॥ డ్రుతీనాం మూర్దానో దధతి తవ యౌ శేఖరతయా 
మమాప్యేతౌ మాతః శిరసి దయ యా ధేహి చరణా! 
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటి నీ 
యయో ర్లాక్షాలక్ష్మీ రరుణ హరి చూడామణి రుచిః॥ 84 


శ్రీదేవి పాముల వర్ణన 


భావము : తల్లీ! నీదు యే పాదములను, శృతుల శిరస్సులగు యుపనిషత్తులు శిగపూలుగా 
ధరించుచుండె, యేనీ చరణాలు శివుని జటాజూట మందలి పావన గంగ పాద్యమై 
కడుగు, హరి శిరోరత్న కౌస్తుభకాంతి ఏ నీ పాదలత్తుక కాంతులగునో ఆ నీ పాదములను 
నా శిరమున కూడా దయనుంచుమమ్మ! 


శ్లో; నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః 
త వాస్మై ద్వన్సాయ స్ఫుటరుచిరసాలక్తకవతే। 
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే 
పశూనా మీశానః ప్రమదవన కజ్మేళి తరవే॥ 85 


శ్రీ దేవి పాములకు నమస్కరించుట 


భావము : నీదు పాదయుగళ తానమును కాంక్షించు, యుద్యానవనమందలి యశోక 
వృక్షముంగాచి, పశుపతి ఈశ్వరుండు అసూయపడుచునుండు, అట్టి భాగ్యము 
తనకంటకుంట, లత్తుకందడిసి కనులకు రమణీయయులై స్పష్టముగ ప్రకాశించు నీదు 
పాద పద్మములకు నమస్మరింతునమ్మా! 
శ్లో మృషా కృత్వా గోత్రస్థలన మథ వైలక్ష్యనమితం 

లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే। 

చిరా దన్త శృల్యం దహనకృత ముస్మూలితవతా 

తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా॥ 86 


181 


శ్రీ దేవి అందెల రవళి వర్ణన 


భావము : పొరపాటున నీముందు నీ సవతి పేరు నుచ్చరించి, పిమ్మట యేమియున్‌ 
తోచక, నివ్వెరపాటున నీదు పాద(ప్రణామంబు చేసినపతి పశుపతి లలాటమందు నీ 
పాదకమలములం దన్నితీవు. అంత శివుని శత్రువగు మన్మధుండు, చిరకాలము నుండి 
యున్న నయనాగ్ని చేత తా కాల్చబడిన చెయిదమగు హృదయ శల్యము పెల్లగింపబడి, 
నీ కాలిథయుందెాల ముణిగంటల చిరం[(వరాతల  కిలకి లధ్వానులతో 
కేరింతలుకొట్టుచుండెనమ్మా! 


శ్లో హిమానీహన్తవ్యం హిమగిరి నివాసైక చతురౌ 
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ। 
వరం (పరం) లక్ష్మీపాత్రం శ్రియమతిసృజన్తా సమయినాం 
సరోజం త్వత్సాదౌ జనని జయత శ్చిత్ర మిహ కిమ్‌॥ 87 


శ్రీదేవి పాద వర్ణన 


భావము : హిమగిరిన్‌ సంచరింప నేర్పరులు, రాత్రి యందలి చరమ భాగమునందును 
ప్రసన్నములను, సమయాచార పరులగు తమ భక్తులకు ప్రియమొసంగునవియు నగు 
నీదు పాదములు, మంచుచే కృశింవజచేయ దగినవియు, రాత్రియందు 
ముడుచుకుపోవునవియు, యిష్టతన్‌ శ్రీదేవీ యధివసింపదగినవగు కమలములన్‌ 
జయించుచుండె. ఇందాశ్చర్యమేమీ తల్లీ? 


శ్లో॥ పదం తే కీర్తీనాం ప్రపద మపదం దేవి విపదాం 
కథం నీతం సద్భిః కఠిన కమరీ కర్పర తులాం। 
కథం వా పాణిభ్యా ముపయమన కాలే పురభిదా 
యదాదాయ న్యస్తం దృషది దయామానేన మనసా॥ 88 
శ్రీ దేవి మీగాలు వర్ణన 
భావము : యశస్సులకు ఉనికిపట్టును, ఆపదలను దూరముచేయు నీదు పాదాబ్దము, 
గట్టిదగు ఆడ తాబేలు వీపు పై చిప్పకు సాదృశ్యముగ సత్మవులచే నెవ్విధమున 
చెప్పబడెనో? దయార్ద్ర మనస్ముడు త్రిపురభేది సదాశివునిచే వివాహవేళ అతి మృదులమగు 
నీ పాదము, చేతులన్‌ గ్రహింపబడి, కఠినమగు రాతి సన్నికల్లునం దేరీతి 
నుంచబడినదోగదమ్మా! 


182 


శ్లో _నఖైర్నాకస్త్రీణాం కరకమల సజ్మోచ శళిభిః 
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చబ్లి చరణా। 
ఫలాని స్వస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం 
దరిద్రేభ్యో భద్రాం శ్రియ మనిశ మహ్నాయ దదతెౌ॥ 89 
శ్రీదేవి పాద నఖముల వర్ణన 


భావము : చండీ! చిగురుటాకుల వంటి చేతికొనలచేత స్వర్లోక దేవతల కొటికు 
ఇష్టార్థముల నిచ్చు దివ్య కల్ప వృక్షములను, దీనులకొజకై మంగళకర శ్రియమునెల్లపుడు 
శీఘ్రముగ నిచ్చు, నీదు పాదములు, స్వర్లోక దేవవనితల హస్త పద్మములను 
ముకుళింపజేయ చంద్రుని రూపంబు పొంది నీదు నఖములచేత నవ్వుచు న్నవివలె 
నున్నవమ్మ! 
శ్లో; దదానే దీనేభ్యః శ్రియమనిశ మాశానుసదృశీ 

మమన్దం సౌన్షర్యప్రకర మకరన్దం వికిరతి। 

తవాస్మిన్‌ మన్గార స్తబక సుభగే యాతు చరణే 

నిమజ్ఞ్జ న్మజ్జీవః కరణచరణై ష్పట్పరణ తామ్‌! 90 

శ్రీదేవి చరణకమలముల నాశ్రయింప కోరుట 


భావము : దేవీ! దరిద్రుల కొజకు సతము వాంఛిత ఫలసందన్‌ యిచ్చుచున్నదియు. 
అధికమగు లావణ్య సమూహమను పూదేనియన్‌ వెదజల్లుచున్నయదియు. మందార 
కల్పవృక్ష పూగుతిత్తవోలె సొబగు గల యీ నీ చరణమందు జ్ఞానేంద్రియములైదును, 
మనసుతో కలిసి యారును పాదములుగాగ నేనను జీవుడు షట్పద బ్రమరత్వమున్‌ 
పొంది మునుగుగాకతల్లీ! 
శ్లో పదన్యాసక్రీడా పరిచయ మివారబ్బు మనసః 

స్థలన్త స్తే ఖేలం భవన కలహంసా న జహతి। 

అతస్తేషాం శిక్షాం సుభగమణిమజ్ఞ్లీర రణిత 

చ్చలా దాచక్షాణం చరణకమలం చారుచరితే॥ 91 


శ్రీదేవి అందెల రవళి వర్ణన 


భావము : సుందరచరితా! అంబా! నీ పాద విన్యాసకేళి నభ్యసింప నారబ్ధి మనస్మలై, 
రాజప్రాసాద కలహంసలు, జారుచున్న నడకలన్‌ విడువవు నీదు క్రీడలన్‌, యీ కారణాన 


183 


నీదు పాదపద్మంబు రతనాల యందియ [మోతల నెపమున నారాజ హంసలకు ఖేలన 
శిక్షనుపదేశించుచున్నదో యను నటుల యున్నదమ్మా! 


శ్లో 


గతా స్తే మజ్బుత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః 
శివ స్స్ప్వచ్చచ్చాయా ఘటిత కపట ప్రచ్చద పటః। 
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా 


శరీరీ శృజ్ఞారో రస ఇవ దృశాం దోగ్గి కుతుకమ్‌॥ 92 


శ్రీదేవి స్వరూప వర్ణన 


భావము : భగవతీ! (బ్రహ్మ- విష్ణు - రుద్ర - ఈశ్వరులను నల్లురు భృత్యులు కామరూపులై 
నీదు మజ్బాత్వముంబొందిరి. నిర్మలమగు ధవళ కాంతింగూడిన సదాశివుండు పచ్చడమై, 
నీదుకాంతులు ప్రతిఫలింప ఎర్రదనాన రక్తవర్ణమగుట, శృంగార రసమువోలె నీ 
కన్నులకానందము కల్లించునమ్మ. 


శ్లో 


భావము : 


అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే 

శిరీషాభా చిత్తే దృషదుపలశోభా (దషదివకరోరా) కుచతటే। 

భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే 

జగత్రాతుం శమో రయతి కరుణా కాచిదరుణా॥ 93 


శ్రీదేవి మూర్తి వర్ణన 


కురులందు వక్రత, మందహాసము, సరళ ప్రకృతి, మనసున దిరిసెన 


పూవువోలె మెత్తనిదనము, స్తనములందు కారిన్యత, మిక్కిలి సన్ననిదగు నడుము, 
స్తనమండలాన పిరుదులందును స్థూలత్వము, అనిర్వచనీయమగు మహిమగల “అరుణ” 
యను శక్తి, కరుణా స్వరూపము కల్లి, జగముల రక్షించు శంభుని పట్టమహిషి శాంభవికి 
జయము! జయము! 


శ్లో 


కళజ్బ్మః కస్తూరి రజనికరబిమృం జలమయం 

కళాభిః కర్పూరై ర్మరకతరబ్దం నిబిడితమ్‌। 

అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్తకుహరం 

విధి ర్భూయోభూయో నిడియతి నూనం తవ కృతే॥ 94 


184 


శ్రీ దేవి భోగవైభవము 


భావము : చంద్రునిలోని మచ్చకస్తురియగు, చంద్రబింబంబు పన్నీటితో నింపిన 
కుప్పెయగు, చంద్రకళలు పచ్చకప్పురపు పలుకులగుగు, చందమ్రండలము మరకతమణి 
నిర్మితంబగు భరిణయగును, యీ కారణాన కన్పించు యీ చంద్రమండల బనుదినమ్ము 
నీదు ఉపభోగాన వూన్యమగుచు నుండ, (బ్రహ్మ మరల మరల ప్రతి దినంబు న్స్‌ 
కొణకు నింపుచున్నాడనుట నిశ్చయము తల్లీ! 


శ్లో॥ పురారాతే రన్తః పురమసి తతస్త్వచ్చరణయో 
స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా। 
తథా హ్యేతే నీతా శృతముఖముఖా స్సిద్ధి మతులాం 
తవ ద్వారోపాన్త స్థితిఖి రణిమాద్యాభి రమరాః॥ 95 
శ్రీదేవి ద్వారపాలకులు 


భావము : దేవీ! పురశాత్రవు ఇవుని యంతఃపురవాసిని వగుచునున్నావు. ఆ కారణాన 
నీదు చరణ సపర్యలన్‌ పూజావిధి సలుపన్‌ చపల చిత్తులకు దుర్లభంబు. అది యుక్తమే 
ఈ దేవేంద్రాది దేవతలు నీదు అంతఃపుర ద్వార సామీష్య అణిమాది విభూతులన్‌ 
కొలచి, సాటిలేనట్టి యిష్టార్ధ సిద్ధిని పొందిరమ్మ! 


శ్లో! కళత్రం వైధాత్రం కతికతి భజన్తే న కవయః 
శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః। 
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే 
కుచాభ్యా మాసజ్ఞః కురువకతరో రప్య సులభః॥ 96 


శ్రీదేవి పాతివ్రత్యము మౌళికమని చెప్పుట 


భావము : తల్లీ! విధాతృసతి శారదన్‌ ఎందరెందరు కవులు సేవింప కున్నారు? లక్ష్మీదేవి 
యొక్కయే కొంత ధనముచే గాని యే పురుషుడు లక్ష్మీపతి కాకున్నాడు? శివుని 
యర్థభాగంబు నీవగుట పరమశివుని వీడి, నీదు కుచద్వయము చేతనైన దోహద 
క్రియాలింగనము గోరింటచెట్టునకైన దుర్లభంబు పతివ్రతాగ్రగణ్యా! 


శ్లో గిరా మాహు ర్టేవీం ద్రుహిణగ్భహిణీ మాగమవిదో 
హరేః పత్నీం పద్మాం హరసహచరీ మధద్రితనయామ్‌। 
తురీయా కా పి త్వం దురధిగమనిస్సీమ మహిమా 
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి! 97 


185 


శ్రీదేవి సర్వశక్తి స్వరూపిణి 


భావము : పరబ్రహ్మమగు పరమశివుని పట్టమహిషీ! ఆగమ విదులు నిను 
బ్రహ్మకుయిల్లాలగు వాగ్దేవిగను, విష్ణుపత్నీ.... పద్మాలయ... యగు లక్ష్మీగను, హరుని 
సహచరియగు అద్రితనయగాను, చెప్పుచుందురు తల్లీ! కానీ నువ్వు యీ మువ్వురకంటె 
వేరయి నాల్గవదగు దురధిగమ నిస్సీమ మహిమన్‌ శుద్ధ విద్యాంతర్గత మాయా 
తత్త్వమగుచు విశ్వమును భ్రమింపజేయుచున్నావు తల్లీ! 


శ్లో కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం 
పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజనజలమ్‌। 
ప్రకృత్యా మూకానా మపి చ కవితా కారణతయా 
కదా ధత్తే వాణీ మఖ కమల తామ్బూల రసతామ్‌॥ 98 


శ్రీదేవి పాదజల మహిమ 


భావము : తల్లీ! ఉపదిగ్ధమైన లత్తుక రసము కల్గిన, నీదు పాద ప్రక్షాళన జలము, 
బ్రహ్మవిద్య నిర్తంచు నేను, యేకాలమందు త్రాగుదునో వచింపుమమ్మ! అజ్జలము 
స్వభావతః మూగవానికి కూడా మాట్లాడు శక్తి కల్గించి, కవితా రచనకు కారణమైన 
దగుట, సరస్వతీ దేవి ముఖ పద్మమందలి తాంబూల రసమగుటను యెపుడు 
ధరించుచున్నదో గదమ్మ! 
శ్లో సరస్వత్యా లక్ష్యా విధిహరి సపత్నో విహరతే 

రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా! 

చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః 

పరానన్గాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్‌॥ 99 


షట్మముల భేద సిద్ధాంత నిరూపణ 


భావము : నిన్ను భజించు న్‌ భక్తుడు వాణీ లక్ష్ములతో విహరించుచుండ (బ్రహ్మ 
విష్ణువులలకు శత్రువగుచు. అతి సుందరమగు శరీరముచే మన్మధుని సతి రతీదేవి 
పాతివ్రత్యమున్‌ సడలించునట్లు జేయు. పరహ్మమందై క్యమై పరమానందమను పేరుగల 
సుఖముల నాస్వాధించుచుండునమ్మా! 


186 


శ్లో ప్రదీపజ్వాలాఖి ర్లివసకర నీరాజనవిధిః 
సుధాసూతే శ్చన్లోపల జలలవై రర్థ్య రచనా। 
స్వకీయై రమోభి స్సలిలనిధి సౌహిత్యకరణం 
త్వదీయాఖి ర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతి రియమ్‌॥ 100 
కృతి (స్తుతి) సమర్పణ 
భావము : పలుకుల తల్లీ! నీవలన కల్గిన వాక్కుల కూర్చు చేత నీకు యీ స్తోత్రము 
ఆత్మ సంబంధములగు చేతి దివిటీల మంటచే సూర్యునకు కప్పురంపు హారతిచ్చుటయు, 
తన సంబంధమగు చంద్రకాంత శిలాస్రవిత జలబిందువులచే చంద్రున కర్ణ్యమిచ్చుటయు, 
తనయుదకములచే సముద్రునకు తృప్తి హేతువగు తర్పణము చేయటుయు, అగును 
తల్లీ! 
ఆడా అకడిమైల-- 


187 


శ్రీ మహాగణాధి వతయే నమః 
శ్రీ శివాయ గురవే నమః 
శ్రీ మవోత్రివుర సుందరీ మాత్రే నమః 
శ్రీగాయత్రీ మాత్రే నమః 
శ్రీ రామ జయ రామ జయ జయ రామ! 


ద్వాదశ జ్యోతిర్లింగ కీర్తన 


రాగం - కాఫీ, తాళం - ఆది 
సౌరా[ష్టేశా లింగా లింగా - శ్రీ సోమనాధ జ్యోతిర్లింగా 
సుజన హితంకర లింగా లింగా - సుజన వశంకర శ్రీ శివలింగా 


శ్రీ శైలేశా లింగా లింగా - శ్రీమల్లిఖార్డున జ్యోతిర్లింగా 
భ్రమరాంబిక సఖ లింగా లింగా - భవనా శంకర శ్రీ శివలింగా 


అవంతేశా లింగా లింగా - మహాకాళేశ్వర జ్యోతిర్లింగా 
ఆగమ వినుతా లింగా లింగా - అభయ ప్రదాత శ్రీ శివలింగా 


ఓంకారేశా లింగా లింగా - ఓం పరమేశ్వర జ్యోతిర్లింగా 
మాంధాత్రేశా లింగా లింగా - మంగళ ప్రదా శ్రీ శివలింగా 


ప్రజ్వలి వాసా లింగా లింగా - వైద్యనాధేశ్వర జ్యోతిర్లింగా 
మహాకాళినుత లింగా లింగా - మహాదేవ హర శ్రీ శివలింగా 


థాకిని యీశా లింగా లింగా - భీమశంకరా జ్యోతిర్లింగా 
ఢమరుకథారి లింగా లింగా - థక్కవిలోల శ్రీశివలింగా 


సేతు బంధేశా లింగా లింగా - శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగా 
గిరి వర్ధని వర లింగా లింగా - గంగాధర హర శ్రీ శివలింగా 


దారుక వనేశా లింగా లింగా - శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగా 
భక్తి ప్రదాతా లింగా లింగా - ముక్తి ప్రదాత శ్రీ శివలింగా 


కాశీవాసా లింగా లింగా - శ్రీ విశ్వేశా జ్యోతిర్లింగా 
విశాలాక్షి ధన లింగా లింగా - విమల ప్రభవా శ్రీ శివలింగా 


188 


10. 


TL 


12. 


19. 


14. 


నాసిక వాసా లింగా లింగా - త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగా 
నాదస్వరూపా లింగా లింగా - నాట్యవినోద శ్రీ శివలింగా 


హిమాలయేశా లింగా లింగా - కేదారేశ్వర జ్యోతిర్లింగా 
అమరపూజితా లింగా లింగా - అమృత స్వరూప శ్రీ శివలింగా 


ఇలా పురేశా లింగా లింగా - ఘృష్టేశ్వర శివ జ్యోతిర్లింగా 
కళ్యాణ మూర్తి లింగా లింగా - కలుష విదారి శ్రీ శివలింగా 


జ్యోతిర్లింగా నమో నమో - జగదుద్ధారక నమో నమో 
విశ్వవ్యాపక నమో నమో - విశ్వాధారా నమో నమో 


సహస్ర లింగా నమో నమో - సదా శివస్వామి నమో నమో 
రేగ నివాసా నమో నమో - విశ్వనాధ నుత నమో నమో 


వెండికొండ శిఖరా(గ మధ్యమున 
హిమనగవంశము పావమవగ 
శంకరశరీర సగభాగముగను 
వెలసిన మాతా వందనమమ్మా! 


మరకత సదృశ రూపము తోడను 
మహాతిశయ రూప లావణ్యముతో 
శశాంక మౌళి ప్రియసతివగుచు 
వెలసిన గౌరీ వందనమమ్మా! 


పంచదశి మంత్రమె నీ రూపముగ 
వజమాణిక్య కిరీటముల 
నుదుటను కస్తురి తిలకము దాల్చి 
వెలసిన కాళీ వందనమమ్మా! 


మస్తకాన మెరిసే విభూతి రేఖల 
వికసిత పద్మంలా విచ్చినకనులతో 
సంపంగిలా నాశికమొప్ప 
వెలసిన గిరిజా వందనమమ్మా! 


189 


11 


12. 


తాటంక యుగళం తళుకులీనగ 
మణుల అద్దములా మెరసే చెక్కిళ్ళ 
కప్పురవిడెముతో కననగు మోము 
వెలసిన శివానీ వందనమమ్మూ! 


దాడిమీ బీజములా దంతములమర 
శంఖపుష్పమన దగు కంఠముతోడ 
ముక్తాఫల సదృశ ముత్యాలహారాల 
వెలసిన భవానీ వందనమమ్మా! 
శివమాంగళ్యంచే శివంకరివగుచు 
పద్మపాశాంకుశాలు పాణినివెలయ 
కైరవ మందార పూమాలల్తాల్చి 
వెలసిన రుద్రాణీ వందనమమ్మా! 


బంగరు కుండల్లా భాసిల్లు కుచముల 
అతిరమణీయ చతుర్చాహువుల 
కనకాంగ కేయూరాలకాంతుల 
వెలసిన శర్వాణీ వందనమమ్మా! 


బంగరు ఛాయతో భాసిల్లు చేలమున 
బృహన్నితంబ జఘనమున విలసిల్లే 
శోభనప్రదమగు సన్ననినడుముతో 
వెలసిన అపర్ణా వందనమమ్మా! 


కామకోటి పీఠస్థిత కామాక్షివిగ 
శివుని కనులకు చంద్రికవగుచు 
రమావాణులు వీవనల్వీవ 
వెలసిన మృథానీ వందనమమ్మా! 


కృపాకటాక్షముల కాతువుభక్తుల 
శివాలింగనాన మేను పులకించ 
అంతులేనికృప అనంగుని కావగ 
వెలసిన చండీ వందనమమ్మా! 


190 


19. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


(బ్రహ్మవిష్ణువులు ప్రణతులు జేయ 
శచ్యాది సురాంగనలు నినుసేవింప 
బ్రహ్మాండ సృష్టి చేయగ వెలసిన 
ఆర్యామహాదేవీ వందనమమ్మూ! 
అమృతాదులకు అధిష్టాత్రివగుచు 
సామ్రాజ్యపదవి సధ్భక్తుల కాసగుచు 
సనకాదులు నిజ పాదములొత్తగ 
వెలసిన శ్యామల వందనమమ్మా! 


దేవర్నులు స్తుతింత్రు నీదువైభవము 
అగస్యదుర్వాసులు ఆరాధింత్రు నిన్ను 
గణేశ షణ్ముఖులు గారాబు బిడ్డలుగ 
వెలసిన జగన్మాతా వందనమమ్మా! 


శ్రీ చక్ర స్థిత శ్రీమతా వనగ 
అగ్నికుండమున ఆవిర్భవించి 

చంద్ర రేఖాయుత చక్కటి మకుటముతో 
వెలసిన స్మందమాతా వందనమమ్మా! 


మదపుటేన్గులా మందగమనమున 
బృందారక బృంద వందిత వగుచు 
అంతర్ముఖులకు ఆనందమిస్తూ 

వెలసిన వేదమాతా వందనమమ్మూ! 


పుణ్య స్త్రీలపాలి అభీష్టదాయినివి 
కరుణాపూరిత అవ్యాజ ప్రేమతో 
అనంత సచ్చిదానందాత్మరాలవై 
వెలసిన దయాశీలీ వందనమమ్మా! 
వేయి సూర్యుల కాంతితోడను 
చింతామణి గృహము స్థిరవాసముగ 
హాని వృద్ధి గుణాలు లేని దానవుగ 
వెలసిన భక్తరక్షణీ వందనమమ్మా! 


191 


20. 


21. 


22. 


28. 


24. 


25. 


26. 


మహా పద్మాటివీ మధ్య నుండు దానవు 
జాగ్రత్‌ స్వప్న సుషుప్తుల సాక్షిణి వీవు 
దురితములన్‌ దూరము జేయగ 
వెలసిన దయాసారా వందనమమ్మా! 


దుష్ట మహాభీతిని దూరము జేతువు 
సురాసురులందరిని (ప్రేరణ జేతువు 
అనాహత చక్రమె నీదునిలయముగ 
వెలసిన భక్తవశ్యా వందనమమ్మా! 


హృదయ కమలమె నీదువాసముగ 
వేయిరేకుల పద్మాననుందువు 
పునరావృత్తిలేని పురవాసినిగ 

వెలసిన నిత్య యవ్వనీ వందనమమ్మా! 
సావిత్రీ సరస్వతులు సన్నుతి జేయ 
లక్ష్మీ సీతలు పాదములొత్తగ 
అగస్యసతి అర్చింప పాదములు 
వెలసిన సర్వేశ్వరీ వందనమమ్మా! 
సహస్ర రతులమించు శరీరసొగసు 
తలచిన మాత్రాన తృప్తిపొందేవు 
సత్య సంపూర్ణజ్ఞాన ప్రదాతగ 

వెలసిన సర్వమంగళా వందనమమ్మా! 
త్రిలోచనోల్లాసిని త్రిపురసుందరివి 
సుధాబ్ధిమణిద్వీప సువాసిని వీవు 
దక్షాధ్వరధ్వంస కారణమగుచు 
వెలసిన దాక్షాయినీ వందనమమ్మూ! 
శ్రీమన్నారాయణునకు సోదరివీవు 
శివభక్తుల యార్తినశింపజేతువు 
సర్వోపాధి వినిర్ముక్త చైతన్యరాలవుగ 
వెలసిన విష్ణు సోదరి వందనమమ్మా! 


192 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


39. 


నామపరఠితుల అభీష్టము దీర్తువు 

సృష్టి స్థితి లయాలు నీ సంకల్పాలు 
షోడశాక్షరీమంత్ర మధ్యస్థవుగ 

వెలసిన కదంబ వాసినీ వందనమమ్మా! 


ఆద్యంతాలు లేని స్వయంభూ దేవివి 
విముఖత వీడి భక్తుల బ్రోతువు 
మాతృ మండలాన మాతృ మూర్తిగ 
వెలసిన లలితామాతా వందనమమ్మా! 


భండుని సత్త్వము నాశముచేస్తివి 
కృరభండుని శిరము దునిమితివి 

బ్రహ్మ విష్ణు యింద్రులకు సుఖదాయినిగ 
వెలసిన నాద ప్రియా వందనమమ్మా! 


చండ ముండ నిశుంభుల చెండాడితివి 
రక్తాక్ష రక్తజిహ్వుల శిక్షించితివి 
మహిషాసురుని మదమడగించగ 
వెలసిన మహిష మర్దనీ వందనమమ్మా 


ఊర్థ్వకేశ శివు ఉత్సాహకారిణివి 
నటరాజుతో నర్తించు నాట్యతత్పరవు 
నాధునిముఖ కమలం నిత్యముధ్యానిస్తూ 
వెలసిన వింధ్య వాసిని వందనమమ్మా! 


వృషభ ధ్వజతత్త్వము భావింతు వీవు 
జన్మ మృత్యు జర భంజన చేతువు 
విదేహులకు ముక్తి విజ్ఞాన ప్రదగ 
వెలసిన కామాక్షీ వందనమమ్మా! 
కామక్రోధాదుల నశింపజేతువు 
రాజరాజర్చించు నీపద పద్మములు 
సర్వవేద సమ్మతము నీతత్త్వముగ 
వెలసిన మీనాక్షీ వందనమమ్మా! 


193 


34. 


35. 


36. 


97. 


వీరభక్తులపాలి విజ్ఞాననిధానము 
దుష్టదనుజులం దనుమాడేవు 
దక్షిణామూర్తి శివమనోజ్ఞగ 
వెలసిన విశాలాక్షీ వందనమమ్మా! 


అశ్వమేధ యజ్ఞాన అ(గపూజనీది 
దక్షసుత “సతి”గ ప్రభవించావు 
చెబికు విల్లు, పూలబాణము దాల్చిన 
రాజరాజేశ్వరీ వందనమమ్మా! 


నిత్య సుమంగళివి నిత్యజవ్వనివి 
మహాదేవుని సతి మహేశ్వరివి 
మహా దేవరతి ప్రియ మహాదేవివి 
శ్రీ లలితా మాతా వందనమమ్మా! 
విశ్వనాథసుతా వందనమమ్మా! 


అందరికీ అమ్మవు నీవే కదమ్మ 
సకల జీవులకునీ రూపధ్యానం 
సకల జనులకు నీ నామ గానం 
ఇహపరసుఖముల నిచ్చుట తధ్యం 
మంగళమ్‌ మహత్‌ 
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 


యదక్షరపద(్రష్టం! మాత్రా హీనంచయద్భవేత్‌! 
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీలలితా నమోస్తుతే! 
సర్వం శ్రీలలితాంబికార్చణమస్సు! 

సర్వేజనాః సుఖినోభవంతు - సన్మంగళానిభవంతు 
శ్రీ లలితారక్ష - సర్వ జగద్రక్ష 

త్వమేవ శరణం - శ్రీలలితా! 


194 


౨9౨౦౫౫౩ ర ల ౩జి ల [ల గ 


అ WY BR ఆ హం ము య సాయ హే యము య సాయ హే 
(ల గ ౯౨౨౭౨ ౨౦౫౫౩ ౯౯ లు ల[౨ [౬౦ గ ౯ 


శ్రీ వేదవ్యాసవిరచిత 
దేవీ భాగవతాంర్లత మణిద్వీప వర్ణన నామావళి 


ఓం బ్రహ్మలో కోర్ట్వభాగ “సర్విలోక నివాసిన్యై నమః 

ఓ మణి ద్వీప వాసినీ మహాదేవ్యై నమః 

ఓం ఇచ్చా సంకల్పిత సకలలోక నిర్మిత పరాంబికాయై నమః 

ఓం కైలాస వైకుంఠ గోలోకాది త్రిలో కాధిక సర్వలోక నివాసిన్యై నమః 
ఓం భవసంతాపనాశక భవ్యలోక నివాసినీ భవానీ మాత్రే నమః 
ఓం సుధా సాగర మధ్యస్థిత మణి ద్వీప వాసినీ మహేశ్వర్యై నమః 
ఓం శంఖ రత్నాది విరాజిత సుధా సాగరాయై నమః 

ఓం రత్నద్భమ మహావృక్ష శోభిత సుధాసాగరాయై నమః 

ఓం అయోధాతులోహ నిర్మిత మహా ప్రాకారమధ్య స్థితాయై నమః 
ఓం సప్తయోజనోన్నత మహాప్రాకారాయై నమః 

ఓం నానావిధ శస్త్రధారిత రక్షకభట రక్షిత ప్రాకారాయై నమః 

ఓం చతుర్వాయుత మహాప్రాకార మధ్య స్థితాయై నమః 

ఓం శత ద్వార పాలక సంరక్షిత చతుర్వారాయై నమః 

ఓం దేవీ సందర్శనోత్సుక దేవతానీక సందోహ విరాజమాన చతుర్వారాయై నమః 
ఓం (ప్రాకార మధ్యస్థ సాధుజల పూరిత జలాశయాయై నమః 

ఓం కాంస్యలోహ నిర్మిత ప్రాకారిత్య నమః 

ఓం ఆకాశచుంబిత గోపురాయ నమః 

ఓం పనస వకుళాది వృక్ష సంపదే నమః 

ఓం బిల్వ, తులసి, మల్లికాది వనాయ నమః 

ఓం నానావిధ పక్షి సంపదే నమః 

అయో ధాతుమయ శిలానిర్మిత ప్రాకారిఖ్య నమః 

ఓం కాంస్యలోహ నిర్మిత ప్రాకారిత్య నమః 


195 


28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 


85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


42. 
48. 
44. 
45. 


ఓం తామ్రలోహ నిర్మిత ప్రాకారిణ్యై నమః 

ఓం తామ, కాంస్య ప్రాకార మధ్య స్థిత కల్పవృక్ష వాటికాయై నమః 

ఓం మధుశ్రీ, మాధవ శ్రీ సమేతవన పాలకవసంతాయై నమః 

ఓం దేవ గంధర్వకామ ప్రవర్థక సుందరవనాయ నమః 

ఓం సీసలోహ నిర్మిత ప్రాకార స్థితాయై నమః 

ఓం తామ్ర సీస ప్రాకార మధ్య స్థిత సంతానవన వాటికాయై నమః 

ఓం సదావికసిత దశయోజనగంధ కనకపుష్ప విరాజితవనాయ నమః 

ఓం శుక శ్రీశుచి శ్రీ సమేత వనపాలకగ్రీష్మాయ నమః 

ఓం దేవ సిద్ధ స్త్రీ, పురుష విహారవనస్థితాయె నమః 

ఓం పీతలోహ మయ ప్రాకారిత్యి నమః 

ఓం సీస, పీతలోహ ప్రాకార మధ్య స్థిత హరి చందన వృక్ష వాటికాయై నమః 
ఓం నభ శ్రీ నభస్య శ్రీ ఆది ద్వాదశమద విహ్వల శక్తి వినోద వనపాలక 
వర్షాయ నమః 

ఓం దేవ, సిద్ధ, దేవీ పూజాతత్పర నివాసిత సతత హరిత వనాయ నమః 
ఓం పంచలోహ ప్రాకారిత్యి నమః 

ఓం పీత, పంచ లోహ ప్రాకార మధ్య స్థిత మందార తరువాటికాయై నమః 
ఓం ఇష్టలక్ష్మీ, ఊర్జ లక్ష్మీ సమేత అధిష్టానశరదృతవే నమః 

ఓం బహుపుష్పలతాకీర్ణ పల్లవ శోభిత సిద్ధదంపతీ నివాసాయ నమః 

ఓం రజత నిర్మిత ప్రాకార్మిణ్యా నమః 


ఓం పంచలోహ రజితలోహ ప్రాకారమధ్య స్థిత పారిజాత 
వనవాటికాంతర్గతాయి నమః 


శ్రీ సహస్య శ్రీ సమేత వనపాలక హేమంతాయ నమః 
దేవవ్రత సంచరితాయ నమః 


196 


46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
58. 
54. 
ర5్‌ర్‌. 
56. 
57. 
55. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 


66. 
67. 
68. 
69. 


ఓం రజిత సువర్ణ ప్రాకార మధ్యస్థిత కదంబవన వాటికాయై నమః 

ఓం తపఃశ్రీ తపస్యశ్రీ సమేత అధినేతృశిశిర స్వరూపాయ నమః 

ఓం మహాసిద్ధ దేవీ గాన తత్పరదంపతీ విహారస్థల వనాయ నమః 

ఓం పుష్యరాగ మణిమయ, ప్రాకారిణ్య నమః 

ఓం సువర్ణ పుష్యరాగ, ప్రాకార మధ్య స్థిత పుష్యరాగ మయ పృథ్వై నమః 
ఓం పుష్యరాగమయ సకల పదార్థ సంపన్నాయ నమః 

ఓం పుష్యరాగ ప్రాకారవాస దిక్సాలకాయ నమః 

ఓం ప్రాగ్గిశామరావతీవాస శచీసమేత మహేంద్రాయ నమః 

ఓం ఆగ్నేయ దిశవహ్నిపట్టణవాస అగ్నయే నమః 

ఓం దక్షిణ దిశ యమపురివాస దండధరాయ నమః 

ఓం నిరుతి దిశ రాక్షసగణ పరివృత నిరుతయే నమః 

ఓం ప్రతీచీదిశవాస మహారుష వాహనారూఢ వరుణాయ నమః 

ఓం వాయువ్యదిశ వాయులోక వాస మృగవాహన వాయవే నమః 

ఓం ఉదీచీ దిశ యక్షలోక వాస నవనిధ్యధిపతి కుబేరాయ నమః 

ఓం ఈశాన దిశ వృద్ధగణ సమేత రుద్రలోకాధి నేతృమహా రుద్రాయ నమః 
ఓం భద్ర కాళ్యాది ప్రముఖ మాతృకా పరివృత మహా రుద్రాయ నమః 

ఓం ఢామర్యాదిగణ వీరభద్రాది సేనాసమేత మహా రుద్రాయ నమః 

ఓం రుండమాలాధర సర్ప భూషా విభూషిత కరకంథర మహారుద్రాయ నమః 
ఓం వ్యాఘ్రచర్శ పరీధాన, గజచర్మధర, చితాభస్మ విలిప్త మహేందాయ నమః 
ఓం ప్రమధ గణ సంస్తూయమాన, ఢమరుక ధర, భూత సంఘ పరివేష్టిత, 
మహేంద్రాయ నమః 

ఓం పద్మరాగ ప్రాకార్మిణ్య నమః 

ఓం పింగళాక్షాది చతుష్షష్టి వీరవనితాయై నమః 

ఓం పద్మరాగ ప్రాకారవాస చతుష్షష్టి మహాదేవి కళాంశ రూపిణి నమః 
ఓం మదమత్త శత అక్షౌహిణీ సైన్యయుత వీరవనితాయై నమః 


197 


70. 
71. 
72. 
72. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
88. 
84. 
రిర్‌. 
86. 
87: 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 


ఓం 
ఓం 
ఓం 


బ్రహ్మాండ నాశనకర శక్తియుత యుద్దోత్సాహాయై నమః 

జపాకుసుమ భ్రాజిత గోమేధిక ప్రాకారిణ్య నమః 

గోమేధికమయ సకలవస్తు సంపత్స్వరూపాయ నమః 

విద్యాది ద్విత్రింశతి వీరవనితాయై నమః 

సంతత కలహప్రియ దశ అక్షౌహిణీ సేనాసమేత వీరవనితాయై నమః 
వజ్రమయ వజ్రనిర్మిత, వజప్రాకారాయ నమః 

శ్రీభువనేశ్వరీ పరిచారక బృందనివాస భూమిన్యై నమః 

శత సహస్ర దాసీజన పరివేష్టిత పరిచారకాసమేత శ్రీభువనేశ్వర్యై నమః 
అనంగ రూపాద్యష్టదూతికాసేవిత శ్రీమాత్రే నమః 

వైఢథూర్య మణిమయ వైడూర్య నిర్మిత ప్రాకారిణ్య నమః 

జగత్‌ కళ్యాణ కార్మిణ్య నమః 

మహాసౌధ స్థిత బ్రవ్మాద్యష్టమాతృకామూర్తయే నమః 

ఇంద్రనీల మణిమయ ప్రాకార మధ్య స్థిత షోడశదళ పద్మాయె నమః 
కరాళ్యాది షోడశ యుద్ధప్రియ సేనా నాయకాయ నమః 

ముక్తా మణిమయ అష్టమంత్రిణీ నివాస ప్రాకారిత్రై నమః 

దేవీ కార్యపరాయణతత్సర అనంగకుసుమాది అష్టమంత్రిత్య నమః 
పాశాంకుశ వరాభయ ధారిణీ మహేశ్వరీ దూత్రై నమః 

మరకత మణిమయ మధ్యస్థిత షట్యోణ పద్మాయె నమః 

ప్రాక్కోణస్థిత గాయత్రీ సహిత చతుర్ముఖాయ నమః 

నిరుతి కోణస్టిత సావిత్రీ సమేత విష్ణవే నమః 

వాయువ్యకోణ స్థిత సరస్వతీ సమేత మహారుద్రాయ నమః 

ఆగ్నేయ కోణస్థిత మహాలక్ష్మీ సమేత కుబేరాయ నమః 

పంచమ కోణస్థిత రతి సమేత మన్మధాయ నమః 

ఈశాన్యకోణస్థిత పుష్టి సమేత విఘ్నేశ్వరాయ నమః 

షట్మోణ పద్మస్థిత దేవతాసేవిత శ్రీజగదీశ్వర్వ్యై నమః 


198 


95. ఓం కుంకుమారుణ వర్ణ ప్రవాళమయ ప్రాకారాయ నమః 

96. ఓం హృల్లేఖాది పంచభూత సమప్రభ దేవీ సమాన వేషాధఢ్యాయై నమః 
97. ఓం బహుయోజనోన్నత ఆమ్నాయ దేవీబ్బంద నవరత్న మహా ప్రాకారిణ్యై నమః 
98. ఓం సప్తకోటి మహా మంత్రాధిష్టాన దేవతానీక సేవితాయ నమః 

99. ఓం సూర్యచంద్ర విద్యుత్మాంతిమయ చింతామణి గృహాయ నమః 

100. ఓం శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత మండప సహస్రస్తంభ విరాజిత సదనాయై నమః 
101. ఓం కాళ్ళీర మల్లికా కుందవన పరిమళ పరిధూపిత మణి ద్వీపాయ నమః 
102. ఓం సంగీత గాన ప్రియాయై నమః 

103. ఓం ముక్తి ప్రదాత్రే నమః 

104 ఓం జ్ఞానోపదేశ కర్యై నమః 

105. ఓం జగద్రక్షణ తత్పర జగదంబికాయై నమః 

106. ఓం శక్తి తత్త్వ దశసోపాన విరాజిత మంచస్త శ్రీమాత్రే నమః 

107. ఓం (బ్రహ్మ విష్ణు, రుద్ర ఈశ్వర మళ్ళాత్వ విరాజమాన శ్రీమాత్రే నమః 
108. ఓం సదాశివ పటాసీన శ్రీమాత్రే నమః 

109. ఓం శ్రీభువనేశ్వర వామాంకస్థిత శ్రీమాత్రే నమః 

110. ఓం నవరత్న గణాకీర్ణ, కాంచీదామ విరాజిత శ్రీమాత్రే నమః 

111. ఓం తప్తకాంచన సన్నద్ధ వైదూర్యాంగద భూషిత, శ్రీమాత్రే నమః 

112. ఓం చింతాకాలంవీత స్పచ్చముక్తాగుచ్చ విరాజితా యె నమః 

113. ఓం పాటీర పంక కర్పూర కుంకుమాలంకృత స్తనశోభిత శ్రీ మాత్రే నమః 
114 ఓం సుపక్వ దాడిమీ బీజరదనాయై నమః 

115. ఓం వజ్రమాణిక్య కటక కిరీట ధారిణి నమః 

116. ఓం పూర్ణ చంద్ర సదృశ ముఖ పద్మ శోభితాయె నమః 

117. ఓం మణి మాణిక్యశకల స్థగిత అంగుళీయక ధారిణ్యై నమః 

118. ఓం పద్మ పత్రసదృశ త్రినే త్రై నమః 

119. ఓం రత్న కంకణ శోభిత హస్తాబ్దాయె నమః 


199 


120. 
121. 
122. 
128. 
124. 
125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 
132. 
193. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


నవరత్న స్థగిత సర్వాలంకారశోభితాయై నమః 

రత్న స్థగిత కంచుకధారిత్యి నమః 

సుమ పరిమళ వోభిత కేశపాశిన్యై నమః 

పాశాంకుశ వరదాభయ హస్త విరాజితాయై నమః 
సురపూజితాయై నమః 

సర్వశృంగార వేషాధ్యాయై నమః 

సుకుమార అంగ వల్లర్యై నమః 

సౌందర్య ధారా సర్వస్వాయై నమః 

అనిర్వ్యాజకరుణా మూర్తయే నమః 

నిజసల్లాప మాధుర్యతిరసృతకచ్చ ప్రై నమః 

కోటీందు కోటీర కాంతిమయ్యె నమః 

సఖీజన దాసీజన దేవాంగన దేవతాబ్బంద పరివేష్టితాయె నమః 
ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి త్రయ సమన్వితాయై నమః 

లజ్ఞాది దేవాంగనా పరివేష్టితాయె నమః 

జయాది నవశక్తి సేవితాయై నమః 

పరమేశ్వరీ పార్వ స్థిత శంఖ పద్మ నిధయే నమః 

శంఖ పద్మనిధి సంజనిత నవరత్న కాంచన సప్తధాతు వాహిన్యై నమః 
సహస్ర యోజన విస్తీర్ణ చింతా మణిగ్భహ వాసిన్యై నమః 
దేవీనిరంతర్చాన తత్పర నివాస యోగ్య పుణ్యస్థల పరివేష్టితాయె నమః 
ఘృత, దుగ్ధ, దధి, మధు వాహిన్యై నమః 

ద్రాక్షారస, జంబూరస, ఆమరస వాహిన్యై నమః 

కల్ప వృక్షవన వాటికాయై నమః 

జరారోగరహిత నిత్యయవ్వన నివాసిన్యై నమః 

సాలోక్య, సామీప్య, సారూప్య, సాన్నిధ్య ఫల ప్రదాయై నమః 
సప్తకోటి మహామంత్ర సంస్తుతాయై నమః 


200 


145. 
146. 
147. 
148. 
149. 


150. 


151. 


152. 
153. 
154. 
155. 
156. 


ఓం సకల మహా విద్యా స్వరూపిణి నమః 

ఓం కారణ (బ్రహ్మ రూషిణ్య నమః 

ఓం మాయా శబల విగహాయి నమః 

ఓం అగణిత సూర్య చంద్రాగ్నికాంతియుత ప్రకాశితాయి నమః 

ఓం విద్రుమ మరకత, విద్యుద్భాను మధ్యందిన మార్తాండ కాంతి 

నిరూపితాయె నమః 

ఓం సింధూర, నీలేంద్ర మాణిక్య దావానల తప్త కాంచన చంద్ర కాంత మణి 

సూర్యోద్దార కాంతి దాయిన్యై నమః 

ఓం ఐశ్వర్య శృంగార సర్వజ్ఞతాతేజః పరాక్రమ సర్వోత్తమగుణ 

సుసంపన్నాయై నమః 

ఓం బ్రహ్మానందానుభవ ప్రదాన భువనేశ్వకై నమః 

ఓం స్మరణేన సర్వపాపవినాశన శ్రీశివాయె నమః 

ఓం అవసాన సమయ స్మరణేన మణిద్వీపవాస ప్రదాన శ్రీశివశక్ష్యై నమః 

ఓం పఠన మాత్రేణ భూత ప్రేత, పిశాచ, బాధానివారిణీ శ్రీపరమేశ్వర్యై నమః 

ఓం గృహ ప్రవేశసమయ పఠనేన శుభఫలప్రదాన శ్రీలలితా మాత్రే నమః 
సేకరణ : కందాళ కాశీ విశ్వనాధం 


201 


చరణం 


చరణం 


చరణం 


చరణం 


మంగళహారతి 


రాగం : సురటి, తాళం : ఆది 


మంగళ హారతి నీకమ్మా ! అమ్మా హారతి గైకొనుమా! 
అమృత వర్షిణీ శ్రీలలితా ! అమ్మా హారతి చేకొనుమా!! 


: ఏకారరూపవునీవమ్మా ! ఏక హారతి గైకొనుమా! 


నీరజనేత్రవు నీవమ్మా! నేత్ర హారతి చేకొనుమా! 
బిందురూపిణివి నీవమ్మా! బిల్వ హారతి గైకొనుమా! 
నాదప్రియవు నీవమ్మా! నాగ హారతి చేకొనుమా! 


: పరదేవతవు నీవమ్మా! పంచ హారతి గైకొనుమా! 


అ॥్రితవత్సల నీవమ్మా! ఆనంద హారతి చేకొనుమా! 
మంగళకారిణి నీవమ్మా! మంగళ హారతి గైకొనుమా! 
కామితార్థ ప్రద నీవమ్మా! కర్పూరహారతి చేకొనుమా!! 


: అక్షరాత్మికవు నీవమ్మా! అమరుల హారతి గైకొనుమా! 


అమ్మల కమ్మవు నీవమ్మా! అసురుల హారతి చేకొనుమా!! 
మంగళ గౌరివి నీవమ్మా! మనుజుల హారతి గైకొనుమా! 
ముక్తి ప్రదాతవు నీవమ్మా! మౌనుల హారతి చేకొనుమా! 


: సర్వమంగళవు నీవమ్మా! సర్వుల హారతి గైకొనుమా! 


వేదవిదితవు నీవమ్మా! వ్యాసుని హారతి చేకొనుమా! 

శ్రీపురవాసిని శ్రీమాతా! మంగళ హారతి నీకమ్మా! 

విశ్వనాధనుత శ్రీలలితా! నిత్యమంగళం నీకమ్మా! 

రేగనివాసిని శ్రీమాతా! మంగళహారతి నీకమ్మా! 

విశ్వనాధనుత శ్రీలలితా! నిత్యమంగళం నీకమ్మా! ॥పల్లవి॥ 


202 


ప్రేమమూర్తి 


మా చిన్నాన్నగారు (శంభో శంకర) జగన్నాథం బాబుగారు, శ్రీమతి రత్నాల 
పిన్నిగార్ల ప్రథమ పుత్రుడు, చి॥ కె.కె. విశ్వనాథం. నా తమ్ముడు, విశ్వపతిగా నాకు 
ఆప్పుడు. నా పెద్దకుమార్తె శ్రీమతి అరుణ విశ్వపతి సమవయస్ములు. విజయనగరం 
కాలేజీలో ఉండి చదువుకున్నారు. చిన్నప్పటి నుండీ శాంత స్వభావి, మృదుభాషి. ఆంధ్రా 
యూనివర్సిటీలో చాలా సమర్థవంతంగా ఉద్యోగ నిర్వహణ చేసాడు. నాకు గౌరవ 
డాక్టరేట్‌ (కళాప్రపూర్ణ) ఆంధ్రాయూనివర్సిటీ ద్వారా రావడానికి విశ్వపతి చేసిన కృషి 
చాలా ఎక్కువ, నేను మరువలేని సంఘటన. 

విశ్వపతి ఆధ్యాత్మికంగా చాలా ... చాలా పైకి ఎదిగిపోయాడు. మా 
కుటుంబాలలో ఎవరి ఇంట్లో, ఏ కార్యమున్నా విశ్వపతి ప్రమేయం లేకుందా జరిగేదికాదు. 
మా స్వంత ఊరు కళ్ళేపల్లి రేగను అభివృద్ది పరచడానికి ఆయన చేసిన కృషి పట్టుదల 
చాలా ఎక్కువ. భగవంతుడు తనకి ఇష్టమయిన వాళ్ళను వేగంగా తనలో కలుపు 
కుంటాడని పెద్దలు అంటారు. చిన్నవయస్సులో విశ్వపతి మరణం దానికి తార్మాణమే! 
తనకంటే ఎంతో పెద్దవాడినయిన నేను తన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. 
తను ఇంకా మనందరి మధ్యలోనే మెలుగుతున్నాడనే అనుకుంటున్నాను. 


“కళాప్రపూర్ణ” 3.ఎస్‌. తిలక్‌, (Ex. M.P.) 
(తాలి పార్లమెంటు సభ్యుడు) 





న్న ha A క స్‌ు! | if 
Bes Wor 


మహాసామాజ్య పట్టాభిషేక మహోత్సవ ప్రారంభంలో గణపతి పూజ చేస్తూ 


203 


మన విశ్వం 


కాశీ విశ్వనాధం (విశ్వపతిగా, విశ్వంగా పిలవబడేవాడు) మనలో మన మధ్య 
తిరిగిన ఒక అజ్ఞాత భక్తుడే కాకుండా, ఎంతో ఉపాసన చేసి దైవసాన్నిధ్యం పొందిన 
ధన్యుడు. 


విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగరీత్యా ప్రారంభం నుంచి 
చివరి వరకూ ఉద్యోగ ప్రస్థానం నాకు తెలుసు. ఆఫీసులో న్యాయబద్ధమైన క్రమశిక్షణతో 
పనిచేసిన కర్మచారి. 


తమ్ముడు చిదంబర స్వామి విశ్వపతితో సహా నాకు అన్ని విధములా 
సహకరించిన, ప్రోత్సహించిన మరో ముఖ్య కార్యకర్త. 


ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు - అన్నీ శాస్త్రీయంగా, కల్పోక్తంగా 
జరిగాయి. తదనంతర విషయములు - ఆలయ నిర్వహణ, - విశ్వపతి కార్యదర్శిగా 
తన జీవిత పర్యంతము సేవలందించి తరించాడు. 

ఏమి చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో బుత్విక్కులను సంప్రదించి, నాతో సలహా 
చేసి, యితర ట్రప్టీలతో కలిసి నిర్ణయము తీసుకొని అనేక కార్యక్రమములు నిర్వహించడం 
జరిగింది. 


ఆలయ నిర్మాణం (1991 - 94) (స్ఫూర్తిదాత మహర్షి కందాళ రామకృష్ణయ్య), 
విగ్రహ ప్రతిష్ట (1994). ధ్వజస్తంభ ప్రతిష్ట (1998), గాయత్రీ పురశ్చరణ శాంతి 
మహాయాగం (2001), గంటి అప్పలనరసయ్య శాశ్వత యాగశాల ప్రవేశం, గాయత్రీ 
పురశ్చరణ శాంతి మహాయాగం నిత్యహోమం, నిత్యాన్నదాన పథకము, కందాళ విశ్వపతి 
స్మారక గాయత్రీ ఉద్యానవన ప్రారంభం (2002), బ్రహ్మశ్రీ కందాళ రాధాకృష్ణమూర్తి 
(జగన్నాధం బాబుగారి కుమారుడు) గారిచే కోటి గాయత్రీ పురశ్చరణ యాగం - 
గంటి రాజేశ్వరి స్మారక అతిథి గృహ ప్రవేశం, గంటి రాజేశ్వరి స్మారక హోమం, 
పూజా మందిర నిర్మాణం మరియు ప్రవేశం (2003). మహా సౌరయాగము (2004). 
శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకము (2005). మహాకుంభాభిషేకం, కోటి 
కుంకుమార్చన (2006), ధ్వజస్తంభ పునః ప్రతిష్ట, కోటి గాయత్రీ మం|(త్ర లేఖన 
శాంతి మహాయజ్ఞం, మరియు ధ్యాన మందిరంలో విగ్రహ ప్రతిష్టలు (2007). 


204 


ధ్యానమందిర ఆవిష్కరణ, పుష్కరిణి ప్రతిష్ట శ్రీ లలితా త్రిశతి (త్రిశతవార కుంకుమ 
మరియు గాజుల పూజ (2008), సాంగావరణ సహిత సహస్ర లింగాత్మక సదా 
స్వామి సపరివార సమేత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆలయ నిర్మాణము, విగ్రహ 
ప్రతిష్టలు (2009). 


1991 నుండి 2012 వరకు గాయత్రి ఆలయంలో జరిగిన ప్రతి 
కార్యక్రమమునకు స్ఫూర్తి ప్రదాతై ఆలయ కార్యదర్శిగా నిర్వహణలో ప్రధాన భూమిక 
నిర్వహించాడు విశ్వం. 


అఖండదీపం, నిత్యహోమం, నిత్యాన్నదానంతో విరాజిల్లుతున్నది మా రేగ 
గాయత్రీ నిలయం. 


వేదమాత గాయత్రీ ప్రతిష్ట జరిగినపుడే, గణపతి హనుమత్‌ లక్ష్మణ సీతా 
సమేత కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్టలు కూడ కల్పోక్తముగా జరిగినవి. 


సామాజిక భవనము, అతిథి గృహములు, పూలతోట, కుంకుమ పూజా 
మంటపము, అన్నపూర్ణ భోజనశాల, నవగ్రహ వనం, నక్షత్ర వనం, గోకులం (గోశాల) 
రేగ ఆలయములకు పూర్ణత్వమును యిచ్చేయి. 


భక్తిగాన ప్రచారంలో భాగంగా మా శ్రీ వేదమాత గాయత్రీ ట్రస్టు, శ్రీ గాయత్రీ 
సుప్రభాత సహిత స్వరార్చన, శ్రీ సంధ్యాస్తుతి, శ్రీ గాయత్రీ సంకీర్తనం శ్రీ గాయత్రీ 
పంజర స్తోత్రం, శ్రీ గాయత్రీ చాలీసా, శ్రీరామ తరంగములు, బాలకాండ (రెండు 
భాగములు), శ్రీ లలితా సహస్ర నామ గేయా మృతము (నాల్గు భాగములు), శ్రీ సాయి 
లీలామృతము, సౌందర్యలహరి సౌందర్య గీతికాలహరి క్యాసెట్లు మరియు సిడిలుగా 
విడుదల చేసినది. ఇందులో అగ్రభాగము విశ్వపతి వ్రాసినవే. 


అందులో కొన్ని పాటలు ఆల్‌ ఇండియా రేడియో భక్తిరంజనిలోను, ఎఫ్‌: ఏమ్‌, 
రేడియో, టి.వి.లలో ప్రసారమవుతున్నాయి. అశేష జనుల విశేష ఆదరణ పొందాయి. 


దాదాపు సంవత్సర కాలము గడిచిపోయింది విశ్వపతి మనల్ని శారీరకముగా 
విడిచి వెళ్లి - నాకు వ్యక్తిగతంగా ఎంతో వెలితి, భర్తీ చేయలేని ఖాళీ ప్రతినిత్యము 
గుర్తుకొస్తుంటుంది. 


ఈ కేసెట్లు, సిడీలు రికార్డింగ్‌, ఆవిష్కరణ, ప్రచారంలోనికి తీసుకొని రావడము 
అంతా విశ్వపతి కృషే. 


205 


చాలామందికి తెలియని ఒక గొప్ప విషయము. టి.టి.డి. దేవస్థానము వారు 
మన సౌందర్యలహరి ఆడియో సి.డి.లుగా స్వీకరించి, ప్రచురించి విడుదల చేసిన 
సందర్భములో టి.టి.డి. వారు యిచ్చిన రూ. 75,000/- పారితోషకమును శ్రీ వేదమాత 
గాయత్రీ ట్రస్టుకే యిచ్చివేశాడు - విశ్వపతి. 


నేను టి.టి.డి. వారిని సదరు సౌందర్యలహరి ఆడియోని వీడియోలుగా కూడా 
రికార్డు చేసి విడుదల చెయ్యవలసినదిగా అభ్యర్థించాను. అంగీకరించారు. త్వరలో 
జరగవచ్చు. ఇది విశ్వపతి కడసారి కోరిక! 


కార్యక్రమములలో యితరులను ప్రోత్సహించడమే గాకుండా తాను స్వయంగా 
దీక్ష బూని పాల్గొనేవాడు విశ్వపతి - సతీ సమేతంగా. ఇది చాలామందికి స్ఫూర్తిని, 
ఆనందాన్ని కలుగజేసింది. 


కందాళ వంశ కవుల పరంపరను మా యీ తరములో కూడా 
జ్వాజ్యల్యమానముగా సాగించిన కవి, గాయక పండితుడు విశ్వపతి. రచనా విశేష 
ప్రశంసనీయము. 


రేడియోలో, యించుమించు రోజూ ఉదయం 4-830 గం॥ల నుండి ప్రసారం 
అయ్యే సౌందర్యలహరి గీతికాలహరి వింటూంటే - పుస్తకం చేతిలో పెట్టుకొని ఆయా 
శ్లోకాలకు తెలుగు సేత చదువుతూ ఉంటే - తెలుగు రచనాశైలి, తీరుతెన్నులు, సంస్కృత 
శ్లోకాలకు ఏవిధముగా తీసిపోని నిర్మల భాషా పాండిత్య ప్రకర్ష విశ్వపతికి ఎటుల 
వచ్చెనో అనిపిస్తూ ఉంటుంది. కేవలము ఆ లలితాదేవి కృప మాత్రమే - ధన్యుడు 
విశ్వపతి. 

రేడియోలో (ప్రసారము అవుతున్న సాయి సచ్చరితము, గాయత్రీ సుప్రభాతము 
వింటున్నాము. రేగ గాయత్రీ ఆలయ దర్శనము చేసుకుంటున్నాము. ఇదంతా విశ్వపతి 


స్ఫూర్తి, కార్యదీక్ష - విశ్వపతి మన మధ్య నిలచేలా చేశాయి. చిరంజీవి అయ్యేడు. 
నిజంగా కీర్తిశేషుడయ్యాడు. 


ఇట్లు 
కందాళ శ్రీనివాసరావు 


206 


P.V. Subrahmanyam 
Retd. Jt Registrar & Controller of Exams, Andhra University 


The first appointment of Sri K.K. Viswanadham was allotted 
to B.Sc exams branch and he was introduced to me with his joining 
report. He was assigned the work of preparation of nominal rolls. on 
scruiting of his manuscript he was shifted to comparing process with 
a request to make good of his handwriting. He took it as a challange 
and improved his handwriting and wrote the nominal rolls, He was 
shrewd in assimilating the processes of the conduct of Examina- 
tions, preperation of Tabulated results and announcement of results 
besides preperation of Marks sheets provisional certificates. He learnt 
the art of submitting the notefile and issue of draft proceedings in 
accordance with the orders passed on the note file. 


He participated in the Employees Union activities and was 
elected as General Secretary of the Union. During this tenure , he 
impressed the authorities and achieved most of the demands includ- 
ing medical facility of the union for the benefit of University Employ- 
ees. In addition to this he had talks with A.U. Co-operative Bank and 
brought the facility of higher loan amounts for marriage and other 
functions of the Employees Children with a deduction of a part of the 
amount from the salaries on every month. Later he was elected as 
chairman of the Union. 


He had conducted Karthika Vana Viharams and acheived the 
good will of all the employees and also from higher officials for con- 
ducting the same to their expectations. 


He was assigned the work of Engg. Exams work on his el- 
evation of his position as an U.D. Clerk. He took it as a challange 
and discharged the functions connected to it with meticular care and 
implementation of rule position. Thus he won the laurels of the higher 
officials and became the person to contact for any information needed 
on the subject. 


207 


After my retirement, | used to hear his exemplary and intelli- 
gent activities in disposing of the critical cases of Engg. students 
following the rule position in particular. 


He had taken voluntary retirement on personal grounds. He 
took to philanthropic out look and wrote several slokas and poems 
on our God and Godess and brought them on Tape cassets. Some 
of them were sung by reputed musicians. 


He spent his energies for the development of Godess Gayathri 
Temple, Siva Temple and sarovar (Water Pond) Temple besides a 
Gosala at Rega village. 


He was an embodiment of human values, a snehaseeli and 
Sahrudaya seeli. His ultimate motive was "Sarve Janaa sukhino 
Bhavanthu" 


| really miss a human master in him who always thrives of 
others around him. 


May His soul Rest in Peace. His rendering will have way to 
the younger generation in the years ahead 


Sarve Jana Sukhino Bhavanthu 





ఎ.యు. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో నాటక ప్రదర్శన సందర్భంగా 


208 


కందాళ విశ్వనాధంగారి ఆధ్వర్యంలో 2005 లో జరిగిన శ్రీరామ 
మహాసామ్రాజ్య పట్టాభిషేకం వల్ల నాకు లభించిన అవకాశం వారితో నాకు పరిచయ 
భాగ్యం కల్లిచింది. ఆ తరువాత మా “బొంతాస్‌ సేవా ట్రస్టు” ఆధ్వర్యంలో ప్రచురించిన 
వివిధ ప్రచురణలలో వారి సహాయ సహకారాలు ఎంతైనా మరువలేనివి. ముఖ్యంగా 
“సౌందర్యలహరి” ప్రచురణ ఆదిశంకరాచార్యులవారి సంస్కృత శ్లోకాలకి వారందించిన 
తెలుగు అర్థ తాత్పర్యాలు భక్తులకెంతో ఉపకరించి, సులభంగా అర్ధం చేసుకోవడానికి 
ఎంతో సహాయపడ్డాయని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాక రేగలో వెలసిన 
గాయత్రి అమ్మవారికి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమములు ఒక ఎత్తెతే ఆ ఆలయాన్ని 
బహువిధాలుగా అభివృద్ధిపరచిన సేవ ఎంతైనా శ్లాఘనీయము. గాయత్రి ఆలయం 
మాత్రమే ఉన్న ఆ పరిసరంలో లలితా అమ్మవారి సకుటుంబ సపరివార ఆలయం, 
ఈశ్వర ఆలయం చేర్చడంలో ఆయన కృషి చెప్పనలవి కాదు. ఆదేవిధంగా అనేకమందిచే 
గాయత్రి మంత్ర పుస్తకాలు వ్రాయించి వాటిని ప్రస్తుతం ధ్యానమందిరంగా చెప్పబడుచున్న 
ప్రాంతంలో, తామ్ర పేటికలో స్థాపితం చేయించడంలో వారి శ్రమ ఎంతైనా 
ప్రశంసనీయం. నక్షత్ర, నవగ్రహాలకు సంబంధించిన వృక్షాలను నాటించడం వేరొకరివల్ల 
సాధ్యం కాదు. పలువురి దాతలతో గోశాల నిర్మించడం కూడా ఆయన కృషికి ఒక 
నిదర్శనం. ఇలా రాసుకుంటూ వెళ్తే ఎన్నో ఎన్నెన్నో 


ఆయన స్వతహాగా శాంతమూర్తి, నిరాడంబరుడు, నిగర్వి సళ్ళీలుడు. ఎవరినీ 
బలవంతం చేయక వారిని ఒప్పించి ఎన్నో మంచి కార్యాలను కావలసిన సహాయ 
సహకారాలు సంపాదించిన కృషీవలుడు. ఈనాడు రేగలో ఉన్న గాయత్రీ, సహిత 
లలిత పరివార పరమేశ్వర, ఆలయాలు ధ్యానమందిరాలు గోశాల యీ రూపంలో 
ఉన్నాయంటే అది అంతా ఆయన పడ్డ శ్రమే అని చెప్పక తప్పదు. ఇది ఆయనతో 
నాకున్న స్వల్ప కాల పరిచయంలో తెలిసిన విషయాలు మాత్రమే. 


బొంతా వెంకట రమణమూర్తి 
మేనేజింగ్‌ ట్రస్టీ 
బొంతాస్‌ సేవా ట్రస్టు 
౧౦10. EE - MES 
1/67/30/1, సెక్టార్‌ - 2, ఎమ్‌.వి.పి. కోలనీ 
ఫోన్‌ : 9052192244 


209 


| have known Sri Viswanadham (Viswapati annayya) for the 
last 30 years since my University days. He was totally down to earth, 
simple, highly spiritual. He practised SPIRITUALITY by way of help- 
ing one n all who came in contact with him. He was completely de- 
voted to Maa GAYATHRI n believed we are all her children. He lead 
a very simple life like Mahatma gandhi, healed others like Mother 
Teresa, believed in Maa Gayathri like a child trusts her mother n 
above all he made the name of KANDALAS eternal. 


KJBV Subrahmanyam, IAS 


ఆ౦ధాయు'న ఇరు 


nT Aonf nat, mht A A&రేన వీము 
నౌన-టిచి౦గి ఎ౦పొయిస్‌ యూనియన్‌ శ్రతీయ వారిక్‌ whee 





ఆంధ్రా యూనివర్శిటి నాన్‌ టీచింగ్‌ ఎంప్తాయీస్‌ యూనియన్‌ సెక్రటరీగా ... 


210 


“నిత్య కృషీవలుడు" 


శ్రీమాన్‌ కందాళ విశ్వనాధంగారితో నా పరిచయం గత 20 ఏళ్ళుగా. నిరంతర 
ఆధ్యాత్మ తత్వ పరాయణులు. స్నేహశీలి అయిన విశ్వనాధంగారు నిత్యకృషీవలురు. 
రేగ గ్రామంలోని గాయత్రీమాత దేవాలయం, దాని ప్రక్కనే ఈశ్వరాలయం, అక్కదే 
నిత్యాన్నదాన సత్రం వంటి ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణంలోను, వాటి నిర్వహణ, వాటి 
ప్రాచుర్యానికి ఎనలేని సేవ చేసారు. 

మరి అటువంటి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసారు. 
గాయత్రీ సంకీర్తనం), 'సౌందర్యలహరి పాటల రూపంలో మలచి, వాటిని నా శ్రీమతి 
ద్వారం (నేమాన) వి.జె. లక్ష్మి ద్వారా గానం చేయించారు. అవి ఎంతటి ప్రాచుర్యం 
పొందాయో, సహృదయులైన మీ అందరికి సుపరిచితమే. “సౌందర్యలహరి” సి.డి. 
విస్తృత (ప్రాచుర్యం కోసం టి.టి.డి. వారికి ఇవ్వడం తద్వారా ఆ సి.డి.కి ఎనలేని 
ఖ్యాతిని తెచ్చిపెట్టడం వీటిలో శ్రీ విశ్వనాథం వారి పాత్ర ఎనలేనిది. 

నిస్వార్థంగా పై ఆలయాల అభివృద్ధికి, ప్రాచుర్యానికి ఎంతో శ్రమదమాదుల 
కోర్చి శ్రీ విశ్వనాధంగారు చేసిన సేవలు అనన్యసామాన్యం. అద్వితీయం. 

వీటిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం, వారితో కలిసి పనిచేయడం 
ఈ సందర్భంగా వారిని స్మరించుకునే భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తూ ... 


నేమాన వెంకట రమణశర్మ, ద్వారం లక్ష్మి 


F7 ET ॥ 
వంట | నో 
ణ్‌ 





విశ్వనాధంగారి తాతగారు విశ్వపతి (అప్ప) స్మారక గాయత్రీ ఉద్యానవనము 


211 


Prof. Dr. N. Subrahmanyam 
M.S. M.Ch. (Neuro) FL.A.M.S. 
Consultant Neuro-Surgeon 


Late Sri Kandala Viswanatham is known to me for over 40 
years. 


In late sixtees we used to stay in the side portions of the 
same building - Mukkuvari house in Srikrishna Nagar, Maharanipeta. 
We used to have very cordial relations and soon became family 
friends. 


When he worked in the office of Andhra University Registrar, 
he was hardworking and sincere. Whenever | had any work in Andhra 
University, he is very helpful and used to take personal interest and 
get the work done. In those days Andhra Medical College is affiliated 
to Andhra University and all our certificates etc. are issued by A.U. 


He is very orthodox god fearing and he left the job to devote 
all the time for the development of Gayatri Temple at Rega. He is an 
ardent devotee of Gayatri Matha. 


The greatest achievement of his life is the construction of 
beautiful, huge Gayatri Temple and he completly devoted his rest of 
life. 


He is responsible for regular pujas and various celebrations 
in the temple. 


He always thinks as to how to improve the temple and sur- 
roundings. 


1115 a pleasure to visit the Gayatri Temple, which | did twice. 


Even in his last days he tried his best to construct "Gosala" 
near the temple. 


lt is very sad that we lost such an active and dedicated per- 
son at an early age. 


212 


గత 30 సంవత్సరాలుగా విశ్వనాధంగారితో నాకు పరిచయం. ఆయనెప్పుడూ 
స్నేహితుల, బంధువుల హితం కోరేవ్యక్తి. ఎంతోమందికి నా ద్వారా వైద్యము చేయించిన 
వ్యక్తి ఆయన. ఎంతో మంది ఆయన ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందడం ఆనందించదగ్గ 
విషయం. ఎన్నో మంచి పనులు చేసిన విశ్వనాధంగారి మరణం నిజంగా బాధాకరం. 


డా. ఎన్‌. సుబ్బారావు 
ప్రొఫెసర్‌, హెడ్‌ ఆఫ్‌ సర్జరీ, కెజిహెచ్‌ 


నేటికథ శీర్షికన 
దినపత్రికలో 
ప్రచురితమైన 
కథ (1986) 





213 


కీర్తిశేషులు శ్రీ కందాళ కాశీ విశ్వనాధంగారితో 1976 సం॥లో 
యూనివర్సిటీలో నేను జాబ్‌ చేరినప్పటినుండి పరిచయం. వారు విధి నిర్వహణలో 
అంకిత భావముతో పనిచేసెడివారు. యూనివర్సిటీలో ముఖ్యముగా ఎగ్జామినేషన్‌ 
రూల్సులో ఆయన నిష్ణాతులు. ఎవరికి ఏ సందేహము వచ్చినా తీర్చెడివారు. ఆయన 
పదవీ విరమణ చేసిన తరువాత వారి ఆఫీసులో చాలామంది రూల్సు, పని తెలియక 
ఇబ్బందిపడినారు. 


ఎమ్‌.వి.పి. కోలనీ సెక్టార్‌-6లో మొదటిగా వారే వచ్చినారు. తరువాత 
వచ్చినవారికి సలహా, సహాయములు అందించినారు. ఎమ్‌.వి.పి. కోలనీలో ఉన్న ప్రసన్న 
ఆంజనేయస్వామి ఆలయము నిర్మించినారు. 


వారు వారి కుటుంబములోని తమ్ముళ్ళను, అక్క చెల్లెళ్ళను ప్రయోజకులుగా 
తీర్చిదిద్దినారు. వారి కుటుంబ సభ్యులకే కాకుండా బంధుమిత్రులకు వివాహాది 
శుభకార్యములలో ముందుండి జరిపించెడివారు. ఎవరికి ఏ కష్టనష్టములొచ్చినా 
సామరస్యముగా సంప్రదింపులతో పరిష్కరించెడివారు. 


వారితో మా అనుబంధము కుటుంబ సభ్యులుగా ఉండెడిది. మంచి, చెడులు 
ఒకరికొకరము సం(ప్రదించుకొనెడివారము. 


వారు స్వచ్చంద పదవీ విరమణ చేసి భగవత్‌ చింతనలో గడుపుటకు 
నిశ్చయించుకొని రేగ గ్రామంలో వేదమాత శ్రీ గాయత్రీ దేవి ఆలయము, మరియు 
ఉప ఆలయముల అభివృద్ధికి చాల కృషి చేసినారు. అందుకు ఉదా : అచట ప్రతిరోజు 
జరుగు నిత్యాన్నదానము, గాయత్రీ హోమములు మొదలగునవి. వారు అమ్మవారు 
మీద ఎన్నో సోత్రములను, గేయామృతములను రచించి వాటిని సిడిలు. కేసెట్సు 
రూపంలో జనరంజకముగా తయారు చేయించి, ప్రతిఫలము ఆశించక అందరికి 
ఉచితముగా ఇచ్చి దైవచింతన పెంచేవారు. 


వారు లేని లోటు వారి కుటుంబ సభ్యులకు, మాకు ఎవరూ తీర్చలేనిది. వారి 
ఆత్మకు శాంతి చేకూర్చమని భగవంతుని ప్రార్థించుచున్నాము. 


కె. నారాయణ మూర్తి మరియు కుటుంబ సభ్యులు 
LIG 33, సెక్టారు - 6, ఎమ్‌.వి.పి., 
విశాఖపట్టణం - 17 


214 


శ్రీ కందాక విశ్వనాధంగారు 


దైవచింతన, ఆధ్యాత్మిక వికాసము కోసం తన శక్తికి మించిన పని చేపట్టి, 
విజయవంతంగా పూర్తి చేసిన, రేగ గాయత్రి, లలిత దేవాలయములు, ఆయన 
పట్టుదలకు, నిర్వహణా సామర్ధ్యానికి నిలువెత్తు నిదర్శనం. 


దైవచింతన, ఆధ్యాత్మిక వికాసము, ఆయనతోనే ఆగిపోకుండా, తన తరువాత 
తరానికి కూడా స్ఫూర్తిని రగిలించి, చైతన్యవంతులను చేసిన స్ఫూర్తిప్రదాత, నిగర్వి, 
సహనశీలి, నిరాడంబరుడు. 


కెవిఎల్‌. రమేష్‌, (హైదరాబాద్‌) 


w= 
రూ 






సహస్ర లింగాత్మక సదాశివ 
మరియు లలిత ఆలయము 


గాయత్రి ఆలయము 


“సుకృతీగతాయుః" 


(బ్రహ్మశ్రీ కందాళ కాశీ విశ్వనాథం గారితో నాకు సుమారుగా 15 
సంవత్సరముల క్రితం పరిచయమేర్పడినది. 


గాయత్రీ రేగలో జరిగిన శ్రీమాతృ దేవతా ప్రతిష్టామహోత్సవములకు, శ్రీరామ 
మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవములకు నన్ను ప్రధానాచార్యునిగా, బ్రహ్మగా, 
నియమించి, ఎంతో ఆదరాభిమానములతో “బావగారూ! అని పిలుస్తూ, 
జనులందరితోనూ సరదాగా, నవ్వుముఖంతో తిరుగుతూ ఉండేవారు. ఏ 
విషయమయిననూ, ముందుగా నాతో సంప్రదించెడివారు. 

దీక్షాకాలమున అతి నియమ నిష్టలతో కార్యక్రమములో పాల్గొనెడివారు. 

అహర్నిశలు “అమ్మ యొక్క సేవలోనే ఉంటూ దేవాలయాభివృద్దే ధ్యేయముగా 
తలంచి గోశాల, గో సంరక్షణ, నిత్యాన్నదాన, సామూహికోపనయినాది కార్యక్రమములను 
కూడా జరిపించుచూ, అమ్మ యొక్క సేవలో, ఎన్ని అవాంతరములు సంభవించినను, 
నిర్భయముగానున్న కారణముగా, ఇటువంటి “సేవకుడు” నా సన్నిధిలో ఉండాలని 
తలచి జగదంబ తన లోకమునకు తీసుకువెళ్లినదనుటలో సందేహము లేదు. 

దేవీ శిలారూప సుకృత్మారణము వలన “సుకృతీగతాయుః” అన్నట్లు 
భౌతికకాయమును విడిచారు. “నాస్తితేషాం యశరికాయే జరామరణజంభయం” శ్రీ 
మాతృసేవకాగ్రణి కుటుంబమును శ్రీమాత సర్వదా రక్షించవలెనని ప్రార్థించుచున్నాను. 


పప్ప రఘురామశర్మ 





వేదమూర్తులైన (లేటు) శ్రీ కందాళ కాశీ విశ్వనాధం గారు, నేను ఆంధ్రా 
యూనివర్శిటి ఆఫీసులో క్లోజ్‌ కోలిగ్స్‌. స్నేహశీలి. (He was endeaved to all of 
his collegues and friends with his pleaseing manners.) ఆయన చాలా 
భక్తి పరుడు. ఆయన తాతల స్వగ్రామమైన కళ్ళేపల్లి (గ్రామములో వేదమాత గాయత్రి 
మాత ఆలయమును ఎంతగానో అభివృద్ధి పరిచి బహుళ ప్రచారము చేసియుందెను. 
ఆయన గొప్ప సంగీత ప్రియుడు, ప్రచార నిమిత్తమై ఎన్నో క్యాసెట్లు తయారు చేయించి 
ఉచితముగా బహూకరించెను. 


డి. వెంకటేశ్వర్లు 
డిఫ్యూటి రిజిస్టార్‌ (రిటైర్డ్‌) 
ఆంధ్రా యూనివర్శిటి 





ఆంధ్రా యూనివర్శిటి రిజిస్టార్‌, వైస్‌ ఛాన్సలర్‌ మద్ది గోపాలకృష్ణారెడ్డిలతో 


P17 


కందాక వంశానికి ఆణిముత్యం 


కందాళ వంశానికి ఆణిముత్యమై ఎంతోమంది ఆదరాభిమానాలను చూరగొన్న 
వ్యక్తిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంచి నాయకునిగా, ఆధ్యాత్మిక విషయాలలో 
ద్రష్టగా, జ్యోతిష్య శాస్త్ర దిట్టగా, ఎందరెందరో జీవితాలకు బంధాలను ఏర్పరిచిన 
ఆత్మబంధువుగా, వేదమాత గాయత్రి, లలిత, శివ దేవాలయాల నిర్మాణ రధ సారధిగా, 
ఎన్నో భక్తిగీతాల రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగిన ఓ కాశీ విశ్వనాధా! 
మీరు భౌతికంగా లేనప్పటికీ మీరు చేసిన సేవలు ఆ చంద్రార్మము కొనియాడబడుతూ 
అందరి హృదయాలలో నిలిచిపోతాయి. అటువంటి మీతో వియ్యమొందటం ద్వారా 
మా జన్మలు చరితార్థమయినవి. మీరు మాలో ఎప్పటికి నిలిచిపోతారనీ .... 


రాణి లక్ష్మి నరసింహమూర్తి, సూర్యకుమారి దంపతులు 
ముంగండ 


BEY) 






గో సేవ చేస్తున్న విశ్వనాధం దంపతులు, జ్యోతి 





218 


“నొప్పింపక తానొవ్వక" 


శ్రీ కందాళ కాశీ విశ్వనాధంగారు (విశ్వపతి) నాకు చిన్ననాటి స్నేహితులు. 
బంధువు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలవారు. భగవదారాధనము చాలా ఇష్టము. 
ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకుంటూ అందరికి సహాయపడుతూ, నేను బాసటగా 
వుంటాను అని ధైర్యముగా చెప్పే మనసు కలవాడు. 

గాయత్రీ ట్రస్టు కార్యదర్శిగా ప్రతినిమిషము ఆలయ అభివృద్ధి గురించి 
ఆలోచిస్తూ, వాటికొరకై ప్రణాళికలు వేస్తూ అవిశ్రాంతముగా ఆలయ అభివృద్ధికి 
అహర్నిశలు పాటుపడి అవే ఆలోచనలతో తుదిశ్వాస విడిచి పెట్టారని చెప్పుట అతిశయోక్తి 
కాదు. 

తదుపరి అతనితో నేను స్వయముగా రెండు, మూడు కార్యక్రమములలో 
పాల్గొనుట జరిగినది. 

(1) ధ్వజస్తంభమునకై నర్శీపట్నం దగ్గర [గ్రామములో రైతును కలసి అక్కడ 
సోమిదమాను (చెట్టు)ను గుర్తించి, రైతుతో మాట్లాడి అది కొట్టించి రోడ్డు వరకు ఎడ్ల 
బండి మీద రాత్రి సమయమున నడుచుకుంటూ (7/8 కి.మీ.) వచ్చి తీసుకురావటము 
జరిగినది. అదొక మధురానుభూతి. 
(2) రాజమండ్రి నుంచి ధ్వజస్తంభమునకు కావలసిన రాగి, ఇత్తడి రేకులను 
మేమిరువరము కలసి ఆలయమునకు చేర్చుట మరుపురానిది. 
(3) 1984లో మద్రాసులో సుందరకాండ క్యాసెట్టు రికార్డింగు విషయమై శ్రీ జి. 
ఆనంద్‌ (ప్లే బ్యాక్‌ సింగర్‌) శ్రీ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంగార్లతో మాట్లాడి గానము 
చేయించుట దానికి శ్రీ రామానుజ సూరిగారు (విశాఖ AIR మ్యూజిక్‌ డైరక్టర్‌), సంగీత 
సహకారములందించుట క్యాసెట్లు / సి.డి.లు రూపొందించుట. అదొక మరుపురాని 
ఘట్టము. ఇప్పటికి వారితో తీయించుకున్న ఫోటో, ఆల్బమ్‌లో జాగ్రత్తగా వుంచడమైనది. 
ఇక (ప్రజా కార్యక్రమములు సంగతి చెప్పనక్కర్లేదు. ఎంతోమందిని 
ఆకార్యక్రమములో పాల్గొనెటట్లు చేయుట అతనికి ఆనందము. నొప్పింపక తానొవ్వక 
అన్నట్లు. అందరితో వ్యవహరించుట అనే అతని ఆశయము నెరవేర్చుకొన్న 
మహానుభావుడు. 

ఆ రోజులు మరవురానివి, అవి మరల రావని, రానే రావని బాధపడుతూ శ్రీ 
విశ్వపతిగార్మి ఇంకా ఆయువు వుంటే ఆ ఆలయములను అభివృద్ధి పథంలో 
నడిపించేవారని, దేశమంతటా ఈ ఆలయముల గురించి వ్యాప్తి చేసుండేవారని 
తలచుకుంటూ చింతించుచున్నాను. 

నీలకంఠము, (హైదరాబాద్‌) 


219 


భక్త్స్రాంజలి 


బ్రహ్మశ్రీ కందాళ కాశీ విశ్వనాథం గారితో నా పరిచయం మా పూజ్య 
గురుదేవులు ఐన శ్రీమతి ద్వారం వేంకట వరదమ్మ మరియు శ్రీ ద్వారం 
భావనారాయణరావు గార్ల ఆశీర్వచనంతో జరిగింది. వేదమాత శ్రీ గాయత్రి ఆశీస్సుల 
వలన నేను శ్రీ విశ్వనాధంగారి అనేక రచనలకు యథాశక్తి సంగీత సేవ చేసుకునే 
సద్భాగ్యం కలిగింది. వారికి మా కుటుంబమంటే ఎంతో అభిమానం. వారి నిరాడంబర 
జీవన విధానం, సంప్రదాయ విలువల పట్ల నిష్ట, కార్యాచరణలో అంతులేని సహనంతో 
కూడిన నిబద్ధత ప్రతీ ఒక్కరికీ ఆదర్శప్రాయం. వార్తాప్రతులలోని వార్తలకు సైతం స్వర 
నిర్దశం చేయగలిగినవాడే నిక్కమైన సంగీత దర్శకుడు అని వారి అభిప్రాయం తెలిపారు. 
అది నిత్యసత్యం. మా తల్లిగారు పరమేశ్వర్యైక్యం చెందిన తరువాత ఆమె సంస్మరణలో 
ఒక ఆధ్యాత్మిక సంగీత సిడిని అంకితమిచ్చి నివాళి అర్పించారు శ్రీ విశ్వనాధంగారు. 
వారు చిరంజీవి. ప్రాతఃస్మరణీయులు. సదా ఆదర్శప్రాయులు. భక్తి, సంగీత, సాహిత్య 
లోకాలకు వారు చేసిన సేవ హిమపన్నగ స్థాయికి చెందినది. మా కుటుంబానికి 
ఎల్లప్పుడూ వారి ఆశీస్సులను కోరుతూ వారికి ఎల్లవేళలా తోడుగా నిలిచిన వారి 
ధర్మపత్నిగార్కి కుమారులు శ్రీ శ్రీనివాసుగారికీ, మరియు వారి కుటుంబ సభ్యులకు 
మా శుభ అభినందనములూ, శుభాకాంక్షలూ అందజేస్తూ 

అమ్మ సేవలో 
మీ ద్వారం వేంకట కృష్ణగణేశ త్యాగరాజు 


సుందరకాండ 


క్యాసెట్టు రికార్డింగ్‌ 


సందర్భంగా... 
నీలకంఠం 
ఆనంద్‌ 
బాలసుబ్రహ్మణ్యం 
రామానుజసూరి 
విశ్వనాధం 





220 


సోదర బంధం 


1990 నుంచి నాకు విశ్వనాథం గారితో పరిచయం. 

నాకు ఆరోగ్యం సరిగాలేనప్పుడు ఆయన ఆధ్యాత్మిక భావాలతో నాకు ధైర్యం 
వచ్చింది. ఆయన దగ్గర కూర్చుంటే కాలం తెలిసేది కాదు. 

కళ్ళేపల్లి రేగలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నన్ను ఆహ్వానించేవారు. 
నేను తప్పకుండా హాజరు అయ్యేవాడిని. 

మా ఇంట శుభకార్యాలన్నీ ఆయన ముహుర్తాలతోనే, ఆయన సలహాల మీదే 
నడిచేవి. మా మనుమలు శ్రీరామ వాగ్మి, వంశీల అక్షరాభ్యాసం, ఉపనయనం మా 
ఇళ్ల గృహప్రవేశాలు, లక్ష వత్తుల నోము, వివాహము, షష్టిపూర్తి కార్యక్రమాలు నా 
మనుమరాలు “చిన్మయి” బాలసార అన్నీ ఆయన సలహామీద ఆయన పెట్టిన 
ముహూర్తాలలో జరిగాయి. 

మా మధ్య సోదరబంధం ఏర్పడింది. ఆయన మనసు చాలా మంచిది. 
ఎటువంటి భేషజాలు లేవు. ఇప్పుడు ఏ శుభకార్యానికి ముహూర్తం కావాలన్నా ఎక్కడకో 
పరుగెత్తాల్సివస్తోంది. ఇది చాలా లోటుగా ఉంది. ఆయన చేసిన సేవలు మరువలేనివి. 
మా ఇంటికి వచ్చిన బంధువులను కూడా కళ్ళేపల్లి రేగకు తీసుకువెళ్ళారు. సోదరా 
అని పిల్చుకునే ఆ వ్యక్తి లేని లోటు ఎవరూ తీర్చలేనిది. 
శిష్టా రామకృష్ణ మూర్తి, M.౪.P. 


¥ 





ఎమ్‌.వి.పి. కాలనీలో ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట చేసిన సందర్భంలో 


221 


“విశ్వనాధుడు 


మానవత్వం కవితల్లో కాపురం ఉండే రోజుల్లో, 
మానవత్వం ఉపాన్యాసాల్లో ఉండిపోయే రోజుల్లో, 
జగన్నాథకవి తాతకు జగము మెచ్చే సంతానం, 
రత్నాల మామ్మకి రత్నంలాంటి కొడుకు విశ్వనాథం. 


ఆదిలో అరకొర జీతం, కాని అందరికి ఊతం. 
చాలి చాలని అద్దెకొంప ఊరందరికి ఆశల గంప 
తన చిరునవ్వు మాటున దాగిన కష్టాలెన్నో 
గుండె ధైర్యంతో ఎదుర్కొన్న యిబ్బందులెన్నో 


తన యింట్లో వందలమందికి కాన్సులు 
తనకు లేదు పాన్సులు 
తన చేతి మీద వేలమందికి వైద్యం 
తన జబ్బుకి లేదు వైద్యం 
స్వంత పని కొంత మానుకోమంటే 
పూర్తిగా మానుకునేవాడు 
ఎంతోమందికి పెళ్ళిళ్లు చేయించి 


తాను ఉపవాసం చేసేవాడు 
కాకితో కబురంపితే ప్రతీకష్టానికొచ్చేవాడు 
ఫోనులో ఏ పని చెప్పినా చేసేవాడు 
ప్రతిరోజు పదిమందికి పట్టెడన్నం పెట్టేవాడు 
పట్టుపంచలే కాక కట్టుకున్న పంచె యిచ్చెడివాడు 
సహాయసహకారాలతో పాటు ఇచ్చాడు సొమ్ములు 
ఎందరో అంతిమయాత్రల్లో పట్టాడు పాడి కొమ్ములు 


ఇదంతా మానవసేవ అయితే ... 
మాధవ సేవలోని మురిపించాడు. 


222 


కన్నతల్లిని పిన్నవయస్సులో పోగొట్టుకున్నా 
అమ్మవారిని చివరిదాకా సేవించాడన్నా 
ఆధ్యాత్మిక సాధనలో రచించిన భక్తి పాటల రాశి 
తెలుగు వాజ్మయంలో విశ్వానికి వాళి 
భావగాంభీర్యతతో పెల్లుబికిన మాటలు 
గానానుకూలతో ఏర్పడ్డాయి పాటలు 


స్వగ్రామంలో వేదమాత గాయత్రీని నెలకొలిపి 
ఊరికే పేరు తెచ్చాడన్నా ఊరిపేరు మార్చాడన్నా 
లలిత (త్రిపుర సుందరికి నెలవు 

ఊరిలో సహస్ర లింగాత్మక సదా శివులు కలవు. 


ఇన్నింటికి తోడూ నీడా ఉన్న “కాంతం” 

ఎలా అవుతుంది ఏకాంతం? 

అదిగో మా చిన్నాన్న ఇక్కడే ఉన్నాడు 

గాయత్రి గుడి మెట్టు మీద, లలితమ్మ గుడి గట్టు మీద 


నక్షత్రాల చెట్ల నీడన, యాగశాల జ్వాలలో 
తటాకం నీటి బొట్టులో, గోశాల గోవుల గిట్టల్లో 


ఆయన కాంతానికే నాథుడు కాదు 
అనాధలకూ నాధుడు 
అందుకే అయ్యాడు “విశ్వనాధుడు. 


K.Ch.A.V.S.N. Murty (బాబు) 
ఛార్జెడ్‌ అకౌంటెంట్‌ 


223 


జగమెరిగిన మహా మనిషి 


ఆంధ్రాయూనివర్సిటీలో రిజిష్ట్రార్‌ ఆఫీస్‌లో 8.50. సెక్షన్‌లో గుమస్తాగా చేరి, 
ఆఫీస్‌ సూపరింటిండెంట్‌గా స్వచ్చంద పదవీ విరమణ చేసిన శ్రీ కందాళ కాశీ 
విశ్వనాథంగారు జగమెరిగిన మహామనిషి తమ స్వగ్రామమైన రేగ గ్రామంలో శ్రీశ్రీశ్రీ 
గాయత్రీ, లలితా సదా శివాలయములను నిర్మించి, తమ ఆశయమును సాధించుకున్న 
కార్యసాధకులు. తమ చివరి ఊపిరి వున్నంతవరకూ గాయత్రీ, లలితా మరియు 
సదాశివుని సేవలోనే తమ జన్మను తరింపజేసుకున్న పుణ్యమూర్తి. కార్యదర్శిగా గాయత్రీ 
మాతను సేవించి, తమ జీవితమును భక్తి పూర్వకంగా అమ్మవారి పాదపద్మములకు 
అర్పించుకున్న కీర్తిశేషులు. ఈ పదార్థవాద ప్రపంచంలో ప్రతి ఒక్కరి మదిలో భక్తి 
కుసుమాలను పూయింవజేసి, ఆధ్యాత్మిక జీవితమే మనిషికి అత్యున్నత శ్రేష్టమైన 
జీవితమని (త్రికరణ శుద్ధిగా భావించి, కర్తవ్య పాలన, విధి నిర్వహణ గావించిన 
కర్మయోగి. కవిగా ఆయన వ్రాసిన గాయత్రీ మాత పాటలు ప్రఖ్యాతి చెందినవి. వివిధ 
ఎలక్షానిక్‌ మాధ్యములను కళ్ళేపల్లి రేగ గ్రామానికి రప్పించి, యావత్‌ ప్రపంచానికి 
దేవాలయముల ప్రాశస్యమును ప్రచారం చేసిన సిద్ధ పురుషులు. ఆయన ఆధ్వర్యంలో 
అనేక ఉచిత ఉపనయమన మహోత్సవాలు, శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకము, 
గాయత్రి యజ్ఞాలు నిర్వహించినారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. శ్రీశ్రీశ్రీ గాయత్రీ, 
లలితా సదా శివాలయములకు ఆయన చేసిన సేవ మరువలేనిది, మరువరానిది. 
ఆయన లేని దేవాలయ నిర్వహణ ఊహించుటకు సైతము కష్టమైన విషయము. శ్రీ 
కాళీ విశ్వనాథంగారికి బావమరిదిగా నేను హృదయ పూర్వకంగా, భక్తి పూరిత మనసుతో 
ఆయనను గూర్చి నాకు తెలిసిన విషయములు వ్రాయుట అంటే “చంద్రునికో నూలు 
పోగు” సమర్పించుకున్నట్లుగానే నేను భావించుచున్నాను. 


ఇట్లు 
మంథా వేంకట రమణమూర్తి (రమణాజీ) 
రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ 


అనకాపల్లి 


224 


విశ్వనాధం గారు నాకు విశ్వపతి చిన్నాన్న. నాకు విశ్వం గురించి తెలిపారు. 
మంచి మానవత్వపు విలువలతో జీవించారు. 1965లో నాన్న చనిపోయేసరికి 
అందరము చిన్నవారమే. 1970లో 12వ తరగతి పాస్‌ అయి బి.ఎ.లో చేరిన నాటికి 
చిన్నాన్న యూనివర్శిటీలో ఉద్యోగంలో ఉండడం వలన మేము ధైర్యంగా చిన్నాన్న 
అండదండలతో ఉన్నాము. వాళ్ల ఇల్లు ఒక పుష్పక విమానం వంటింది. ఎంతమంది 
వచ్చినా, రమ్మనమని ఆహ్వానించే ఆ దంపతులు నిజంగా పార్వతీ పరమేశ్వరులే. 
అలాంటి ఇల్లు, అలాంటి దంపతులను మరలా చూస్తామా? 


1975 నవంబరు 2వ తేది. ఆరోజు అట్ల తదియ కావడంతో నేను ఎక్కడకో 
వెళ్లి వచ్చేసరికి, పదమ్మా అని బి.ఈడి. కాలేజికి తీసుకువెళ్లి 250 రూ॥ ఫీజు కట్టి 
జాయిన్‌ చేసారు. 1990లో నా కూతుర్ని కొటక్‌ స్కూలులో చేర్చి అమ్మామా దగ్గరలో 
ఉంటే నీ పిల్లలని మేము చూసుకుంటాము అని నాకు చెప్పేరు. మంచికి, చెడుకు 
అన్ని అవసరాలకు అన్ని సందర్భాలలోను సలహా చేసేది చిన్నాన్నై నా కూతురు సుధా 
స్వవ్న అంటే ప్రాణం. తనకి పెండ్లి సంబంధం కుదిరిన తరువాత, అమ్మా ఎక్కడయినా 
సరే వీల్‌ ఛైర్‌లో వచ్చి అయినా అక్షింతలు వేస్తాను అన్నారు. నీకు అమ్మ అన్నీ బాగుగా 
చూస్తుంది అన్నారు. కానీ విధి వంచన వలన నా కూతురి వివాహము నాటికి చిన్నాన్న 
భౌతికంగా లేరు. కానీ ప్రతి సందర్భములో లేచిన నుండి పడుకునేవరకూ తాను 
గుర్తుకు రాని రోజు లేదు. ఉండదు కూడా. 

(చిన్న అన్నపూర్ణ 





శ ఆ ఖై 


225 


శ్రీ కె.కె. విశ్వనాధంగారు మాకు జ్ఞానం వచ్చిన దగ్గరనుండీ విశ్వపతి 
చిన్నాన్నగా మాకు ఆప్తులు. 1974 సం॥లో మా వివాహం జరిగింది. అప్పటి నుండీ 
మేమిద్దరం విశాఖలో ఉంటున్నాము. ప్రతీ ఆదివారం సాయంత్రం, పండుగ దినాలలో 
చిన్నాన్నగారింటికి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం. అల్లుడు, అమ్మాయి వచ్చారు అని ఆయన 
చూపిన అప్యాయత, చేతలలో ఆదరణ 388 సం॥లు పాటు నిరంతరంగా సాగింది. 
మా చదువు విషయంలో ఎంతో (శ్రద్ధ చూపించి, మేము ఆంధ్రా యూనివర్సిటీలో 
పి.జీ. పూర్తయ్యే వరకు చాలా సహకారం చేసారు. విశ్వపతి చిన్నాన్న అని తలచుకోగానే 
ఎల్లప్పుడూ పెదాలపై చిరునవ్వుతో, కళ్ళల్లో ఆప్యాయత కురిపిస్తూ, చేతలలో ఆదరణ 
చూపించే ముఖమే గుర్తుకు వస్తుంది. ఈ రోజు కూడా మేము ఆయన మాతోనే 
ఉన్నారని భావిస్తున్నాము. 


అమలా నరసింహం 


సింహాచలం 





He | నే IY 
ల్‌ "59 
£ వు ట్ర ౧లో 


సహస్ర కుంభాభిషేకం సందర్భంలో 


226 


నన్ను గైడ్‌ చేసిన మా చి(న్నాన్న) 


1966 సం|॥|రములో ఒక రోజు మధ్యాహ్నం 2 గం॥లకు మాజీ పార్లమెంట్‌ 
సభ్యులు తిలక్‌ పెద్దనాన్నగారింట్లో (కమ్మరిల్లు) గోడ అద్దం దగ్గర నుంచుని తలదువ్వుకొని, 
మీసం దువ్వుకొంటున్న సమయంలో ఆయన వెనుక నుంచుని, నేను కూడా నీతో 
వస్తాను చిన్నాన్న అన్నాను. ఎక్కడకి అనుకొన్నావు. మన ఊరు, కళ్ళేపల్లి రేగ. మీ 
అమ్మను అడిగి రా! మా అమ్మని అడిగితే వెళ్ళమంది. అప్పుడు నాకు 6 సం॥లు. 


విజయనగరం దేవరాపల్లి బస్సులో ముసిరాంలో దిగి ఒక చేతో సంచి పట్టుకొని, 
ఇంకో చేత్తో నా చెయ్యి పట్టుకుని ౩ మైళ్ళు నడిపించారు. 


అలా చేరువయిన నన్ను, నా కూతురు పెళ్ళి చేసేవరకు, అంటే నా జీవితంలో 
ముఖ్యమైన ఘట్టాలు, చదువు, ఉద్యోగం, రేడియో ప్రోగ్రామ్‌లు (గిరిజనులతో), ఒడుగు, 
పెళ్ళీ, ఇల్లు, అయ్యప్ప పుస్తకం, అయ్యప్ప గుడిలోని ముఖ్యమైన కార్యక్రమములు, 
ఏదైనా సరే ఆయన గైడ్‌ చేయకుండా నా జీవితం లేదు. 


అలాంటి వ్యక్తి చెప్పా చెయ్యకుండా చెయ్యి వదలి సుదూర ప్రాంతాలకి, 
భౌతికంగా వెళ్లిపోయినా నా (మా) హృదయాలలో ఆయన ఎప్పటికీ ఉంటారు. 


సాయిబాబా - గురుస్వామి 
విజయనగరం 





- ఆ 
తా 


కుటుంబ సభ్యులతో విశ్వనాధం దంపతులు 


227 


“ఘను డు 


విశ్వపతిగారు నాకు చిన్నాన్నగారు, కానీ అన్నయ్య కంటే ఎక్కువ. అన్నా 
చెల్లెలు వలె మేము పెరిగాము. పరోపకారం చేయటంలో ఆయనకు ఆయనే సాటి. 


అలాంటి ఉపకారాలు అందుకొన్న వారిలో మా కుటుంబ సేన కూడా ఉంది. 
తన చెల్లె, తమ్ముల్ల చదువులు, వివాహాలు, ఆయన చేతిమీదనే జరిగినవి. సోదరులిద్దరు 
ఆయన గీచిన గీత దాటరు. అక్క చెల్లెళ్లతోపాటు వారి బిడ్డల వివాహాలు లాంటి 
బాధ్యతలు పూర్తి అయ్యేసరికి ఉద్యోగ విరమణ సమయం వచ్చింది. 


అంతకుముందే కొద్ది, కొద్దిగా కదిలే గాయత్రి, నిలువెత్తు దర్శనం ఇచ్చింది. 
నా సంగతి ఏమిటి? అని అడిగింది. ఇక అమ్మవారే ప్రపంచం, మరేది చూడలేదు, 
వినలేదు, మాట్లాడలేదు. గాయత్రి గుడి శ్రీరామకృష్ణ తాతగారి కల. వారి కుమారులు 
శ్రీరామలింగేశ్వరుడు, శ్రీ సూర్యనారాయణగారు మొదలు పెట్టి ఒక స్వరూపమునకు 
రాగా ఇంకను చాలాపని ఉన్నదని విశ్వపతి సహాయము కోరగా, విశ్వపతిగారు, 
శ్రీనివాసుగారు మరికొందరు భక్తకోటి అన్యోన్య సహాయ సహకారములతో పంచముఖ 
గాయిత్రిదేవి విశ్వరూపము దాల్ఫినది. 


గాయత్రి గుడికి అనుబంధంగా యాగశాల, ధ్యానమందిరం, కుంకుమ పూజ 
మండపము, భోజనశాల, నిత్యాన్నదానశాల, అతిధిగ్భహ సముదాయము, అలసిన 
భక్తులకు సేద తీర్చుటకు రారా రమ్మని పిలిచే పూల మొక్కలు, గోశాల, నక్షత్రవనం, 
సాంబశివుడు, లలితా కూటమిలతో కూడిన అద్భుతమైన ఆలయము, పచ్చటి చేల 
మధ్య నల్లని నీళ్లతో అందమైన కొలను. పరిశరాలు చూడగానే ప్రపంచాన్నే కాదు 
తన్ను తాను మర్చిపోవాలి. అంత అందమైన ప్రపంచం మనకందించిన మహానుభావుడు 
విశ్వనాధంగారు ఎక్కడ? 


వారి పూర్వీకుల సాహిత్యం అచ్చు వేయించి సి.డి. రూపంలో మార్చి రేడియోలో 
టి.వి.లో ప్రసారమయ్యేటట్లు చేసిన ఆయన ధన్యజీవి. 


తాత తండ్రుల ఆస్థి అంతయు విశ్వనాధం (విశ్వపతి) గారే కైవసం 
చేసుకున్నారు. ఆ ఆస్థి ఇంకెవరికి అందలేదు. అవి ఈయనకే స్వంతం. అదే కవిత్వం. 
తాతగారి మూట ఇప్పుకొన్నారు. అందులో అక్షరాలు చక చక తనకు కావలసిన 
పద్ధతిలో సర్జుకొన్నారు. 


228 


సాహిత్య పుష్పాలతో తాత, తండ్రులను మించిన ఘనుడయ్యెను. దేవాలయ 
వైభవము, విశిష్టత టి.వి. ఛానల్సు ద్వారా ప్రపంచమునకు పరిచయం చేసెను. 


ఇంక సంఘసేవ, స్వపర భేదం లేకుండా ఎంతోమందికి ఎన్నో సహాయాలు 
అందించేరు. పెళ్ళీ సంబంధములు కుదుర్చుట, ఉద్యోగములు వేయించుట, విద్యార్థులకు 
స్మాలర్‌షిప్‌లు ఇప్పించుట, కొందరి దీన జనులకు బ్రతుకు తెరువు చూపుట, కలహములు 
తీర్చి ఆలుమగలను కలుపుట మొదలయిన పనులు చిరస్మరణీయం. గాయిత్రి గుడి 
కట్టుట వలన ఎంతోమంది ఆ గుడి నాశ్రయించుకుని జీవిస్తున్నారనుటకు సందేహము 
లేదు. అతడు చేసిన గొప్ప పనులు ఎన్నెన్నో చెప్పాలి. మింటి చుక్కలు నేలమీద నీటి 
బిందువులు లెక్కపెట్టగలమా! అతడు చేసిన ఘనకార్యాలు మాకు తెలియనివి ఎన్నో? 
అందుకే చాలామంది ఆయన్ని దేముడిగా భావిస్తారు. (దేముడు మనిషి రూపంలో 
మాత్రమే కనబడతాడు కాబట్టి) ఈరోజు గుడి వద్దకు వెళ్ళితే ప్రతి అంగుళం విశ్వపతి 
పలకరించినట్లే ఉంటుంది. అందుకే అతను ఘనుడు. అన్నింటికి కృతజ్ఞతలుగా ఏమిచ్చి 
బుణం తీర్చుకోగలము. 


ఆతని వెన్నంటి అనుకూలవతి అయిన భార్య కాంతం, కుటుంబ సభ్యుల 
సహకారములు ఎప్పుడూ ఉందేవి. 


వారి కుటుంబ సభ్యులకు ఆళ్ళీసులు. విశ్వపతి చిన్నాన్నగారి ఆత్మకి శాంతి 
కలుగవలెనని ఆసదానందుడ్ని వేడుకుంటున్నాను. మాకు ఆతనిపై అభిప్రాయాలు 
వ్రాయుట అనే అవకాశాన్ని ఇచ్చిన ఆతని కుమారుడు శ్రీనివాస్‌కు సర్వదా కృతజ్ఞులము. 


ఇట్లు 
అన్నపూర్ణ, హైదరాబాద్‌ 


ణ 


సుబ్బారావు, పార్వతి 
శ్‌ పుణ్య దంపతులు. వీరింట 
# అతిధిలేని రోజు లేదంటే 
4 అతిశయోక్తి కాదు. ఒకరికి 
తెలియకుండా ఒకరు 
ఇ | రెండు రోజుల తేడాతో 


f ఫి ఒకే గదిలో మరణించడం 


% 


క్ర 
y 


విశేషం 





~.! 
te 


229 


నా మనసులోని మాట 


మానవసేవ మరియు మాధవసేవ అనే రెండు కడవల కావడిని తన భుజ 
స్మందాలపై వేసుకొని తన జీవిత భారాన్ని తొణికిసలాడకుండా కడవరకూ కొనసాగించిన 
మహావ్యక్తి శ్రీ కందాళ కాశీ విశ్వనాధం. 


2007వ సంవత్సరంలో ధ్వజస్తంభం పునః ప్రతిష్టలో భాగంగా నర్సీపటానికి 
35 కిలోమీటర్ల దూరంలో ఉన్న విప్పలపాలెం గ్రామాన్ని రెండు పర్యాయములు 
సందర్శించి, మొక్కవోని దీక్షతో సోమిదమాను నరికించి, కే.డి. పేట బొడ్డేరు వాగు 
అవతలి ఒడ్డునుండి ఇవతలి ఒడ్డుకు తరలించే సమయంలో ప్రాణాలను సైతం 
లెక్కచేయకుండా (ట్రాక్టర్‌కు కట్టిన సోమిదమాను ఆ నీటి ప్రవాహమునకు దిశమారి 
జారిపోయినది) భగీరధ ప్రయత్నంలాగా అత్యంత వేగముగా నీటి ప్రవాహమును 
దాటుతూ “తమ్ముడూ! అంతా అమ్మే చూసుకుంటుంది, అమ్మే మనల్ని రక్షిస్తుంది” 
అని అంటూ తన ప్రగాఢమైన నమ్మకంతో సోమిదమానును రేగ గ్రామమునకు 
చేరవేయుటలో కనపరచిన పట్టుదల, కార్యదక్షత గాయత్రీ మాతపై తనకున్న అపారమైన 
భక్తి ప్రపత్తులను, విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. 

2011 అక్టోబరులో నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన 
శుభసమయంలో తన అనారోగ్య పరిస్థితిని మరచి, “తమ్ముడూ! తుని రైల్వేస్టేషన్‌లో 
దిగి, నీకు ప్రభుత్వంవారు ఇచ్చే ప్రభుత్వ వాహనంలో నీ ఆఫీసుకి వచ్చి నిన్ను ఆఫీసర్‌ 
హోదాలో చూడాలి” అని తరచూ అనే, వారి చిరు కోరిక నెరవేరకమునుపే తన జీవన 
ప్రయాణం ముగిసిందన్న వార్త (జనవరి 31, 2012) విని తీవ్రంగా మనస్తాపం 
చెంది నేటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు పదోన్నతి వచ్చిందని మహదానందించిన 
వారిలో అగ్రస్థానం విశ్వపతి అన్నయ్యదే. 


“పరోపకారార్థం ఇదం శరీరం” అనే నానుడికి శతశాతం ఒక ఉదాహరణ 
విశ్వపతి అన్నయ్య జీవితం. 


కందాళ శివప్రసాద్‌ 
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అ(గ్రికల్చర్‌ 


అ 


230 


“నా కళ్ళు” 


నాకు 1962 వప్రియల్‌లో నా మామయ్య సుబ్బారావుగారి ఇంటిలో ఉన్నప్పటి 
నుండి విశ్వపతితో పరిచయం. నేను, తను కలసి విజయనగరం M.R.A. కాలేజిలో 
౧.౮.0. చదివాము. తనకి లెక్కల్లో ఎప్పుడూ 100శాతం మార్కులు వచ్చేవి. నాకు 
లెక్కల్లో కలిగి సందేహాలను తన దగ్గర అడిగి నివృత్తి చేసుకొనేవాడిని. ఇద్దరమూ 
కలసి సినిమాలు చూసెడివారము. ముందూ మా ఇద్దరిదీ స్నేహబంధం. తరువాత 
మా చెల్లి “సూర్యకాంతం”ను తనకి ఇచ్చి వివాహము చేసి స్నేహబంధాన్ని 
అనుబంధముగా చేసుకున్నాము. తరువాత నుండి నాకు ఏవిధమైన సమస్యలొచ్చినా 
“బావా” అంటూ చెప్పేవాడిని. వయసులో నాకన్నా రెండేళ్ళు చిన్నవాడైనా సమస్యలని 
సులువుగా పరిష్మరించేవాడు. మా అబ్బాయిల వివాహ విషయాల్లో కూడా అన్నీ తానై 
ముందుకు నడిపించాడు. 2006లో నాకు ఆరోగ్యపరంగా చాలా సీరియస్‌ అయినపుడు, 
ఆయన దగ్గరుండి నా పిల్లలకు ధైర్యం చెప్పి నా వెన్నంటి వుండి, నేను కోలుకునేవరకు 
అతను చేసిన సహాయం మరువలేనిది. మా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య 
సమస్యలు తలెత్తితే మాకు డాక్టరు కన్నా ముందుగా గుర్తుకు వచ్చేది మా బావే. 
ఎందుకంటే బావకు అందరూ డాక్టర్స్‌ తెలుసు. బావ ఏ డాక్టర్‌ దగ్గరకు వెళ్ళమంటే ఆ 
డాక్టర్‌ దగ్గరకే వెళ్ళేవాళ్ళము. ఇంక ఆధ్యాత్మికంగా ఆయన గురించి చెప్పేదేముంది? 
ఆయన ఆధ్యాత్మికంగా హిమాలయాలంత ఎత్త్తుకెదిగిన వ్యక్తి. మా బావ నాకు 
జ్ఞానేంద్రియాలలో ఒకటైన “కళ్ళు”తో సమానం. అటువంటి కళ్ళను నేను ఇప్పుడు 
పోగొట్టుకున్నాను. ఈ విషయం తలచుకుంటే మనసు బాధతో నిండిపోతున్నది. మా 
బావ ఆ ఈశ్వరసన్నిధికి చేరాలని ఆశిస్తున్నాను. 

M.V.G.S.N. మూర్తి (వేణు) 





నామాట 


నాకు కాశీ విశ్వనాధం చుట్టమే కాని సోదర సమానులు. శ్రీ వేదమాత 
గాయత్రీ ఆలయము మరియు శ్రీ లలితా దేవి దేవాలయముల నిర్మాణము చేయుటలో 
ముఖ్యపాత్ర పోషించారు. అక్కడ పూజల విషయంలో కాని, దైనందిన జీవితములో 
కూడా (ప్రతివారికి సహాయ సహకారములు అందించుటలో ముందుగా వుండేవారు. 
ఆయన చిన్న కవిగా ఎన్నో పుస్తకములు దైవ సంబంధమయినవి సరళభాషలో అందరూ 
ప్రార్థించుకొనే రీతిలో వ్రాసి అందించారు. కుటుంబపరంగా, పెద్దకొడుకుగా, వారి 
తమ్ముళ్ళ ఇద్దరినీ వృద్ధిలోకి తీసుకొని వచ్చి ప్రయోజకులను చేసి వారి ధర్మాన్ని 
నిర్వర్తించారు. 

తన కుటుంబంలో కొడుకు, కూతురుని ప్రయోజకులుగా చేసి సంఘంలో 
ఒక స్థానం కల్పించి, వారి గౌరవంను చాటుకొన్నారు. ఇక చుట్టాల విషయంలోకూడా, 
వారి కుటుంబపరంగా ఉండే సమస్యలను తెలియ చెప్పి, దైవ కార్యములు చేయించి, 
వారికి దోష పరిహారం చూపి ముందుకి నడిపించారు. నేడు నేను ఎమ్‌.వి.పి. కోలనీలో 
స్వంత గృహం నిర్మించుకొని ఉన్నానంటే ఆయనే కారణం, నా చిన్న కొడుక్కి పెండ్లి 
విషయంలో ఆయన చేసిన సేవలు మరువ లేనివి. 


ఇలా నా విషయంలో, కుటుంబపరంగా చాలా చేదోడు వాదోడుగా వుండి 
నన్ను అప్యాయంగా చూశారు. నేను వారిని మరచిపోలేకపోవుచున్నాను. జీవితపరంగా 
కాశీవిశ్వనాధం ధన్యజీవి. వారి ఆత్మ ఈశ్వర సన్నిధి చేరునని ఆశిస్తూ ... 


వయస్సులో 


అరవై సంవత్సరాల || 
వయస్సులో 





232 


అలుపెరగని వ్యక్తి 


విశ్వనాథంగారి కోడలు లలిత, నాకు చెల్లెలు. ఆమె వివాహం అయినప్పటి 
నుంచి నాకు ఆయన పరిచయం. 


భగవదారాధన చేయాలంటే ఆశక్తి ఉంటుంది. కానీ ఉద్యోగబాధ్యతలు, 
కుటుంబ బాధ్యతల వలన కుదరదు. భక్తి, శుచి ఉంటే ఏ సమయంలోనైనా, ఎక్కడైనా 
భగవన్నామ స్మరణ చేయవచ్చు అని విశ్వనాధంగారు చెప్పడంతో, నాకు కొండంత 
ధైర్యం వచ్చినది. అప్పటి నుంచి నేను విశాఖపట్టణం నుంచి దేవరాపల్లి స్మూలుకి 
వెళ్ళేటప్పుడు ప్రయాణంలో విష్ణు సహస్రం), “సాయి లీలా మృతం” చదివేదానిని. 
'సాయి లీలామృతం” ఆయన కలం నుంచి జాలువారిన అమృతం. అప్పటి నుంచి 
ఇప్పటి వరకు నను చదువుతున్నాను. బాబా జీవిత చరిత్ర సంక్షిప్త రూపంలో ఉంటుంది. 
ఆయన పరోపకార తత్వం ఎంతో నచ్చింది. కులమతాలకతీతంగా, ధనిక, పేద తేడా 
లేకుండా తన చేతిలో ఉన్న సహాయం మాట రూపంలో కాని, ఆర్థికంగా కాని చేసేవారు. 
అలుపెరగక పనిచేసిన వ్యక్తి, 

గాయత్రీ దేవి, లలిత ఆలయాలని ఎంతో శ్రమకోర్చి అభివృద్ధి పరిచారు. 
ఎంతో పట్టుదలతో నిధులను సమకూర్చి దేవాలయాలని ఉన్నతంగా నిలబెట్టారు. ప 
గ్రహదోషాలు ఉన్నా సూక్ష్మంలో ఉపశమనం చెప్పేవారు. 


రాణి (శిష్టా) సుభద్ర 





కతు SS 
మనుమలు సవితా విశ్వనాధ్‌, విశ్వకాంత్‌తో . 


233 


సర్వేజనాః సుఖినో భవంతు 


శ్రీ కందాళ కాశీ విశ్వనాథంగారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక 
వ్యక్తిగా జనియించి శక్తిగా ఉద్భవించి, లోక కళ్యాణార్థమై తపించి శ్రమించిన కార్మికుడు. 


మా నాన్నగారు చనిపోయినప్పటినుండి మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద 
దిక్కుగా ఉండేవారు. మా అమ్మ చాలా సార్లు చెప్తూ ఉండేది, డాడీ చనిపోయినప్పుడు 
మామయ్య కర్మకాండలకు కావలసిన ఆర్థిక సహాయం అందించారు అని. అప్పుడు 
నేను, తమ్ముడు చాల చిన్న పిల్లలం. 


అలాగే మా నాన్నగారి ఉద్యోగం అమ్మని తీసుకోమని ప్రోత్సహించారు. పిల్లలు 
ఇంకా చిన్నవాళ్ళు, వాళ్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అని మా అమ్మకి చెప్పి 
పరోక్షంగా మా కుటుంబ ఉన్నతిని ఆకాక్షించారు. 

నన్ను 8.0.&. చదవమని ప్రోత్సహించి, నాతో పాటే కౌన్సిలింగ్‌కి వచ్చి అది 
అయ్యేంతవరకూ అక్కడే ఉండి ఒక పేరెంట్‌ పిల్లలపైన చూపించే శ్రద్ధని నా పైన 
ఉంచి చాలా కాలం నా గార్జియన్‌గా కూడా వ్యవహరించారు. 


ఎన్ని నోములు చేసి ఉన్నదో ఆ జగన్మాత లలితా దేవి ఇటువంటి పుత్రుడిని 
కనడానికి, ఆ బుణం తీర్చుకోడానికే అన్నట్లుగా ఆ అమ్మని తన అక్షరాలతో లాలించి 
తన భుజస్మంధాలపై మోసి సేవ చేసి తరించారు. 


అత్యుత్యాహముతో అపారమైన ఆత్మవిశ్వాసముతో ఈ తాత్త్వికుడు నడయాడిన 
ఈ ఇహ లోక ప్రపంచములో ఈ స్నేహశీలి నాకు “మామయ్య” కావడం నా పూర్వ 
జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. 


సన్ఫుంగ। లాని భవంతు 


ఎమ్‌.పి. వ్యాఘ్రేశ్వరుడు 


234 


స్వర్ణీయులు కందాక కాశీ విశ్వనాధం గురించి 


విశ్వ లోక పరాయణుడు, అందరివాడు, ఆదర్శవంతుడు కీర్తి ప్రతిష్టలుగలవాడు, 
కార్యసిద్ధీశ్వరుడు, తపో సిద్ధుడు, కామ్యార్థ సిద్ధిగలవాడు, వాక్‌ చైతన్యం గలవాడు, 
కార్యాచరణసిద్దుడు, పలు గ్రంధములు పఠించినవాడు, దేవీ శ్రీ వేదమాత గాయత్రీ, 
లలిత అనుగ్రహ సిద్ధీశ్వరుడు, నిరంతరము (గంధ పఠనము చేయువాడు కాశీ 
విశ్వనాధం. విద్యావంతులకి, యోగీశ్వరులకి, మునీశ్వరులకి, ఆదర్శవంతుడు, “అష్టాదశ 
పీఠాదులు జయించిన శంకరాచార్యులు ఎంతో యీ విశ్వనాథుడు అంతే”. 


రచనల ద్వారా తండ్రి కీ.శే. జగన్నాధ కవిని మించిన తనయుడు. 


గాయత్రీ విగ్రహ ప్రతిష్ట నాటి నుంచీ నేటి వరకూ ధ్వజస్థంభ ప్రతిష్టలు, 
కుంకుమ పూజామందిరం, అన్నదాన సత్రము, శాశ్వత యాగ శాల, శాశ్వత అఖండ 
దీపారాధన, అతిథి గృహములు, గోశాల, ధ్యాన మందిరము, నక్షత్ర వనము, నవగ్రహ 
వనము, పుష్కరిణి, సాంగావరణ సహిత సహస్ర లింగాత్మక సదాశివ ఆలయము, 
మణిద్వీప వర్ణనలో అమ్మవారు ఉన్నట్లుగా లలితా దేవి, విగహముల ప్రతిష్ట చేసిన 
ఘనుడు విశ్వనాధం. నిత్య ప్రసాదము మరియు నిత్య అన్నదానము ఏర్పాటు చేసిన 
వ్యక్తి. 

చిలం గొట్టంలోని 

గంజాయికి అర్థముంది. బిక్షగాడి పాత్రలోని 

గంజికి అర్థముంది, కాని నా జీవితాన్ని 

అర్థం, పరమార్థం చూపినది విశ్వనాధథుడే! 


అనుక్షణం నీరూపమే, అనుక్షణం నీ మాటలే, అనుక్షణం న స్మరణే, అనుక్షణం 
నీ చేతలే ॥ 


ఉంటే తిను, లేకుంటే పస్తు పడుకో, పస్తుపడుకొని అయినా అమ్మసేవ చేయు. 
నీవే బాగుంటావు. పెద్దవాడ్ని చెబుతున్నాను అని 1999 ఏప్రిల్‌ 28న విశ్వనాథుడు 
నాతో అన్నారు. 


అందరి వాళ్ళము మేము - అమ్మ తనయుడవి నీవు సేవే అమ్మ పరమార్ధం 
అని గుర్తుంచుకో నీ సోదరుడిగా చెప్తున్నాను అనేవారు. 


235 


నీలో ధైర్యం, స్టెర్యం, భక్తి, శ్రద్ధ చూశాను, గాయత్రి సేవ చేయి. నీకు అన్నివేళలా 
శుభం జరుగుతుంది. నీవు ఒంటరివాడివి గావు మేమున్నాము. 
నా జీవితానికి “అర్థం చెప్పినది విశ్వనాథుడు” 
నా తండ్రి, తల్లి, సోదరుడు కన్నా ఎక్కువగా అన్ని వేళలా చూసుకొనేవారు. 
నేడు నేను యీ స్థాయిలో ఉన్నాను, అంటే కందాళ కాళీవిశ్వనాథం గారే. 
లోకాన్‌ సమస్త సుఖినో భవంతు 
కె.ఎస్‌. నారాయణమూర్తి 
శ్రీ వేదమాత గాయత్రీ ప్రధాన అర్చకులు, 
విలోమ అనులోమ గాయత్రీ ఉపాసకులు, 
సహాయ కార్యదర్శి 





కొడుకు శ్రీనివాస్‌, కోడలు లలిత, అల్లుడు గణేష్‌ కూతురు ప్రసన్న 
మనుమరాలు రాగిణి, మనుమలు విశ్వకాంత్‌, సవితా విశ్వనాధ్‌లతో 
విశ్వనాధం కాంతం దంపతులు 


236 


నేను... విశ్వపతి 


నేను, విశ్వపతి మేనత్త మేనమామ పిల్లలం అనే కంటే ఎక్కువగా మేము 
చిన్ననాటి నుంచీ స్నేహితులం అని చెప్పడం బాగుంటుంది. 


నేను రేగలో ఆరునుండి పదవ తరగతి వరకు నా మేనమామ కీ॥శే॥ కందాళ 
పట్టాభి రామమూర్తిగారి ఇంటిలో ఉండి, చదువుకునే రోజుల్లో, విశ్వపతి కూడా రేగలో 
చదువుతూ ఉండేవాడు. విశ్వపతి చదువుల్లో (ప్రధముడు. ఏకసంథాగ్రాహి. పాఠశాల 
నుండి తిరిగి వచ్చే దారిలో లెక్కలను గాలిలో చేసి వాని జవాబు చెప్పేవాడు. ఎక్కువగా 
పుస్తకాలతో చదివే వాడు కాదు. అయినా చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణుడు 
అయ్యేవాడు. చాలా పట్టుదల గల మనిషి. మొసలి పట్టుదల. ఎవ్వరినీ లక్ష్యపెట్టేవాడు 
కాదు. 

విశ్వపతి, నేన్ను చిదంబరస్వామి, సూర్యం అందరం కలసి ఖో-ఖో, కబడ్డీ 
లాంటి ఆటలు ఆడుకొని, ఆటలలో దెబ్బలాడుకొని రక్తాలతో, చిన్నచిన్న దెబ్బలతో, 
ఇండ్లకు వెళ్ళేవాళ్ళం. చాలా నాటకాలు వేశాం. తీర్జాలకు కలసి వెళ్ళాం. దీపావళి 
పండుగకు జువ్వలు, పిచుకలు, పోటీగా తయారు చేసేవాళ్ళం. కంది చేలలో, మామిడి 
తోటల్లో ఆడేవాళ్లం. మా మామగారి వరి పొలాల్లో నారు ఊడ్చి, నీరు పట్టి పంట 
పండిన తరువాత కోసి, రాత్రి కాపలా కాచేవారము. వాటిని కుప్పలు వేయించడం 
చాలా సరదాగా వుండేది. గుహలింగేశ్వర కొండపై వానకై పూజలు చేసినపుడు, పాయసం 
కొండపై పోసినపుడు, భారీ వర్షం రాగా, మేమందరం పరుగు పరుగుగా రేగ వస్తూ 
దారిలో పొలాల్లో నుంచి అడ్డుగా పరుగు పెట్టినపుడు రైతులు వెంట తరిమినప్పుడు 
మా అవస్థ చెప్పలేనిది. మరువరానిది. 


విశ్వపతి, చిదంబరస్వామి, నేను కలసి మెలసి ఆడుతూ, తిరుగుతూ ఉంటే, 
కొందరు మమ్మల్ని “త్రిమూర్తులు” అని పిలిచేవారు. నేను, విశ్వపతి కొంచెం అల్లరి 
చేసేవాళ్లం. కానీ, చిదంబరం మాత్రం ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. నాకు ఈతరాదు. 
అందరూ నన్ను వెక్కిరించేవారు. నేను ఉదుక్కొని కోపం తెచ్చుకొనేవాణ్డి. మేము ఎప్పుడూ 
దెబ్బలాడుకొన్నట్లు కన్పించినా, మేమిద్దరం చాలా మంచి స్నేహితులుగా కలసి 
ఉండేవాళ్ళం. విశ్వపతికి వారి నాన్నగారు ద్వారా కవిత్వంపై అభిరుచి పెరిగింది. ఇది 
నిజం. మా అత్తగారు (అమ్మాయి అత్త), విశ్వపతి అమ్మగారు (రత్నాలుగారు), విశ్వపతిని, 


23/ 


ఆయన తెలివి తేటలు చూసి ఎంతో అభిమానపడేవారు. ఆయన పై చదువుల నిమిత్తం 
విజయనగరం వెళ్ళారు. 


విజయనగరం మహారాజా కళాశాలలో ఉన్నత విద్యలను పూర్తి చేసెను. 
పరిస్థితులు అనుకూలించని కారణంగా, ఆయన ఇంకా ఉన్నత విద్యను 
అభ్యసించలేకపోయెను. నాటి నుంచి ఆయన జీవన గమనంలో ఎన్నో పెనుమార్పులు. 
తల్లితండ్రులను కోల్పోయిన తను ఎంతో ధైర్యంగా తన అన్నదమ్ములను, చెల్లిని పెంచి, 
చదివించి పెద్దవారిని చేసి ప్రయోజకుల్ని చేసారు. ఈవిషయంలో ఆయన భార్య శ్రీమతి 
కాంతంగారు ఆయనకు వెన్నెముకగా నిలచి, ఎన్నో అడ్డంకులను ఎదుర్శొని ఆయన 
మాటలకు తలవొంచి, ఇద్దరూ కూడా కుటుంబాన్ని అభివృద్ధి చేసి బాధ్యతలను నెరవేర్చి 
ఎంతో ముందుకి రాగలిగారు. ఈ గమనంలో ఆయన పట్టిన కుందేటికి రెందేకాళ్ళు 
అన్నట్లుగా, ఆయన కొన్ని సంధర్భాలలో ఎవ్వరి మాట వినకుండా, ఆయన నమ్మిన 
విషయాన్ని / పనిని ఏకాగ్రతతో చేసుకుంటూ ముందుకు నడచి జయించారు. ఈ 
ఎదురీతలో ఆయన్ని అభినందించిన వారి కంటే విమర్శించిన వారు ఎక్కువ. అయినా 
ఆయన గమ్యం చేరేవాడు. చివరికి అందరూ మెచ్చుకునేవారు. 


సరిగ్గా ఈ సమయంలో కీ॥శే॥ రామకృష్ణయ్యగారు మరియు కీ॥శే॥ పట్టాభి 
రామమూర్తి గార్లచే ప్రభావించబడి, శ్రీ శ్రీనివాస రావుగారు మరియు విశ్వపతి, శ్రీ 
వేదమాత గాయత్రి ఆలయ నిర్మాణ నిర్వహణలో ఇతరులలో కలసి ప్రధానమైన 
ముఖ్యపాత్రలను పోషించారు. 

నాకు, విశ్వపతి ఆలయ శిఖర ప్రతిష్ట చేసే అవకాశాన్ని ప్రధమంగా ఇచ్చాడు. 
తరువాత మేము ధ్వజస్తంభం ప్రతిష్ట సంధర్భంగా చింతపల్లి అడవుల నుండి పెద్ద 
సోమిదమానుని పెద్ద వాహనంపై తీసికొని వచ్చాం. అది మరువరాని అనుభవం. 

విశ్వపతి ప్రేరణతో, నేను, నా భార్య (కాంతం)తో సహా, “కోటి గాయత్రి 
యాగం”, శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకం, “గాయత్రి కోటి ధ్యానమందిర 
నిర్మాణం” “లలితా సదాశివ ఆలయ నిర్మాణం” లాంటి, మంచి, పుణ్య కార్యక్రమములలో 
విశ్వపతి మరియు ఇతరులలో కలసి కృషి చేశాం. ఇది విశ్వపతి నాకు ఇచ్చిన మరువలేని 
అవకాశం. 


నేను చెప్పదలచుకొన్ని మరొక ముఖ్యవిషయం ఏమిటంటే, విశ్వపతికి, నాకన్నా 
నా భార్య (కాంతం) అంటే చాలా అభిమానం. అదేవిధంగా నా భార్యకు నా కంటే 
గూడా, అందరి కంటే కూడా, విశ్వపతి అన్నయ్య అంటే చాలా ... చాలా ...చాలా 
ఇష్టం, అభిమానం, గౌరవం. 


238 


విశ్వపతి ఆలయ అభివృద్ధికి చేసిన కృషి గొప్పది. మనం మరువలేనిది. ఈ 
ఆలయ నిర్మాణ నిర్వహణ, అభివృద్ధి విషయంలో విశ్వపతి ఎంతోమంది, బంధుమిత్రుల 
అభినందనలు పొందాదు. 

రామమూర్తి, ఇంకా బాగా కృషి చేయగలడు. కాని ఎందుకో చేయడం లేదు 
అని ఆయన ఇతరులతో అనడం కూడా నాకు తెలుసు. అందుకేనేమో. ఆయన కొన్ని 
బాధ్యతలను నాకు అప్పగించి, నాకు మంచి మరువలేని అనుభవాన్ని ఇచ్చారు. 
అనిపించింది. ఆవిధంగా ఆయన “నేను .. విశ్వపతి” కాస్త “మన ... విశ్వపతి” గా 
మారిపోయారు. 

ఇటువంటి మన విశ్వపతి కనీసం ఆయన ఆరోగ్య విషయంలో సరియైన 
జాగ్రత్తలు సరియైన సమయంలో తీసుకోలేదని మనము అనుకున్నా భగవంతునికి 
ఆయన త్వరగా అత్యంత ప్రియుడై పోయాడు. అందుకే మనందరిని వదలి ఆయన 
స్వర్గస్తుడైనాడు. 

“గాయత్రి, లలితా సదాశివాలయాలను” బాగుగా అభివృద్ది చేసి దానిని 
“క్షేతంగా” చేయాలని ఆయన చిరకాల కోరిక. ఆ కోరికను తీర్చే ప్రయత్నం మనం 
అందరం కలసి చేయాలని నా భావన మరియు విన్నపం. 


మంథా రామమూర్తి 





గుహలింగేశ్వర ఆర్ట్స్‌ సభ్యులతో విశ్వనాధం 


239 


విశ్వపతితో ఆత్మీయ సంబంధం 


కందాళ కాశీ విశ్వనాధంతో నాకు చిన్నతనము నుండి సత్సంబంధాలు గలవు. 
వయస్సులో అతడు నాకంటె చిన్నవాడు. అయినా మేధాసంపత్తిలో పెద్దవాడు. 

తన పాఠశాల విద్య రేగ గ్రామంలోనే పూర్తి చేశాడు. ఆ రోజులలో మా 
అన్నగారైన పట్టాభిరామమూర్తి గారి వద్ద గణిత శాస్త్రం అభ్యసించేవాడు. బాల్యం నుండి 
శ్రద్ధ, పట్టుదల, మొండితనం అనే లక్షణాలుండేవి. అవి అనతికాలంలోనే సన్మార్గంలో 
పడ్డాయి. తనకు తెలిసిన విషయాలు, తోటి విద్యార్థులకు సహచరులకు బోధిస్తూ వారి 
అనుమానాలు తీరుస్తూ తన మేధస్సును పెంచుకున్నవాడు. ఆ రోజులలో నాతో 
సన్నిహితంగా మెలిగేవాడు. నా ఆట, పాట చూసి ఆలిండియా రేడియో విశాఖపట్నం 
కేంద్రం నుండి మా బృందం చేత సానందోపాఖ్యానమనే “బుర్ర కథ” పాడించి నాకు 
రేడియో గాయకుడనే కీర్తిని తెచ్చిపెట్టిన వాడు మన విశ్వపతి. 

తదుపరి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రీ యూనివర్సిటీ కోర్సు ప్రైవేటుగా 
చదువుకునే రోజుల్లో, కోర్సుకు సంబంధించిన, మోడల్‌ పేపర్లు, మార్ములు జాబితాలు, 
ప్రొవిజనల్‌ సర్టిఫికేట్లు మొదలగునవి, విశ్వపతిని కలిసిన కొద్ది సమయంలోనే తెప్పించి 
యిచ్చేవాడు. నాకు కళాశాల విద్యకు మంచి ప్రోత్సాహం కలిగించాడు. 

1967-69లో నేను బి.ఎ. డిగ్రీ ప్రైవేటుగా చదువుతున్నపుడు కూడా అన్ని 
విధాలా ప్రోత్సహించి సహకరించేవాడు. 1969 సెప్టెంబరులో నేను బి.ఎ. డిగ్రీ, 
తెలుగు ప్రధాన సబ్దక్టుగా ఉత్తీర్ణుదనయ్యాను. అది నాకు గ్రేడు 1. తెలుగు పండితునిగా 
పదోన్నతి కల్పించింది. 

ఆ తరువాత నేను కొన్ని కారణాంతరాల వల్ల 1984 సం॥ వరకు మా 
వాళ్ళందరకు దూరమయ్యాను. గాయత్రీ ఆలయ నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాది 
కార్యక్రమాలు, నా భార్య అకాలమరణాలు మా యిద్దరినీ మళ్ళీ కలిపాయి. బంధు 
ప్రీతికి ప్రతీక అనదగువాడు విశ్వపతి. నా ప్రధమ భార్య 
దురదృష్టవశాత్తు 1985లో పరమపదించగా, తనమేనయత్త 
రామలక్ష్మి (రాముడక్క కుమార్తె చి॥సౌ॥ కామేశ్వరి. మివ 
వి.ఇడిని నా కు ద్వితీయ అర్థాంగిగా చెయ్యాలని చాలా 
ప్రయత్నం చేసి, చివరకు నన్ను ఒప్పించి విజయం 
సాధించాడు. ఆమెతో నా ద్వితీయ వివాహం 1988లో 
విశాఖపట్నంలో జరిపించాడు. నేటికీ నేను ఆమె వలన 
చెప్పలేని ఆనందోత్సాహాలు, ఆర్థిక సహకారం 
కీశే॥। పట్టాభీ రామమూర్తి పొందగల్టుతున్నాను. 





240 


పిదప విశ్వపతి రేగ శ్రీ వేదమాత గాయత్రీ ఆలయ సముదాయ ప్రాంగణంలో 
జరిపించిన ప్రతీ నిర్మాణంలోను, ఆలయాలలో నిర్వహించిన యజ్ఞ యాగాది 
క్రతువులలోను, యితర పూజా కార్యక్రమములలోను మా దంపతులను పాల్గొనునట్లు 
చేసి మాకు ఇహ పర సుఖములను ప్రాప్తింప జేసిన పుణ్యమూర్తి. మరియు గాయత్రీ 
ట్రస్టు ఆధ్వర్యంలో, తాను రచించిన, ప్రచురించిన ప్రతీ పుస్తకం విషయంలోను, సిడిల 
తయారీలోను నా సహాయ సహకారాలు తీసుకున్నాడు. మరియు నేను రచించిన 
శివానందలహరి పుస్తకాన్ని ముద్రింపజేయడం, ఆవిష్మరింపజేయడం చేసి నా జన్మ 
చరితార్థ చేసిన మహనీయుడు. షిరిడీ యాత్ర, కాశీయాత్రలు మా దంపతులచే, చేయించి, 
కాశీలో తొమ్మిది రాత్రులు శయనించి తొమ్మిది రోజులు గంగా స్నానం చేయించిన 
భక్త శిఖామణి. మాకు మోక్ష ప్రదాత అయినాడు మా విశ్వపతి. 

ఆ తరువాత తన సహోదరియైైన నరసమ్మ పెద్ద కుమార్తె చి॥సౌ॥ 
బిందుమాధవిని, మా పెద్ద కుమారుడు శివప్రసాద్‌కు యిచ్చి వివాహం చేయించాలని, 
తన భార్య కాంతంతో సహా గాజువాకలో నున్న మా దంపతులను కలిసి ఒప్పించి, 
అనేక శ్రమ తమాదులకోర్చి, అటు పిల్లలు, ఇటు మమ్ములను ఒప్పించి, గుణవతి, 
వజపుతునకవంటి కన్యకామణిని నా కుమారునకిచ్చి ఉభయ ఖర్చులు పెట్టుకుని, 
1998లో వివాహం అతి వైభవంగా జరిపించాడు. ఆమె రాకతో మా కుటుంబం 
పావనమైపోయింది. నాటినుండి విశ్వనాధం పరమపదించువరకు, వారి యింట జరిగిన 
ప్రతీ చిన్న పెద్ద కార్యక్రమాలన్నిటికీ మా దంపతులను ఆహ్వానించి ఆశీస్సులు పొందడం 
అతని ఆల్మీయతకు నిదర్శనం. 

ఒక పర్యాయం నాకు అనారోగ్యము సంభవించి ప్రాణాపాయ స్థితియందు 
ఆసుపత్రిలో నున్నపుడు, నాకు భౌతికంగా పరిచర్యలు చేస్తూ, ఆధ్యాత్మికంగా నాకు 
ప్రాణ నష్టం కలుగకూడదని, రాత్రి తెల్లవారు వరకూ మృత్యుంజయ జపము చేసి నా 
ప్రాణ రక్షణకు తన సహాయము నందించాడు. ఇన్ని విధములుగ నాకుపకారము 
చేసిన విశ్వపతికి నేను కృతజ్ఞడును. 

ఇది చదవినవారందరూ తమ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు 
అవకాశమున్నంతమేరకు సహకరించి యిహ పర సుఖములను పొందుదురుగాక! ఈ 
కారణాల వల్ల కందాళ కాశీ విశ్వనాధం (విశ్వపతి) నాకు ఆత్మీయుడైనాడని చెప్పడం 
అతిశయోక్తి కాదు! 

మంగళం మహత్‌ 


కందాళ సుబ్బారావు (కరణం), కామేశ్వరీ దంపతులు 


241 


నాన్న 


“నాన్న” మన సంస్కృతిలో ముందుగా మాతృభ్యోనమః, మాతృదేవో భవ 
తరువాత పితృభ్యోనమః, పితృదేవో భవ ఆ తరువాత గురుభ్యోనమః, ఆచార్య దేవో 
భవ అని తలచుకుంటాము. 


ఆ విధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు అమ్మ, నాన్నలుగానే కాకుండా 
ఆచార్యులుగా కూడా వ్యవహరిస్తారు. 


ఇక నా విషయానికొస్తే నా అక్షరాభ్యాసం తాతగారు (జగన్నాధంగారు) 
చేయించారు. అది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. సంగీత సాహిత్యాలలో 
దిట్ట అయిన తాతగారి ఆశీస్సుల ప్రభావమే నా సంగీత విద్యాభ్యాసం, సాహిత్య అభిరుచి. 
తన ఒడిలో కూర్చోపెట్టి పద్యాలు, శ్లోకాలు నేర్పించడం చేసారు. తాతగారు కాలం 
చేసాక “నాన్న” నాకు టీచర్‌ అయ్యారు. ఆఫీస్‌కి వెళ్తూ నాకు హోమ్‌వర్క్‌ ఇస్తే అది 
చేసేసి నాన్న ఎప్పుడు వస్తారా చూపిద్దాము అని ఎదురు చూసి ఆయన రాగానే 
చూపించి, బాగుందమ్మా అని అంటే అదొక ఆనందం. మరచిపోలేని జ్ఞాపకం. నాన్న 
పిలిచే “అమ” అనే పిలుపు మరువలేను. నా పేరులో ప్రసన్న లలిత, వెంకటరత్నం 
ఉన్నాయి. వెంకటరత్నం నాన్నమ్మ పేరు. అందుకే నాన్న నన్ను అమ్మా అని పిలిచేవారు. 
ప్రసన్న పేరు పెట్టడానికి కారణం పాండురంగ పురంలోని ప్రసన్న పాండురంగ విఠలుని 
దేవాలయ ప్రతిష్టాపన సమయంలో నాన్న వాలంటీరుగా సేవ చేయడం ఆనాటి నుండే 
ఆయనలోని భక్తిభావం, సేవాతత్వం బయటపడటం మొదలు అయ్యింది. ఈ 
సమయంలోనే ఆయన భక్తిరంజని ముద్రణ చేసారు. (ప్రేరణ కేశవదాస్‌గారు. ఆయన 
పాండురంగని ఆలయంలో పాడగా వినిన భజనలు, కీర్తనల ప్రభావంతో మన తాతలు, 
నాన్న కీర్తనలు కూడా ఇలా ప్రచారం పొందాలనేది నాన్న తాపత్రయం. వాటిని 
వెలుగులోకి తీసుకురావాలని వాటి ముద్రణకు శ్రీకారం చుట్టారు. 


“ఇంటికో పువ్వు - ఈశ్వరుడికో దండ” అన్నట్లు చందాలు వసూలు చేసి 
ప్రతి పనిని పట్టుదలతో చేసేవారు. మా తాతగారు ఆయన పాటలను తన ఆఖరిదశలో 
రేడియోలో విని ఆనందించారు. 


పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడు 
అయినప్పుడు అని కదా! 
ఆ విధంగా తాతగారు నాన్నగురించి గర్వించి ఉంటారు. 


తాతగారు ఆఖరి క్షణాలు నాన్న సమీపంలోనే జరిగాయి. మా తాతగారిని 
అవసాన కాలంలో చంటి బిడ్డలా సాకారు. “చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా 


242 


అన్నట్లు” తన తండ్రికి చేసారు. అన్నయ్యకు ఆ సేవ చేసే భాగ్యం కల్గింది. నాన్న 
అవసాన సమయంలో అన్నయ్య దగ్గరుండి నోట్లో తులసితీర్థం పొయ్యడం ఆభగవంతుడు 
వారిద్దరికి ఇచ్చిన అవకాశం అని నేను భావిస్తాను. శుద్ధ సత్వ స్వరూపం అతని 
మనసు అందరిని కలుపుకోవాలనే తాపత్రయం అయితే గ్రహాల ప్రతికూలత కారణంగా 
తిరస్మారాలు, అవమానాలు, ఆటుపోటులు ఆయన జీవితంలో చూసారు. సుఖదుః 
ఖాల కలయికే జీవితం. మానవజన్మ ఎత్తాక రామునికే తప్పలేదు. నేడు కలియుగంలో 
మన కళ్ళారా సాయిబాబా (పుట్టపర్తి) జీవితాన్ని చూసాం. 


లలితా సహస్ర గేయంలో షట్పక్రాల పారాయణ రోజూ చేయమని, అది 
ఆరోగ్యానికి మంచిదని, ఇది నాన్న రాసిందే అనుకోకు, చాలా శక్తి గలదు అని చెప్పారు. 
నా శక్తి మేరకు పారాయణ చేస్తూ ఉన్నాను. నా కోరిక నెరవేరితే నాన్న ఆళ్ళీస్సులు, ఆ 
అమ్మ కృపే అది ... 


అగ్నిని హోమ కార్యక్రమానికి వాడినవాడు ధన్యజీవి. తన శరీరానికి 
కాల్చ్బుకోడానికి ఉపయోగిస్తే దురదృష్టవంతుడు. నాన్నను అర్థం చేసుకున్నవాళ్ళు 
అదృష్టవంతులు. “ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని త్యాగయ్య 
చెప్పారు కదా. నీ వల్ల గుణదోషమేమి” నా వల్లనే గాని అని ఎవరికివారు అనుకొంటే 
లోకమంతా ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ ఉండవేమో! ఇది 
సాధ్యమా? మానవ మాత్రులం మనం. మహనీయులమవ్వడానికి ప్రయత్నిస్తూ కనీసం 
మహాత్ములని స్మరిస్తూ మనుగడ సాగిద్దాము. మంచిని, మానవవిలువలను పాటిస్తూ 
ముందు తరాలకి ఆదర్శప్రాయమవుదాం. 


నాన్నకి ఎన్నో మంచి ఆలోచనలు, ఆదర్శములు ఉండేవి. అందులో భాగమే 
ఆయన పుస్తక పఠనం, లక్ష్మీభారతీ నికేతన్‌ స్కూలు స్థాపనలో చొరవ. కరుణ శ్రీ 
జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి భగీరధుడు పుస్తకాన్ని 'భాగీరధిగా మార్చి నాటకం 
వ్రాసారు. తరువాత అది రేడియోలో ప్రసారం అయ్యాక దానిని మెచ్చుకుంటూ కరుణశ్రీ 
గారు ఉత్తరం వ్రాయడం మొ॥ సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే దాక్షాయణి, 
భక్తపోతన, త్యాగరాజు, అన్నమాచార్య, స్వాతంత్ర్య సమర యోధులు, వనదేవత, 
పర్యావరణ పరిరక్షణ మొదలైన నాటకాలు, రూపకాలు ఆయన వ్రాసి అందు నేను 
పాల్గొన్న రోజులు చాలా ఆనందమయినవి. 


భక్తి, దేశభక్తి, సాంఘిక, చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా రచనలు చేసారు. 
“మానవ సేవే మాధవ సేవ మహిలో మిన్న మరువకరన్నా” అనే పాట నాన్న 
అంతరంగాన్ని బయటపెడుతుంది. 


243 


మానవసేవే మాధవ సేవ 
అని తెలియజేస్తూ కె.కె. విశ్వనాధంగారు చేసిన రచన 


మానవ సేవే మాధవ సేవ 
మహిలో మిన్న మరువక రన్న ॥ మానవ ॥ 


మంచిమాట మమతల మూట 


మంచికి మిన్న మరి లేదన్న ॥ మానవ ॥ 


తల్లే దైవం తండ్రే దైవం 
జననికి మిన్న జగతికి సున్న ॥ మానవ ॥ 


స్వార్థం కన్నా త్యాగం మిన్నా 
నిజమిది ఎన్న తెలియర అన్న ॥ మానవ ॥ 





గాయత్రీ సుప్రభాతం మొదట తాను తెలుగులో వ్రాసారు. తరువాత శ్రీ రాణి 
సదాశివమూర్తిచే సంస్కృతంలో వ్రాయించారు. దాని ఫలితమే నేడు మనం వింటున్న 
గాయత్రీ సుప్రభాతం. అమ్మవారి గుడి తలుపులు తెరవగానే సుప్రభాత సేవ జరగాలని 
ఆయన సంకల్పం. 


నాన్న రచనలలో గాయత్రిపై 1) షోడశోపచారముల పూజా విధానం పాట 
గాయత్రి మాతకు షోదశోపచారములీవే, 2) త్వమేవ శరణం అంటూ సాగే నవ విధ 
భక్తి మార్గాలను తెలియజేసే పాట, 3) మంగళం తవ భవతు గాయత్రి అంటూ సాగే 
మంగళ హారతి, 4. ఉయ్యాల లూగవమ్మా గాయత్రి మాత అని సాగే ఉయ్యాల పాట, 
ర్‌. నవరత్నాల లాలి మొ॥ గుడిలో జరిగే ఉత్సవాలకు అనుగుణంగా ఉంటాయి. 


శ్రీ లలిత అష్టోత్తరం, తవ చరణం శరణం శ్రీమాతా అని మకుటం పెట్టి 
వ్రాసి దాన్ని శ్రీమతి బి. ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళగారిచే పాడించారు. 
దీనిలో నేను వీణతో తానం తొమ్మిది రాగాలలో వాయించాను. ఇది నాన్న కోరిక. ఈ 
సి.డి.ని చేసినపుడు నాన్న మాటలు నేనుచేసే ఆఖరి సి.డి. ఇది అని. ఆవిధంగానే 
జరిగింది. దీన్ని వాళ్ళ నాన్నగారి (తాత) శతజయంతి సందర్భంగా విడుదల చేసారు. 
ఆ విధంగా అతను తనకన్నవారి బుణం కొంతవరకు తీర్చుకున్నారు అని నా 
అభిప్రాయం. నాన్నగారికి కాపీ రాగం ఇష్టం. అందుకని ఆ రాగంలో కొన్ని పాటలను 
పాడించారు ఆ సి.డి.లో. 


244 


జపం చేసి విగ్రహాలకు ధార పోసేవారు, తద్వారా శక్తి వస్తుందని అనేవారు. 
“అందరికి అమ్మవు నీవే కదమ్మా” అనేవారు. చిన్నతనంలోనే కోల్పోయిన తన తల్లిని 
శ్రీమాతలోనే చూసుకొన్నారు. 

ఆఖరి తీర్థయాత్రలు గంగాపుష్మరాలు. తన ఆరోగ్యాన్ని లెక్కచేయక యాత్రను 
దిగ్విజయంగా చేసారు. అందులో భాగంగా హరిద్వార్‌లోని పండిత ఆచార్య శ్రీరామ 
శర్మ గారి గాయత్రీ పరివార్‌ని సందర్శించి నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పొందారు. 
గాయత్రీ మంత్రాన్ని లోకవిదితం చేసిన విశ్వామిత్ర మహర్షి విగ్రహం అక్కడ చూసి 
రేగలో కూడా విగ్రహ స్థాపన చెయ్యాలని యోచనలో ఉన్నారు. అయితే ఆచరణకు 
సమయం దొరకలేదు. 


భగవంతుని చేరే ఆధ్యాత్మిక సోపానాలకు ఇటుకలెత్తిన కూలీ ఆయన. కర్ర 
పెత్తనం కాదు, నడుం బిగించి నడవాలని చూపిన ఆదర్శప్రాయుడు. 

మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం సులువు. ఇతరుల చేత ఇప్పించడం 
కష్టం. ఈ పనులన్నింటికి అందరి దగ్గర విరాళాలు ఎలా సంపాదించారా? అని నేను 
ఆశ్చర్యపోతాను. ఎంతో చాకచక్యం, మాట, నేర్చరితనం ఉండాలి. అవతలి వారికి 
మన మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. నాన్న మీద అందరికి ఆ నమ్మకం, గౌరవం 
ఉందని తెలుస్తోంది. 


నాకు బి.ఎ., ఎమ్‌.ఎ.ల్లో గోల్డ్‌మెడల్‌, (పైజులు వచ్చినపుడు ఎంతో 
సంతోషించారు. మా మధ్య వ్యక్తిగత విషయాల ప్రస్తావన తక్కువ. ఎప్పుడూ తన 
రచనలు, ఆలోచనలు, ఆశయాలు, అభీష్టాలు గురించే మాటలు జరిగేవి. చివరిగా 
దుర్గా సప్తశతి గేయంగా ట్రాస్తున్నానని చెప్పి నా దగ్గర పుస్తకం తీసుకుని మొదలు 
పెట్టారు. వ్రాసినది చూపించేవారు. పూర్తికాకుండానే అనారోగ్యం. నాన్నా నువ్వు కొంచెం 
కొంచెం నెమ్మదిగా చెప్తే ఎవరైనా వ్రాస్తారు అంటే నువ్వు వ్రాస్తావా అన్నారు. ఏమి 
చెప్పగలను. వ్రాయడానికి ఏకాదశి ముహూర్తం పెట్టుకున్నారు. దానికి ముందే “అష్టమీ 
చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్న శుక్ల అష్టమి చంద్రునిలాంటి వాలభాగం గల 
అమ్మవారి చెంతకు అష్టమూర్యాత్మిక శివుని చెంతకు, భైరవుడు అష్టమి తిధినాడు 
నాన్నని మణిద్వీపం తీసుకెళ్ళిపోయాడు. అపరభీష్ముడు లాగ స్వచ్చందంగా మరణానికి 
ఎదురు చూసిన మహానుభావుడు. మరణానికి కొన్ని నిమిషముల ముందు మాట్లాడేను. 
మరణ సమయంలో అతనికి మోహ, మాయ లేవనే అనిపించింది. నన్ను గాని, అమ్మను 
గాని తలవడం జరగలేదు. తులసి తీర్ధం పోయమని తనయుడి ఒళ్ళో తల పెట్టుకొని 
పూర్తి జ్ఞానంతో తనువు చాలించారు. ఇలా మరణిస్తే కాశీలో మరణించిన ఫలితం 
వస్తుందని అంటారు. దిగంతాలకు వ్యాపించిన కీర్తితో, నాన్న కీర్తిశేషులయ్యారు. నాన్నా 
వెళ్ళోస్తాను అంటే “శుభం భూయాత్‌” అనేవారు. అలా అనే వారెవ్వరు ఇక. 


245 


అనారోగ్య సమయంలో “మాట్లాడే మాంసం ముద్ద” అని తన గురించి 
అనుకొనేవారు. అమ్మా నీ సేవ చేయలేకపోతే నీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో అని 
స్వచ్చందంగా మరణానికి ఎదురు చూసిన మహా మనిషి, 


జాతక చక్రంలో ద్వాదశం(12)లో కేతువు ఉంటే మోక్షం అని అంటారు. ఆ 
విధంగా ఉన్నందున తనకు మోక్షం వస్తుందని ఎదురు చూసిన మోక్షగామి. 
అంత్యకాలంలో మరణశయ్యపై భాగవత వచనం మాధవి (చెల్లిలి కూతురు) చదివి 
వినిపించగా విని (ఉత్తరాయణానికి ఎదురు చూస్తూ) పుణ్య లోకాలకు, ముకుందుని, 
ముక్తీశ్వరుని చెంతకు చేరిన మహనీయుడు. 

నీ విచ్చిన సంస్కారంలో మనుగడ సాగిస్తూ నీ ఆత్మకు శాంతి, ముక్తి కల్లాలని 
ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆర్తితో ఆ జగన్మాతను ప్రార్థిస్తూ ... 

సంగీతం దేవుని భాష ఆ భాషను విని ఆనందించిన భాగ్యశాలి నా తండ్రి. 
విశ్వం అంటే ఓం కారం. జగతిలో మొదటి నాదం. దానికే నాధుడు నాతండ్రి. జగత్తుకు 
వెలుగును ప్రసాదించే సూర్యకాంతి (తం) నా తల్లి. నా వల్ల అటు ఏడు, ఇటు ఏడు 
తరాలు తరించి నాకు పుట్టిన ఆడపిల్ల వల్ల కూడా పదునాలుగు తరాలవారు 


ఉద్ధరింపబడాలని పరంధాముని ప్రార్థిస్తూ నా హృదయ స్పందనను 
తెలుపుకుంటున్నాను. 
ప్రసన్న 





హారతిస్తున్న ఆడపిల్లలు ప్రసన్న, మాధవి, కుసుమ 


246 


గురుభ్యోనమః 


సర్వదా పూజ్యులైన మా గురువుగారిని గూర్చి ఎన్నో విషయాలను 
విశదీకరించాలని వ్రాయడానికి ఉపక్రమించిన నా కుతూహలాన్ని ఎలా మొదలు 
పెడితే బాగుంటుంది అన్న సందిగ్ధం నా చేతుల్ని కట్టి పడేయటం వల్లనో, ఏమో, ఈ 
నాలుగు వాక్యాలను మించి వాయలేకపోతున్నాను. 


విచిత్రమేమిటంటే, మా గురువుగారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే 
అవుతుంది. అది ఎంత తక్కువంటే .... 


పసి కలకు కళరూపునలిమెనా కలము 

బాలలకు భావుకత నేర్పెనా గళము 

కరసేవకే స్ఫూర్తినిచ్చె నా కరము 

కలబోతగానమరె తనువదే ఫలము 

వారిని ... కొనియాడ కొరగాదు తెలుగునే పదము... 
నాకు తెలిసిన ... తెలుగునే పదము 


ఇట్లు 
వారిని సదా ఆరాధించే ఓ శిష్యుడు 





రేడియోలో ప్రసారమైన చిన్నపిల్లల కార్యక్రమం సందర్భంగా 


247 


“ అన్నయ్యతో అనుబంధం” 


శ్రీ కందాళ విశ్వనాధం (విశ్వపతి) మా అన్నయ్య, మా అమ్మగారు నా చిన్న 
వయస్సులో నేను ఏడవ తరగతి చదువుకునే సమయంలో జనవరి 26వ తేది 1969 
సం॥లో కాలం చేసారు. అమ్మపోయిన తరువాత మా వదినగారు అన్నయ్యలే నన్ను, 
అక్కను, తమ్ముడునూ సాకుతూ మమ్మల్ని పెద్దవారిని చేశారు. నేను పదవతరగతి 
మాగ్రామం రేగలో పాస్‌ అయిన తరువాత అన్నయ్యగారి దగ్గరికి విశాఖపట్నం 197 2లో 
వచ్చితిని. అన్నయ్య నన్ను ఇంటరు మీడియట్‌ A.V.N. కాలేజిలో 1972 సం॥ బై.పి.సి. 
గ్రూపులో చేర్పించారు. నన్ను డాక్టరును చేయాలని కలలు కన్నారు. అయితే విధి 
వైపరీత్యం వలన చదువలేకపోయాను. నన్ను ఇంటరు తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో 
రికార్డు అసిస్టెంటుగా 1974 సెప్టెంబరు నెలలో చేర్పించారు. తరువాత చదువు 
ఆపేయకుండా నన్ను కొనసాగించమని వెన్నంటి ప్రోత్సహించి నాకు మార్గదర్శకం 
చేశారు. ఆయన ప్రోత్సాహంతో నేను ప్రయివేటుగా బి.ఎ. పరీక్షలో ఉత్తీర్షుడనయ్యాను. 


నాకు 1977 సం॥ ఏప్రియల్‌ 25వ తేదీన నాన్నగారి పర్యవేక్షణలో ఉపనయనం 
జరిపించిరి. అలాగే అదే సంవత్సరం నాకు బావ, అక్క అయిన పేరీ కాశీ విశ్వనాధం, 
వేంకటరత్నంల జ్యేష్ట పుత్రిక శారదతో అనకాపల్లిలో సెప్టెంబరు నాల్గవ తేదీన వివాహం 
జరిపించిరి. 


1978వ సంవత్సరం నాన్నగారు అనారోగ్యంతో అక్టోబరు 20వ తేదీన 
కాలంచేయగా “త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ” 
అన్నట్లుగా నాకు తల్లి, తండ్రి, గురువు దైవం అన్ని అన్నయే అయ్యి నా బాగోగులు 
సమస్తం చూచుకున్నారు. 

నాకు “సంధ్యావందనం” నిత్యం చేసే విధానం నేర్పారు. 1988 సం॥లో 


విశాఖపట్నం M.V.P. కోలని సెక్టారు 6నందు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ 
శంఖుస్థాపన మా దంపతులచే అన్నయ్య దగ్గరుండి చేయించారు. 


అలాగే మా అన్నయ్యగారు నాచే 1998, 1999, 2002లో గాయత్రీ మూడు 
పురశ్చరణలు శాంతి యజ్ఞం, 2003వ సంవత్సరంలో కోటి గాయత్రీ జపశాంతి 
మహాయజ్ఞం వేద పండితులు, బుత్విక్కులు, ఘనపారీల ఆధ్వర్యంలో మహావైభవో పేతంగా 


248 


మా స్వగ్రామంలో వెలసిన “శ్రీ వేదమాత గాయత్రీ ఆలయ ప్రాంగణంలో చేయించడం 
జరిగింది. 


అదే విధంగా మా యింట్లో జరిగిన అన్ని శుభకార్యాలకు దగ్గరుండి తానే 
నేతృత్వం వహించి, జయప్రదం గావించారు. 


తిరుపతి, పుట్టపర్తి, శ్రీశైలం, ఘ్బుష్టేశ్వరం, అరుణాచలం, కాశీ, హరిద్వారు, 
అయోధ్య, నైమిశారణ్యం, వైద్యనాధం, షిరిడీ మొదలగు అనేక పుణ్యక్షేత్రాలు మరియు 
తీర్ధాలు దగ్గరుండి మా కుటుంబ సభ్యులందరిని యాత్రలు చేయించారు. 


ఇటువంటి ఎన్నో మహాకార్యాలను చేయించి ప్రోత్సహించిన మా అన్నయ్య, 
మా అందరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయి కనుమరుగు అయ్యారు. ఆయన తన 
భౌతిక దేహంను భీష్మాష్టమి తిధి రోజున తన కొడుకు, కోడలు, భార్యతో ముందుగానే 
చెప్పి కొడుకు ఒడిలో సాయంత్రం గం॥ 5-31 ని॥లకు 2012 వ సంవత్సరం 
జనవరి ౩1వ తేదీన విడిచిపెట్టి ఆ జగదాంబ, పరమేశ్వరుల సన్నిధానంనకు శాశ్వతంగా 
చేరిపోయారు. 


అటువంటి మహాపురుషుని నిత్యం మా మదిలో స్మరిస్తూ 


rrr 





PN 


ఆలయ అభివృద్ధిని శ్రీ శివానందమూర్తిగారికి వివరిస్తున్న సందర్భంలో 


249 


మంథా వేణు పెద్ద అబ్బాయి అనంత్‌ మాటల్లో .... 


నా బాలసారె (1971) నుండి మా అబ్బాయి భరద్వాజ్‌ స్మూల్‌లో చేరేంత 
వరకు (2004) అన్ని శుభకార్యాలకు మరియు ఇంటిలో ఎవరి అనారోగ్య 
సమయంలోనైన ఎంతో ధైర్యం చెపుతూ, సరియైన వైద్యులను సూచిస్తూ తనదైన శైలిలో 
చేసిన కృషి మరువలేనిది. 

ఆయన ఇంటికి వెళ్లడం మాకు చాలా సరదా. ఎంతసేపు అక్కడున్నా సమయం 
తెలియదు. ఒక ప్రక్క భోజనాలు, ఒక ప్రక్క ఫోన్‌లు, ఒక ప్రక్క స్నేహితులు, ఒక ప్రక్క 
బంధువులు ఇలా ఎల్లప్పుడూ పెళ్లివారింటిని తలపించేదిగా ఉండేది ఆ ఇల్లు. ఆయనతో 
పరిచయం ఉన్న ప్రతీ వ్యక్తికీ ఆయన ఏదోవిధంగా ఉపయోగపడినవారే అనుట 


నిస్సందేహము. 


ఆ అరుదైన మవోమనిషికి ఇవే మా నివాళులు .... 








చ షే ము మముప్రులు* 
మడు మేయుఅా 

ర జావ డే ముం 

సష్‌శ్రయ ఆగ్‌ నళ సతు ఇన 


జ క్ష శుంటుంంగుల 


ఆంచశతను మూ ఉదు నా 
దటి వార ఉష ము 
hott మే పా చావు. 
కంటిన చా ౧ తలా చనా ము 

మిం తమండ వృహుదీం 

ఇషం ము యే స్నేమ్యమ్‌ఐసీవఎ 
వా చుం మనవు నత్య మొగ టె 
కువ యు శం య్యయ లగ 


వీ మిం తంయుతేము 


EG లేల PrN 
చ నమా ష ము 


© నిస టాచ్చు మూచ్చ కవచము క్‌ 
వేము చక చ 
- మేషము కరడీట అం 


bb x దమ వలు అశం ఇెవాం 





ర్యా చచ క సై ర -న్‌ఎమాం, 
త స 


= ఫస 


1970లలో వ్రాసిన (స్వదస్తూరి) గేయం 


250 


మేము మిత్రులం 


మేము మిత్రులం 
అజాత శత్రులం 

సకల లోక నరనారులు 
ఏక కుటుంబం 


అందరు మా సోదరులు 
అందరివారము మేము 
అందరిలో మమ్ము చూచి 
అందరి మాలో చూతుము 
(పేమింతుము సత్యమును 
ద్వేషింతుమసత్యమును 
భావింతుము సత్యమొకటె 
జీవింతుము సత్యములో 
(పేమింతుము ప్రేమను 
ద్వేషింతుము ద్వేషమును 
ద్వేషరోషకావేషము 

లన్ని రూపుమాపుదము 
మేము ధర్మవీరులం 
మేము కర్మవీరులం 
అధర్మము జయించుతాం 
ధర్మము రక్షించుతాం. 


మాతుల; మమ దేవః 


“మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవి అని 
అందరికీ తెలిసినదే. తల్లి దైవంతో సమానము అని చెప్తారు. మేనమామ తల్లితో 
సమానము అని కూడా అంటారు. మేము అదే కోవలో “మాతులః మమ దేవః 
(మేనమామ మాకు దైవం) అని సగర్వంగా నమస్మారం చేస్తున్నాము. 


జన్మనిచ్చిన తల్లిదండ్రుల బుణం ఎలాగైతే తీర్చుకోలేమో అదే విధంగా మా 
మేనమామ బుణం కూడా మేము తీర్చుకోలేము అని తెలియచేయడంలో అతిశయోక్తి 
లేదు. మా ఆలనా - పాలన, కష్టం - సుఖం, మంచి - చెడ్డ, ఆటు - పోటులను 
సమర్థవంతంగా ఎదుర్శొని, మమ్మల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి, మాకొక సుగమ 
మార్గం ఏర్పరిచిన మహనీయుడు. 


మా బాల్యంలో సెలవులు వస్తున్నాయంటే ఎంత సంబరమో! బస్సెక్కి 
విశాఖపట్నం వచ్చి, ఆటోలో మామయ్య ఇంటికి రావడం (ఆటో శబ్దం అన్నా ఆటో 
ఎక్కడం అన్నా ఎంత సరదానో!) మహదానందంగా ఉండేది. మమ్మల్ని ప్రతిరోజూ 
బీచ్‌కి తీసుకెళ్ళి అక్కడ ఆడించేవాడు. ఇప్పుడంత కాలుష్యం లేదుగా అప్పుడు (25 
ఏళ్ళ క్రితం)! ఆ ఇసుకలో మా చేత గుడులు కట్టించేవాడు. ఆ ఇసుకలో గవ్వలు 
ఏరుకునే వాళ్ళము, చందమామలు ఏరుకునే వాళ్ళము. వాటి అన్నింటితో ఇంటికి 
వచ్చాక బుర్రకి పదును పెట్టించే లెక్కలు చేయించేవాడు. తెలుగులో పట్టుకొరకు మా 
చేత పదవినోదాలు చేయించేవాడు. మాతో సమానంగా పరుగులు పెట్టేవాడు. మాకు 
చుట్టం అంటే పెద్దమామయ్యే, చుట్టాలిల్లు అంటే పెద్దమామయ్య ఇల్లే, మరొకటి 
తెలియదు. 

నా వివాహానంతరం M.V.P. లో కాపురం పెట్టాక మామయ్యతో అనుబంధం 
మరింతగా బలపడింది అని చెప్పొచ్చు. “అమ్మా! ఈ మామయ్య బ్రతికున్నంతకాలం 


రెండు రోజులకి ఒకసారైనా వచ్చి, “మామయ్యా! బాగున్నావా?” అని పలకరించి 
వెళ్ళమనేవాడు. మా అందరి విషయంలోనూ అదే విధమైన (శ్రద్ధ కనబరిచేవాడు. 


ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే ఎదురయ్యే అవాంతరాలు, అభ్యంతరాలు, 
సూటిపోటి మాటలు ఎన్నింటినో అధిగమించి కుగ్రామమైన రేగని, దేశాంతర వాసులకి 


251 


కూడా “గాయత్రీ రేగొగా పరిచయం చేశాడు. రేగగ్రామం దైవికంగా ఎంతగా అభివృద్ధి 
పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. “మామయ్య! అందరూ అంతేసి మాటలు 
అంటున్నారు, వినడానికి కష్టంగా ఉంది అని తనతో అంటే “ఫలములిచ్చే వృక్షానికే 
రాతి దెబ్బలు తగులుతాయి” అని నవ్వుతూ అనేవాడు. తలపెట్టే ప్రతీ కార్యక్రమానికి 
విమర్శలే ఎక్కువగా ఉండేవి. అయినప్పటికీ తనకి పట్టనట్లుగా ఉండి, అనుకున్న 
కార్యాన్ని పట్టుదలతో, దీక్షతో పూర్తి చేసేవాడు. తిరిగి వారిచేతే ప్రశంసలు పొందేవాడు. 


ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయాలి అని అంటే తన, పర, భేదం లేకుండా 
తనకు తోచిన సహాయం, ఉపకారం చేసేవాడు. అంతేగాక తన వలన కానిది ఏమైనా 
ఉంటే ఎవరు చేస్తారో కూడా దారి చూపించేవాడు. రంతీ దేవునితో పోల్చడం సబబు 
అవునో కాదో తెలియదు గానీ అడిగిన వారికి లేదనుకుండా, కాదనకుండా తన దగ్గర 
ఉన్నది దానం చేసిన వ్యక్తి. అందరూ తన ఇంటికి రావాలి, నలుగురూ కలవాలి, 
భోజనం చేయాలి అని ఈ రోజుల్లో (బ్రహ్మంగారు చెప్పినట్లు తల్లికి పిల్ల, పిల్లకి తల్లి 
పెట్టుకోని, భారమైన రోజులివి) కూడా తాపత్రయ పడిన మహనీయుడు. 


తమ స్వంత పిల్లలకే ఒక్క రోజు పెళ్ళి చేయడానికి నానా హైరానా, హడావుడి 
తర్జన భర్జన పడిపోయే రోజులివి. అలాంటిది తన మేనకోడలు (భ్రమర) విషయంలో 
మగ పెళ్ళివారు పూర్వకాలం సంస్కృతి, సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఐదురోజుల 
వివాహం జరిపించాలి అని కోరడంతో, ఎంతో ఓర్పుగా, నేర్పుగా అందరినీ సమన్వయం 
చేస్తూ ఆ పెళ్ళి (2008లో) చేసిన ఘనత ఈ తరంలో ఆయనకి మాత్రమే దక్కింది. 


“అమ్మా! నా జన్మ ధన్యం అయ్యింది, నేను చేసిన కార్యక్రమాలలో 
“సప్తసంతానాలు” ఉన్నాయి అనేవాడు. కొంతమంది పిల్లలకి తన జీతంలో నుండి 
స్మాలర్‌షిప్‌ ఇచ్చేవాడు. ఎంతోమంది పేద (బ్రాహ్మణుల పిల్లలకి గాయత్రీ ట్రస్టు ద్వారా 
ఉపనయనాలు చేయించాడు. దాహంతో బాధపడే వారికి బావులు తవ్వించాడు, 
కొళాయిలు వేయించాడు, ఆఖరుగా ఆలయంలో పుష్కరిణి కూడా తవ్వించాడు. 
ఆలయాలు కట్టించాడు. ఆలయంలో నక్షత్ర వనం, నవగ్రహ వనం వేయించాడు. మా 
పెద్ద మామయ్య, అత్తలకు మా కనకం మామయ్య తన Ph.D. ని అంకితమిచ్చాడు. 
స్వంతంగా పుస్తకం వ్రాయడం, ప్రచురణ చేసుకోవడమూ సులభమే, కానీ వేరొకరు 
అంకితమివ్వడమే విశేషం. అలాగే ఒకప్పుడు అనాధ ప్రేత సంస్కారం కూడా చేశానని 
చెప్పాడు. 


252 


మా మామయ్య అల్పసంతోషి భోళా శంకరుడు అని అనిపిస్తుంది. వయోభేదం 
లేకుండా పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ దాకా ఎవరు “బాగుంది” (ఏదైనా) అన్నా చాలా 
ఆనందపడిపోయేవాడు. మామయ్య మరణానంతరం, ఒక రోజు ఇంటర్నెట్‌లో యూ 
ట్యూబ్‌లో సాయిలీలామృతం అని కనబడితే, ఏమిటా అని చూశాము. ఎంత 
ఆశ్చర్యకరమైన విషయం అంటే మామయ్య వ్రాసిన సాయిలీలామృతాన్ని అమెరికాలో 
నివాసం ఉంటున్న పప్పు .. అనే ఆవిడ ఆ గేయానికి అనుగుణంగా చిత్రాలను చూపిస్తూ, 
ఆ గేయాన్ని ఆవిడే స్వయంగా పాడి అందరూ తిలకించే విధంగా “యూ ట్యూబ్‌లో 
పెట్టారు. అది చూసి మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది మామయ్యే 
(బ్రతికుండగానే కనుక చూసి ఉండి ఉంటే ఎంత సంతోషపడి ఉండేవాడో కదా! అని 
అనిపిస్తూ ఉంటుంది. ఈ లీలామృతంలో మరో విశేషం ఏమిటంటే “సాయి సచ్చరిత్రిలో 
ఉన్న పేజీలలో సమంగా సగం సంఖ్యకి ఈ సాయిలీలామృతం వ్రాయడం జరిగిందని, 
అదంతా బాబాగారి కృపేనని ఎంతో ఆనందంగా చెప్పేవాడు మామయ్య. 


'చెట్టుసేరు చెప్పి కాయలమ్ముకోవడం” అనే సామెతలాగ నేటికీ 
ఆంధ్రాయూనివర్సిటీలో ఏదైనా పని ఉంటే కందాళ కాశీ విశ్వనాధంగారి మేనకోడళ్ళము 
అని చెప్పి పని సులభంగా చేయించుకుంటాము. అదేవిధంగా మామయ్య పరిధిలో 
ఆయనకి పరిచయం ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అందరికీ మా మేనకోడలు అని పరిచయం 
చేసేయడం వలన ఏదైనా వైద్య అవసరాలు కూడా చాలా సులువుగా తీరిపోతున్నాయి. 
ఎంతమంది పెద్ద డాక్టర్లుతో పరిచయం ఉన్నా తనకి నయం కాని జబ్బుతో 
మమ్మల్నందరినీ విడిచిపెట్టి తాను స్వర్గస్తుడైనాడు. మా మామయ్య గురించి ఎంత 
వ్రాసినా, ఎంత చెప్పినా అది సముద్రంలో నీటి బిందువే అవుతుంది. 


“మనిషిగా పుట్టడం అందరికీ సాధ్యమేమో గాని, మనిషిగా జీవించడం 
కొందరికే సాధ్యం”. ఆ కోవలోకి చెందినవాడే మా మేనమామ శ్రీ కందాళ కీ.శే. 
కాశీవిశ్వనాధం. 


మాధవి, రామకోటి, భ్రమర 


253 


ఆధ్యాత్మిక నిధి 


శ్రీ కందాళ విశ్వనాథం గారి కుటుంబముతో 30 సంవత్సరముల నుండి 
పరిచయమున్నది. ఆయన గొప్ప ఆధ్యాత్మిక నిధి. 


ఇంట్లో నిత్యము స్వయంగా చేసికొనే శివాభిషేకములే కాక శివరాత్రివంటి 
పర్వదినాలలో సోదరులందరూ కలిసి రుద్రాభిషేకములు వంటివి ఎన్నో చేసుకొనే 
అలవాటు ఉన్నవారు. 


నిత్యం శ్రీ మహాలక్ష్మీనారాయణుల పూజ మాత్రమే అలవాటున్న మాకు, 
వారి కుటుంబ ఆధ్యాత్మిక జీవనం ఎంతో నచ్చింది. వారి స్నేహము, సలహాలు వలన 
ఎంతో నేర్చుకున్నాము. మా ఆధ్యాత్మిక జీవనంలో యిది తొలిమెట్టు. 


శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగరామానుజ జియ్యర్‌స్వామి వారు మాకు మంత్రోపదేశం 
చేయడానికి అంగీకరించేరంటే, మాకు ఇటువంటి వారి సత్యాంగత్యమే కారణము. 


మణి, ఉమామహేశ్వర శర్మ దంపతులు 
(రామానుజ దాసులు) 


మ్యాడాత్పేచ్చలు విడ్నంగా ణంగా కు ర ఆ్యాస్పయ నా జే వకడు 
జ జింజినల్స్య చీని బాల చుక నాడు. భాయింన గ డాడి. దృ హుద్కుగా 
dh భస్కాయిం గాద లక్‌ bm ని ష్యైత్త సాద్‌ స్తూ భనీ ఈ వ్లాత్బ్‌ 
రా. జాగో జేయ స్‌ pots 7) లో gs 
ఏద ఉద హాణి దను నావ నషి కుడా క్ష కలువరి సృజన వార 
యి దూడల బు నిరం తక ఆ గ్లాల్మి కేశా తౌక్త్యత్ర డు చదల నా నం! 
“ల్ల దర్రునిడళ్త గవమేంలు, ధ్రాకం న్రలౌకార్ర ములు. 75 బత కల * 


న్‌ లా 5 భో al అది ee డన దల ఉడో5 వుం 
brig ITM NOS MONIT To ryt ఇలకు 


వ్రయా4 అకోట్స్‌ ఇరు లక సేవ మేస్తూ ఖగ ద్‌ త్కా లక్ష్మ పల 


దను ప్రోత్స శస ౫ హరార వూర లం నిం బాకు, నాలిడిన లము కరప లలని స 
దుంజీకే త ళల న గక్ష్మల్ర మంగల దనన స్ప ఆయి లద గ న 
“దూల ళో 2 నే 2 ¥ అటి అతోనితే టా గం పిల్చి a 
ము అఖిత్త, ద్భిమేడీ గో సన మేస్టు , 390% గం RE లం 
Mf తత్‌ లట్ట్‌ స గా ౭౬ు-పవిబక్కుళీ శోగార్డ్‌ంకౌ గి, [౪ 
FRADE C0 బీంణరుటు కుటుం గర. 
 ముంలగి సో సాం డ జాల 0X ty గ నాలయుం౦ నడు హా fers vhs 
హార డిం క నరం. (ఉడా క్షీ ళ్ళు కడై లోవాల లి we క కక 
/ మూలన భార కూద గా భ్‌ శూ గుఖూలి తే య కరా 
నాంక్తుట్రతు గు ళీ కాలిన రజక వా శల ఈ తల్తాదేర్త 
- గదద. Sarma MIGT-B 


దీ 32 5sean క్తి గ్త్‌ ౪. Reefton 


[= 2- 25/2 
—— 
“PH 2s206 59. 





254 


విశ్వనాధంగారి బుణం 
మరో జన్మలో తప్పక తీరుస్తాను. 


పూర్వ జన్మ బుణాలను బట్టి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు 
ఏర్పడతారు. జన్మతః ఏర్పడే ఈ బంధాలు బుణానుసారం నడుస్తాయి. మరి జీవితంలో 
అనుకోకుండా, ఊహించని విధంగా ఏర్పడే హితులు, సన్నిహితులు మనకు బుణం 
తీర్చుకుంటారా లేక మనమే వారికి బుణపడిపోతామా ! 


ఇంటర్వ్యూ బాగా చేశావా? ... బాగానే చేసి ఉంటావు ... బాగా చేస్తే 
తప్పకుండా ఉద్యోగం వస్తుంది ... ఇంకా ఎందుకు అలా ఉంటావు. హాయిగ ఇంటికి 
వెళ్ళి తిరిగిరా. ఇవీ, శ్రీ విశ్వనాధంగారు నాతో మొట్టమొదటిగ సంభాషించినది. ఇరువది 
సంవత్సరాల జీవితం పూర్తి చేసిన సమయంలో నా బావగారు శ్రీ రామచంద్రరావుగారి 
ఫ్యామిలీ ఫ్రెండ్‌ శ్రీ విశ్వనాధంగారితో తొలి పరిచయం. బలమైన ఆశీర్వాదం చెడును 
కూడా తరుముతుంది. ఉద్యోగ పిలుపు నన్ను శ్రీ విశ్వనాధంగారి దగ్గరికి చేర్చింది. 
పెరిగిన పరిచయం మంచికి చెడుకు నన్ను శ్రీ విశ్వనాధంగారి దగ్గరకు తీసుకు వెలుతూ 
ఉండేది. కలిసిన ప్రతిసారీ ఏదో ఒక క్రొత్త విషయం నేర్చుకున్నట్లు అనిపించేది. 
కష్టసుఖాలు మాట్లాడినప్పుడు, మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవికావు. 
బహుశా ఇది మా ఇద్దరి అనుబంధానికి గట్టి ఆధారం. అలాగే అందరూ సుఖంగా 
ఉండాలి, అనందంగా ఉండాలి అని ఆకాంక్షించే ఆయన మనస్తత్వం నన్ను బాగా 
ఆకర్షించేది. 


జీవితంలో అనుకోని విధంగా కష్టాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్మోవడానికి 
మనం ఏరకంగాను సిద్ధంగా ఉండము. అప్పుడే మన సన్నిహితుల విలువ తెలిసేది. 
సరిగ్గా అదే జరిగింది. నా వివాహ ముహూర్తమునకు పది రోజుల ముందు మా 
నాన్నగారికి అనారోగ్యకారణంగా, అత్యవసర ఆపరేషను చెయ్యవలసి వచ్చినది. నాలో 
ఏదో దిగులు. పెళ్ళి వాయిదానా, ఏమి చేయాలి? “ఏమీ భయపడవద్దు అంతా బాగానే 
జరుగుతుందని ధైర్యమిచ్చి, అంతా తానే అయి నా వివాహం జరిపించారు. పెళ్ళి 
టైముకు డాక్టరుగారి అనుమతితో మా నాన్నగారు కూడా వచ్చినారు. 


255 


ఉద్యోగంలో వేరే చోటికి ట్రాన్స్‌ఫర్‌ అయినప్పటికీ మా మధ్య కనిపించని 
బంధం కొనసాగుతూనే ఉందేది. శ్రీ విశ్వనాధంగారి అనారోగ్య సమయానికి తిరిగి 
నాకు ఇదే ఊరు ట్రాన్స్‌ఫర్‌ అవడం విధి లిఖితమేమో! అనారోగ్యంతో ఉన్న శ్రీ 
విశ్వనాధంగారిని చూసినపుడు ఉబుకుతున్న నా కంటనీరు గమనించిన ఆయన 
కణ్వమహర్షి వృత్తాంతం చెప్పి ఆపేశారు. బహుశా నాకష్టం ఆయనకు ఇష్టం కాదేమో! 


ప్రతి జన్మలో మనిషి తీర్చే బుణాలు కొన్ని తీర్చుకునే బుణాలు కొన్ని అంటారు. 
మరి ఇంత చేసిన శ్రీ విశ్వనాధంగారి బుణం మరో జన్మలో తప్పక తీరుస్తానని 


ఆశిసూ ... 
అత్‌ 


ఇట్లు 





తమ్ముడు పిహెచ్‌.డి. యాత్రల సందర్భంగా 
అందుకున్న సందర్భంగా భీమశంకరంలో 
శ్రీనివాస్‌, శర్మ ప్రసన్నలతో విశ్వనాధం, కాంతం దంపతులు 
విశ్వనాధం, కాంతం దంపతులు మనుమడు విశ్వకాంత్‌తో 


256 


ఉన్నమాట 


క్రీ;శే॥ శ్రీ కందాళ కాశీ విశ్వనాధంగారు బాల్యంలో ఆటపాటలలో మేటి. 
కార్యదీక్షాపరుడు. అల్లరిచేసినా అందరినీ ఆకట్టుకొనేవాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 
చేపట్టిన కార్యాన్ని పట్టుదలతో పూర్తి చేసే మనిషి, పరోపకారశీలి. భాంధవ్యానికి 
విలువనిచ్చేమనిషి, కుటుంబ శ్రేయస్సుని కోరేవ్యక్తి. 

కీ శే॥ మహర్షి రామకృష్ణయ్యగారి స్ఫూర్తితో వేదమాత గాయత్రీ ఆలయ 
నిర్మాణాన్ని చేపట్టిన శ్రీ రామలింగేశ్వర శర్మ, శ్రీమంథా సోమేశ్వరశర్మగార్లకు తనవంతుగా 
విశేష సహాయ సహకారాలను అందించి, ఆలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన భక్త 
శిఖామణి. 

శ్రీ వేదమాతగాయత్రీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సపరివార సమేత శ్రీ లలితా మహా 
త్రిపురసుందరి, సహస్ర లింగాత్మక సదాశివస్వామి మూర్తులను ఒకే ఆలయంలో 
ప్రతిష్టింప చేసిన అమ్మ భక్తుడు. ఈ ఆలయ నిర్మాణము చాలా అరుదైనది. కాశీ 
విశ్వనాథంగారి భక్తి తత్పరతకు నిదర్శనంగా నిలచినది. 

గోశాల, యాగశాల, ధ్యానమందిరం, పుష్కరిణి, నక్షత్రవనం, నవగ్రహ వనం 
మొదలగు నిర్మాణాలు ఆయన భవిష్యత్‌ ప్రణాళికలకి సూచికలు. 

పైవన్నీ ఒక ఎత్తయితే అన్యోన్య సహాయంగా 116 శ్రీమద్‌ వాల్మీకి రామాయణ 
పారాయణాలు చేయించి 2005 సం॥లో నిర్వహించిన శ్రీరామ మహాసామ్రాజ్య 
పట్టాభిషేకం ఒక ఎత్తు. 

ఇవిగాక ఆయున ఆద్వర్యంలో జరిగిన వువోసనారయాగం, 
శరన్నవరాత్రోత్సవాలు, కోటి కుంకుమార్చన, గోపూజలు, లలితా త్రిశతినామాలతో 
గాజుల పూజ, చండీహోమాలు, అన్నదానాలు, సామూహిక ఉపనయనాలు మొదలైనవి 
ఆయన భక్తి పారవశ్యానికి ప్రతీకలు. 


ఆర్ష సంస్కృతి సంప్రదాయ సదాచార ఉన్నతికి కీ॥శే॥ కందాళ కాశీవిశ్వనాధం 
గారి సేవ చిరస్మణీయము. 
వారి శ్రీమతికి, సంతానానికి శ్రీ వేదమాత గాయత్రీదేవి శ్రీ లలితా సదా 
శివమూర్తులు ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ ... 
మంథా సూర్యనారాయణమూర్తి 
వ్యవస్థాపక ధర్మకర్త, శ్రీ గృహలింగేశ్వర స్వామివారి ఆలయం 
రేగ, ఓ కోటమండలం, విజయనగరం జిల్లా 


25/ 


విశ్వపతి 
పూర్ణపురుషుడు 


కంజదళాక్షుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తవర్యులైన, కందాళాన్వయ సంజాతులైన 
కీర్తిశేషులు కందాళ జగన్నాధకవి - రత్నాలమ్మల పెద్ద కుమారుడుగా కళ్ళేపల్లిరేగ 
గ్రామమున జననమందిన మన కాశీ విశ్వనాధం (విశ్వపతి) “పుణ్యమూర్తి” 


దాన ధర్మాదులలో, చేతికి ఎముక లేదనునట్లు ఉన్నదానిలో అడిగినవారికి లేదు, 
కాదనక యిచ్చిన, మరియు ఎందరికో తన ఇంట భోజన సదుపాయం కల్పించి 
విద్యాదానం చేసి, జీవనోపాదులను కల్పించిన మన కాశీ విశ్వనాధం “దయామయుడు” 


ళ(ల)లితాదేవి పరమభక్తుడైన కందాళ విశ్వపతిగారి (అప్పబాబు) మనుమడై లలితాభక్తి 
తత్పరుడై మరెక్కడా లేనట్లు శివలింగాకృతిలో వినూత్న పోకడలతో శ్రీ లలితా మహాత్రిపుర 
సుందరీ ఆలయ నిర్మాణం గాయత్రీ రేగ గ్రామంలో నిర్మాణం చేసి, అమ్మవారిపై 
అనేక రచనలు చేసి భక్తి గానామృతమును, భక్తుల కందించి, అమ్మవారి కృపకు 
పాత్రుడయిన పరమ “భక్తశిఖామణి” మన కాశీ విశ్వనాధం. 


కార్య సాధనకు, పట్టుదలకు, తాను నమ్మిన సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా 
ఆచరించినాడనుటకు ఆయన రేగ గ్రామంలో నిర్మించిన సాంగావరణ సహస్ర లింగాత్మక 
శ్రీ సదాశివ స్వామి వారి ఆలయ నిర్మాణం వేయి నర్మద బాణాలతో విగ్రహ ప్రతిష్టలు 
గావించిన మన కాశీ విశ్వనాధం “కార్యదీక్షాదురంధరుడు” 


శీతకిరణుడు, చంద్రుడు తన చల్లని కాంతిపుంజాలను భూలోకమున ప్రసరింప జేసి 
భూప్రజలకెల్ల ఆనందాహ్లాదమల నందించిన రీతిగా, ఆశ్రితులకు, స్నేహితులకు, 
అన్నదమ్ములకు, అకృచెల్లెండ్రకు, మరువలేని మరపురాని ఆనందాహ్లాదములను అందించి 
వారి మనసులను చల్లపరచిన మన కాశీ విశ్వనాధం” అపర చంద్రుని వంటి వాడనుట 
అతిశయోక్తిగానేరదు. 


విశ్వమంతటికి తన వెలుగు జిలుగులనందించి తేజోమయ మొనరించిన ప్రత్యక్ష దైవము 
సూర్యనారాయణ మూర్తి వలె తనలోని భక్తిజ్ఞానమనెడు వెలుగులతో, భక్తుల 
అజ్ఞానాంధకారములను తొలగించి యెందరినో భక్తి మార్గములోనికి మళ్ళించిన మన 
కాశీ విశ్వనాధం - “భక్త శిఖామణి”. 


258 


నానా శ్రమ తమాదులకోర్చి, భక్తుల సహకారంతోడను బందుగుల - మిత్రుల, కమిటీ 
సభ్యుల సహాయ సహకారాలతో పట్టువదలని విక్రమాదిత్యునివలె ఆలయాలను 
నిర్మింపజేసి, విగ్రహ ప్రతిష్టలు చేయించి నిత్యహోమాది క్రతువుల నిర్వహణకై యాగశాల, 
జ్ఞానమందిరం, నవగ్రహవనం, లలితామహాత్రిపుర సుందరీ ఆలయాల నిర్మాణం, గో 
సంరక్షణ కేంద్రం, సపర్శివనం, నక్షత్ర వనం, కుంకుమ పూజా మండపం, సామూహిక 
భోజనాల కొబకు అన్నపూర్ణ భోజనశాల, అప్పబాబు స్మారక ఉద్యానవనం, అన్నపూర్ణ 
పాకశాల మరియు భోజనశాల, అతిధిగ్భహాలు, వంటి ఎన్నో నిర్మాణాలు మరియు 
ఉచిత ఉపనయనాలు, వివాహాలు మొ॥ అనేక ధార్మికకార్యక్రమాలు, చేయించి, వేదమాత 
గాయత్రీ ట్రస్టు పేరున ఎన్నో ప్రచురణలు చేయించి భక్తకోటికి ఆనందాన్ని అందించిన 
పుణ్యపురుషుడు. 

ధంధం అనే మంగళ వాద్యఘోషలతో ఆలయము నందు, నిత్యధూప, దీప, నివేదనాది 
కార్యక్రమములకు లోటు లేకుండా, అర్చకులను సేవకులను, నియమించి, వారికి 
తగు జీతభత్యములను ఏర్పాట్లు చేసి, తొలిదశలో రామ లింగేశ్వర శర్మ, మంథా 
సోమేశ్వర సత్యనారాయణ, మలిదశలో కందాళ పట్టాభిరామ మూర్తి, చాగంటి 
వేంకటరావు గారల సహాయముతోడను, చివరిదశలో వేదమాత గాయత్రీ ట్రస్టు, రేగ 
అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారు, కోశాధికారి మంథా రామమూర్తి, ప్రధానార్చకుడు 
సూర్యనారాయణ మూర్తిల సహాయ సహకారాలతో అనేక శ్రమ తమాదుల కోర్చి, 
ఎన్ని ఇబ్బందులెదురైన వాటిని అధిగమించి నిత్యశోభాయమానంగా నిర్వహింపజేసిన, 
ఆలయ సమూహమునకు ప్రప్రధమ సేవకుడై అలరారిన మన కాశీ విశ్వనాధం 
“ధన్యజీవి”. 

గాయత్రీ ఆలయ ప్రాంగణంలో నభూతో నభవిష్యతి అనునట్లు శ్రీరామాయణ మహా 
సామ్రాజ్య పట్టాభిషేకం, సౌరయాగం, కోటి కుంకుమార్చన, కోటి గాయత్రీ మంత్ర 
లేఖనము, లలితామ్మ వారికి లక్ష కంకణ పూజ (గాజులు) ముఖ్యంగా గాయత్రీ పురశ్చరణ 
మహాయజ్ఞాలు, అనేకములు చేయించిన మన కాశీ విశ్వనాధం పుణ్యమూర్తి. 
రుద్రాభిషేకములు, ఏకాదశ రుద్రాభిషేకాలు అసంఖ్యాకంగా చేయించిన శివభక్తుడు. 
అదియునుగాక, పురాణయుగంలో ఒక బోయవాడు అడవులలో సంచరించుచూ, 


జంతువులను, పక్షులను వేటాడుచూ, దారిదోపిడీ చేయుచు జీవించి పిదప దేవర్షి 
నారదముని ప్రోత్సాహము వలన, మహాకవి వాల్మీకియె, శ్రీ రామాయణ (గంధరచన 


259 


చేసి అన్ని కాలాలకు మార్గదర్శకుడై జగద్విఖ్యాతిగాంచిన వాల్మీకియెనట్లుగా మన విశ్వపతి 
చిన్నతనంలో మొండిగా, మూర్ధంగా, ఆకతాయితనంగా అల్లరి చేసి పెద్దలకు చిరాకు 
కల్లించినవాడు క్రీ శే రామకృష్ణయ్యగారి గాయత్రీ మంత్రోపదేశంతో పరిపూర్ణంగా 
మార్పు చెందినవాడై భక్తి మార్గమున పడి కందాళ వంశానికే కీర్తి ప్రతిష్ట 
తెచ్చిపెట్టినాడనుట అతిశయోక్తి కాదు. 


అందుకే మన కాశీవిశ్వనాధం “పూర్ణపురుషుడు విశ్వపతి” అయినాడు. అతని 
ఆత్మ భగవంతునిలో ఐక్యమగుగాక! చరిత్ర పుటలలో శాశ్వతముగా నిలుచుగాక!! 


మంగళం మహత్‌ 


కందాళ సుబ్బారావు, 
కామేశ్వరీ దంపతులు 
చినవాల్తేరు, విశాఖపట్నం 


ల 


Cine. Ene RHA 
విశాఖసట్నుం నుంఎ ౯ ౭డతెగల నారి 5] 
కమంలో ఫొగిందోపాఖాఃనం నృత్వ నాటికను (పదర్శించిన 


గుహ లెంగేశ్వర , అర్హ) ఎసోసియేషం. సభ్యులు. 





సానందోపాఖ్యానం - బుర్రకథ సందర్భంగా 
సుబ్బారావు, విశ్వనాధం, నారాయుడు తదితరులు 


260 


సంకల్ప విశ్వనాధం 


. కందాళ 


రి 
ర 


యి 


విశ్వనాధం అని మిత్రులు, సహోద్యోగులు 
విశ్వపతి అని బంధువర్షం 
విశ్వం అని ఆప్తులు 
భయ్యా అని నాలాంటివాళ్ళు 
అంటూ ఉంటే అందరి మనస్సులో టక్కున గుర్తుకొచ్చే ఆకృతి 


ఆరడుగుల ఎత్తు, పైకి దువ్వుకొనే క్రాపు, నెరసిన జుట్టు, మాసిన గెడ్డం, 
తలమీద అంత పెద్దదీకాక అలాగని మరీ చిన్నదికాని శిఖా, ముఖాన దండిగ విభూతి, 
పెద్ద బొట్టు, మెడలో పెద్ద రుద్రాక్షలతో ఉన్న మాల, కంఠం చుట్టూ చిన్న రుద్రాక్షల 
దండ, కుడిచేతి ఉంగరం వేలుకి నవరత్నాల ఉంగరం, ఇంకొక వైలికి స్వర్ణంతో 
చేయించిన బ్రహ్మముడి ఉంగరం, ఎడమచేతి మణికట్టుకి కాశీతాడు, అలాగనే HMT 
వాచ్‌ సైజులో శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక నిర్వహణ చిహ్నంగా బంగారు 
ప్రతిమ, ఎడమ భుజానికి వ్రేలాడే ఒక పొడుగాటి సంచి, ఆసంచి నిండా కరపత్రాలు, 
రశీదు పుస్తకాలు, క్యాసెట్టులు, సి.డీలు, సాధారణ ఫేంటు, పుల్‌ చేతుల చొక్కావేసుకుని, 
కాళ్లకి మామూలు చెప్పులు ధరించి, ముఖాన చిరునవ్వు చిందిస్తూ, ముకుళిత హస్తాలతో 
అందరిని ముందుగా పలకరించే (పూర్వ భాషి) స్వభావంతో కూడిన ఒక నిరాడంబర 
వ్యక్తి. 

ఎన్నో వేల జన్మలు ఎత్తితేగాని మానవజన్మ రాదుట. మానవజన్మ వచ్చినా 
బ్రాహ్మణులుగా పుట్టడం గొప్ప. అందునా పురుషజన్మ యింకా చెప్పుకోదగ్గది. 

కవిత్రయ సంపాదితమై ఒకే వంశంలో, మూడు తరాలలో సాహిత్య పాండిత్యం, 
రచనా కౌశలం ప్రవహించిన కందాళ వారి వంశములో జన్మించిన ధన్యాత్ముడు. 


కందాళవారి వంశములో 4వ తరానికి చెందిన వారిలో కూడా రచనా పాటవం 
కల్గిన వారున్నారని, తనవంతుగా ఎన్నో స్వీయ రచనలు చేసి మంచి పేరు తెచ్చుకున్న 
మనిషి, తన పూర్వీకులు చేసిన రచనలతో పాటు, తన స్వీయ రచనలను కూడ క్యాసెట్లు, 


261 


/ సి.డి.లుగా చేయించి బహుళ ప్రచారంలోకి తీసుకురావడానికి అవిశ్రాంతముగా 
కృషి చేసి తరించిన చిరంజీవి. 


మానవుడు తరించడానికి నవవిధ భక్తి మార్గములు చెప్పబడినవి. ఈ 
నవవిధాలలో ఒక మార్గంలో జీవితాంతం నిమగ్నమై, తరించిన ఎందరో ఎందరెందరో 
మహానుభాలు చరిత్రలో కనబడతారు. ప్రముఖంగా (శ్రవణం - పరీక్షన్మహారాజు, 
కీర్తన - శుకబ్రహ్మ స్మరణ - ప్రహ్లాదుడు, పాదసేవనం - లక్ష్మీ, అర్చన - 
కుజమహారాజు, వందనం - అక్ళూరుడు, దాస్యం - హనుమ, సఖ్యం - అర్జునుడు, 
ఆత్మనివేదనం - బలి చక్రవర్తి) పేరొందినవారు. వాని తరువాతనే యింకెవరినైనా 
చెప్పాలి. కాని మన విశ్వనాధుని విశేషం ఏమిటంటే, సుమారుగా నవవిధముల కూడ 
ప్రయత్నించి ధన్యత చెందిన వ్యక్తి. 
శ్రవణం: భగవత్‌ సంబంధ కీర్తనలు / ప్రవచనాలు నిరంతరం వింటూ 
కీర్తనం : తన పూర్వీకులు రచనలతో పాటు తన స్వీయ రచనలను కీర్తన చేస్తూ 
స్మరణం : హరిహర భేదము లేకుండా భక్తితో నామస్మరణ చేస్తూ 
పాదసేవనం : గాయత్రీ మాత సేవా ప్రణాళికలు రూపకల్పన చేస్తూ, గాయత్రీ 
పునశ్చరణ యజ్ఞాలు, గాయత్రీ జయంత్యుత్సవాలు నిర్వహిస్తూ 
అర్చనం: ప్రతీ సంవత్సరం, మానకుండా శ్రీ గణేశ / శ్రీ శారదా / వసంత నవరాత్రి 
ఉత్సవాలలో విశేష పూజలు, సహస్ర నామార్చనలు, అభిషేకాలు, సహస 
దీపాలంకరణలు చేయిస్తూ 
వందనం : తన నిత్య జీవితంలో కుటుంబ పెద్దగా బాధ్యతలు వహించి, ఎన్నో 
(శ్రమలు కల్లినా, తన శ్రమ కనబడకుండా, ముఖంలో చిరునవ్వుతో ముకుళిత హస్తాలతో 
పెద్దలు పొడగన్న చేరి నమస్కృతులు చేస్తూ 
దాస్యం : వేదమాత శ్రీ గాయత్రీ దేవి; సాంగావరణ సహిత సహస్ర లింగాత్మక 
సదాశివ, సపరివార సమేత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆలయ నిర్మాణాలు, 
ఆలయ ప్రాంగణ విస్తరణ, సామాజిక భవనం, యజ్ఞశాల, ధ్యానమందిరం, పుష్మరణి, 
గోశాల, వసతి గదుల నిర్మాణాలు, ధ్వజస్తంభ ప్రతిష్టలు, భక్తులకు వసతిగదులు, 
కుంకుమ పూజా మంటపం, నిత్యాన్న దాన భోజనశాల, కార్యక్రమాలు, నీటి వనరులు, 


262 


ఉద్యానవన, నవ(గహవన, నక్షత్ర వన, సప్తర్షివన, కదంబవన, తులసివన పెంపకాలు. 
జువ్వి, మారేడు, మోదుగ, ఉసిరిక, రుద్రాక్ష కదంబం మొదలైన వృక్షసేకరణ, వాటి 
ఆలన పోషణ. మహామేరువులు, ఉత్సవవిగ్రహాలు, వాహన సామాగ్రి తయారీలు, 
అర్చకస్వాముల నియామకాలు వారి వలన తలెత్తిన సమస్యలు చక్కదిద్దుకుంటూ 


సఖ్యం : తన పర భేదం లేకుండా అందరితో సఖ్యంగా ఉండి ఎవరికి ఏ ఉపకారం 
కావాలన్నా చేస్తూ ; జాతకాలు వేస్తూ, గ్రహ దోషనివారణా ప్రత్యమ్నాయాలు 
తెలియపరస్తూ; ఉపనయన, వివాహాది శుభకార్యక్రమాలకు ఉచితముగా ముహూర్తములు 
తెలుపుతూ, సామూహిక ఉచిత ఉపనయనాలు నిర్వహిస్తూ వివాహ (ప్రయత్నాలు 
చేసుకునేవారికి సంబంధాలు కుదురుస్తూ; ఇరుపక్షాల వారినీ సముదాయిస్తూ; వారికి 
కావలసిన యితర పనులలో అంటే వసతి గృహాలు చూస్తూ, పురోహిత, వీడియో, 
నాదస్వర సన్నాయి మేళాలను కుదురుస్తూ; అలాగనే ఒక ఫోనుకాల్‌ చేస్తే టక్కున 
వచ్చి సాంప్రదాయ పద్ధతులలో రుచికరమైన భోజన సదుపాయాల ఏర్పాటు చేసేవానిని 
సమకూరుస్తూ ఉపనయన / వివాహాలకు కావలసిన సామగ్రిని వారి వలన సమకూర్చు 
చేస్తూ తన పరిధిలో ఉపకారము చేయగల్లిన అన్ని రీతులా సహకరిస్తూ అందరితో 
సఖ్యత చేస్తూ 
ఆత్మ నివేదనం : అంతటా సర్వవ్యాపి అయిన భగవంతుని పిపీలికాది సమస్త ప్రాణి 
కోటిలో చూస్తూ కుల, మత, వర్ష భేదాలు లేకుండా దీనజన సంస్మారాలతో ఆత్మనివేదన 
చేస్తూ. 

పై విధంగా ఒక్కరోజో, ఒక్క సంవత్సరమో కాదు, తన ఊపిరి పీల్చినంతవరకూ 
నిర్వహించి తరించిన మహా మనీషి, 


అలాగనే ఏదైన మంచి కార్యం చేయాలనే భావన ఎవ్వరికైనా మనసులో 
కలగడమే అదృష్టం. ఇతరులకు మేలు చేయాలని అనుకోవడం ఇంకా అదృష్టం. 


ఆ భావాన్ని ఆచరణలోకి తేవడానికి సంకల్ప బలం కావాలి. కార్యసాధకుడికి 
సింహంలాంటి సంకల్పం ఉండాలి. సింహసంకల్పం చాల దృఢమైనది. 

శక్తి, ఉత్సాహం, ధైర్యం, సహనం ఇవి సంకల్ప శక్తికి ముఖ్యంగా ఉండవలసిన 
లక్షణాలు. ఇటువంటి లక్షణాలు కలవారు మహోన్నత కార్యాలను సాధిస్తారు. మంచి 
కార్యం చేయాలనేసరికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. శారీరకంగా, 
మానసికంగా ఈ అడ్డంకులు మనిషిని నిరుత్సాహానికి గురి చేస్తాయి. 


263 


బుద్ధిని నియంత్రిస్తూ, సంకల్ప శక్తిని అధికం చేసుకోవాలి. కార్యాన్ని 
సాధించాలన్న సంకల్పములో శక్తి ఉండాలేకాని, సమస్తమూ సాధింపవచ్చు. 


అటువంటి సంకల్పబలం, దానికి ముఖ్యంగా కావలసిన శక్తి, ఉత్సాహం, 
ధైర్యం, సహనం మున్నగు లక్షణాలన్నీ పుష్కలంగా కలిగినవాడు మన విశ్వనాధం, 
అని అనడంలో ఏమీ అతిశయోక్తి కాదు. ఆ సంకల్ప బలంతోనే ఎన్నో ఘనతర 
కార్యాలను ప్రారంభించి సంపూర్ణంగా సఫలీకృతుడయ్యాడు. అందువలననే ఈ ఆర్టికల్‌కి 
“సంకల్ప విశ్వనాధం” అని పేరు పెట్టడం జరిగింది. 


మానవుడు తరించడానికి మూడు సులభ మార్గాలను సూచించారు : 
(1) గీతా పఠనం (2) గంగాస్నానం (3) నామస్మరణ గీతా పఠనం తను చేసుకుంటూ, 
గంగాస్నానం, మట్టుకు తను ఒక్కడే చేయడం కాకుండా, ఎంతోమందిని ప్రోత్సహించి 


చేయించాడు. 


అవసానదశలో ఉండి గంగా పుష్మరాలకి తను ఒక్కడే (మళ్ళీ గంగా పుష్మరాలకి 
ఉంటానో ఉండనో అని) వెళ్ళీ తనవితీరా గంగాస్నానం చేసి తన సంకల్పం 
నెరవేర్చుకున్నాడు. 


అలాగనే కేవలం హరినామస్మరణ చేసినంతనే కైవల్యం సంప్రాప్తించే 
“మహావరంి ఒక్క కలియుగ మానవుడికే లభించింది. దీనిని యింకా విశ్లేషించి 


పగలు రాత్రి, ఉదయం, సాయంత్రం - శిశిరం వసంతం - అన్నీ వస్తూ 
పోతూ ఉంటాయి. కాలం ఆడే ఆట ఇదంతా ఈ సత్యాన్ని తెలుసుకుని 


ఐహిక సుఖాలకు దాసుడై మానవుడీయుగంలో ఎంతో పతనావస్తకు దిగజారి 
పోతున్నాడు దీన్ని అధిగమించాలని 


నేను - నాది అన్నమాట ఆత్మవినాశానికి మూలం. అశాశ్వతమైన ఆకర్షణలో 
పడకూడదని ఊహించి 


సంసార జలధిని దాటాలంటే ఉపయోగపడేది సజ్జన సాంగత్యమనే నావ 
ఒక్కటే సద్ధంధ పఠనమనే తెడ్డు ఒక్కటే అన్నవాస్తవాన్ని తెలుసుకుని 
పడవ నీటిలో ఉండాలి కాని, నీరు పడవలో ఉండకూడదు మనిషి సంసారంలో 
ఉండొచ్చుకాని సంసారం మనిషిలో ఉండకూడదు అని (గ్రహించి 


264 


భగవచ్చింతనం ధనం మీద వ్యామోహాన్ని తగ్గిస్తుంది. ఇంద్రియ సంయమనం, 
గురుభక్తి, ఏకాగ్రత, మనో నిశ్చలత సంవర్తిత్వం మొదలగు సద్దుణాలను పెంపొందిస్తుంది. 
పాపభీతి, పుణ్యప్రీతి కలిగిస్తుంది. సద్గురు దర్శనం చేయిస్తుంది. అద్వైత సిద్ధి - 
అమరత్వలబ్ధి చేకూరుస్తుంది. ఆధ్యాత్మిక సంపదకు అధిపతిని చేస్తుంది 


అని గమనించి 
సంపద, భార్య - పిల్లలు, బంధువులు / సేవకులు మరణించే ముందు 
వీరెవ్వరూ ఆపలేరు వెంటరారు వారే నిత్యమన్న భ్రమను విడిచిపెట్టి 


భక్తి శూన్య శబ్దము కంటే శబ్ద శూన్య భక్తియే మేలు అని ఎంచుకుని 
నిరంతర అంతర్గత నామస్మరణ చేసుకుని ధన్యత చెందిన జ్ఞాని. 


తను గొప్ప సంకల్ప బలం కల్లినవాడు కాబట్టి, సంకల్పించుకుని మరీ, 
“భీష్మాష్టమి” నాడు తనువు చాలించి భగవంతునిలో లీనమైనాడు. 


శ్రీ చిదంబర స్వామి 
శతజయంత్యుత్స వాలకు 


పులీ. పప పల్లీ 
(౪ Shar హా 


విళాఖ పట్నం, న వ్షీ బర్‌ 11: 
శ్రీ క్యందబాళ తదంబీర స్వామి శత 1977లో 
జయం యర పవాలన్లు 1977 లో నిర్వ చిదంబర స్వామి 
హిందాశీని సాంక విశాఖ 'సాహిత పం 
వర్‌ ఈనె 9న న మావేళమే న్‌ శతజయంత్యుత్సవాల 
యిరచింది శ్రీ విశునాధ నాగేళ్యరరాప్పు సందర్భంగా 
సమావేశానికి అధ్యశృత వహి:చారు; 
ఈ స సంద ర్భంగా జక సంచికను (వచు 
రించాలని శర్గయిం చారు. థ్రీ కల 
క? విశ్వన్గాధం* “అధ్యక్షతన ఒక కమి 
టిని ఇందుకోసం ఏర్పాటు చేసారు. 
ఆస క్రి కలవారు కవిగా మొదలెన 
వానిని శ్రీ కందాళ 2h, విశ్వనాధ. 
రిజిస్టార్‌ ఆఫీస్‌! ఆంధ విశ్వ విద్యా 
లయం, _విశ్రాఖపట్మం” అన్న చిరు 
నామీకు పంపవలసింది. 





265 


పండిట్‌ 


కందాళ కాశీ విశ్వనాదం గారు ఆంధ్రా యూనివర్సిటీలో 1969లో గుమస్తాగా 
చేరి, సూపరింటెండెంట్‌గా నిర్ణీతకాలముకంటే ముందుగా పదవీ విరమణ చేసిరి. 


విశ్వనాధంగారు మొదట నుంచి చాలా సనాతన ధర్మపరులు. మితభాషి 
అయినను పని నిర్వహణలో చాలా చురుకైనవారు. క్రమ పద్ధతిలో పని చేయు నేర్పరి. 
వీరు పరీక్షల నిర్వహణ భాగంలో పదవీ విరమణ చేసినారు. వీరికి రూల్సు విషయములో 
పూర్తి అవగాహన ఉండుటచే ఆయనను పండిట్‌ అనేవారు. ఆయన చాలా సాంఘిక 
కార్యక్రమములలో పాలు పంచుకొనేవారు. 


వారి బంధుమిత్రవర్గములకు ఆయన మరణం తీరని లోటు. వారికి 
భగవంతుడు మనోశక్తి ప్రసాదించుగాక! 


ముత్య సూర్యనారాయణ, ఎం.కాం. 
రిటెర్జు ఫైనాన్స్‌ ఆఫీసర్‌ (ఆంధ్రా య 


యా 





చరితార్లుడు 


ఆధ్యాత్మిక భావన, ఆలోచన, ఆచరణ పూర్వ జన్మ సుకృతం. భగవంతుడు 
మానవునికి ఇచ్చే ఎన్నో వరాలలో భగవంతుని సేవ అమూల్యమైన వరం. కందాళ 
విశ్వనాధం గార్కి అటువంటి వరం ప్రసాదించాడు ఆ భగవంతుడు. ఆయన జీవితాన్ని 
భగవంతుని సేవకు అంకితము చేసి చరితార్జులైనారు. ఎన్నో పూజలు, యాగాలు, 
ఆలయ నిర్మాణాలు ఆధ్యాత్మిక సలహాలు చేస్తూ చేయిస్తూ గడిపిన మనిషి జీవితం 
అంటే భగవంతుని సేవకోసం శరీరాన్ని మనస్సుని అర్పించడమని నిరూపించిన మనీషి 


ఆయన తీపి గుర్తులగా ఆయన జీవితం ఇతరులకు ఆదర్శవంతంగా నిలవాలని, 
ఆ దారిలో నడవాలని అదే జీవిత పరమార్ధమని తెలియచేయడానికి ఈ పుస్తకము 
ప్రచురించడం ఆయనకు నిజమైన నివాళి. ఇందులో నేను భాగస్వామ్యము కావడం 
భగవంతుని ఆదేశం. 


SSSSVRM రాజు 
న్యాయవాది, విజయనగరం. 





దిక్పాలక పూజ చేస్తున్న విశ్వనాధం దంపతులు 


267 


A EULOGY TO A HUMANE PRODIGY 


Rare are the individuals who could conceive noble dreams. 
Rarer indeed are those who could devote their energies towards re- 
alizing them. lt is almost impossible to find some one who could, on 
his deathbed look at the achievements of his life with an equanimous 
ease and rejoice the events as they unfold. 


My uncle is one such individual. 


* Lesser mortals would have shrieked with grief. Weaker hearts 
would have stopped of the shock. Here was a disease gnawing 
at his innards, but this sage lies oblivious to the pain, in a state of 
bliss, waving his head to the rendering of a hymn on Shiva that 
he composed. 


* He had been a friend, and guide to my father. It was at my uncle's 
home, a magnet for all the near and dear that my parents spent 
some of their most lively evenings. His advice was sought and 
heeded by my father in matters as small as in preferring a scooter 
to a moped to the much important things as to decide the future 
course of education of his children. 


#* Upon the untimely death of my father a calamity that benumbed 
all of us in the family, a moment that needed a helping hand from 
a wise and elderly figure to handle the crisis, it was my uncle's 
sagacity and benevolence that helped us in weathering the storm 
until things fall in their place. 


* After the completion of my schooling, he personally took me to 
the Gayathri Shrine, at Rega to seek her blessings towards my 
higher education. He accompanied me during the counseling held 
for engineering to help me find a good seat. well counseled me 
in matters related to education and life. 


268 


శే What ever education my modest faculties of mind managed to 
acquire, owed it to the blessings and mentoring of elders like my 
uncle. His advice and encouragement always stand me in good 
stead. 


* His temperament to help others is contagious. His life is a testi- 
mony to what a man can achieve if he is endowed with a sharp 
mind and a compassionate heart. The last celebrated poet - com- 
poser born in a lineage studded with poet-composers and devo- 
tees, he practised through out his life, the call of Vivekananda to 
focus on the three, "H's - "Heart to feel for the others, 'Head" to 
think and 'Hands', which would convert thoughts into deeds. 


#* A source of inspiration and fountain head of energy, his words 
and deeds and unfinished dreams continue to guide us. 


M. Aditya Veerabhadram (Raghu) 





బ్రహ్మశ్రీ కందాళ రాధాకృష్ణమూర్తిచే చేయబడిన 
కోటి గాయత్రి యజ్ఞ పూర్ణాహుతి సందర్భంగా 


269 


ఇఇ Neem ei... 


A ma man ఇ Trae, frm in, Ta Ta, 
gm 4 aa Ra ఇ TH a aa ఇట్ల శే | 
mm ed mm Ta eat ఇ Hemet ¥ ళా షె 
బళా I షె ae, Te ఈ fa శ్యాం gay wgfa 4 3 
TT Team TY A TA, తాగా am fea A aa 
Tram A ఇ TH గా wa శ్‌ 0 ఇ ఇగ Tr ఫా 
vara శే | 

ha స షె బ్‌ mi ma ఫి Te షా క షా ఫ గా 
mer ta ఇష ఇ Ye fea a ఇ షా ఇ 
agro శే | 


న్నే 

హ్‌ 
Met గ Uy 
ARENT జై 





మహాసామ్రాజ్య పట్టాభిషే కం నంద ల విశ్వనాధం దంపతులు, 
నూకల ఉమామహే వాశ్వర శర్మ 


270 


విశ్వనాధంగారు నాకు పెదనాన్న చిన్నప్పటి నుండి ప్రతీ విషయంలోను 
ఆయన సలహాతోనే నడిచేవాడిని. ఆయనలోని ఆధ్యాత్మిక తృష్ణ నన్ను ఎక్కువగా 
ఆకర్షించింది. ఆయన ద్వారా కొంత శాస్త్ర జ్ఞానం నేర్చుకొన్నాను. ఆయన దగ్గర నేర్చుకొన్న 
విషయాలలో కొన్నింటిని ఇక్కడ వ్రాస్తున్నాను. 
కందాళ వేంకట జగన్నాధం 
ఫోన్‌ : 9490132118 


జయ మంత్రం 

జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః । 

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥ 

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్షిష్ట కర్మణః । 

హనుమాన్‌ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః ॥ 

నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్‌ | 

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ॥ 

అర్ధయిత్వా పురీం లంకామ్‌ అభివాద్య చ మైథిలీమ్‌ । 

సమృద్దార్భో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్‌ ॥ 

పై జయ మంత్రమును నిత్యమూ పఠించుట వలన సమస్తమైన కార్యముల 
యందు సీతారామలక్ష్మణ హనుమల అనుగ్రహము లభించి తలపెట్టిన కార్యములు 
విజయవంతముగా పూర్తి అగును. 

ప్రయాణకాలమందు పఠించవలసిన మంత్రం 

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్మై జనకాత్మజాయే । 

నమోస్తు రుదేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్దణేభ్యో I 

పై శ్లోకము చదువుకొని ప్రయాణము మొదలుపెట్టిన సమస్తమైన వార, నక్షత, 
తిధి, వర్జ్య, దుర్ముహూర్త దోషములు పోయి, సుఖముగా జరుగును. 


271 


రధ సప్తమీ - స్నాన శ్లోకములు 


(మాఘ శుద్ద సప్తమి) 
ఈ క్రింది శ్లోకములు చదువుతూ, తలపై జిల్లేడు ఆకు, రేగు పండు 
పెట్టుకొని స్నానమాచరించిన ఏడు జన్మల పాపాలు హరింపబడును. 
శ్లో యద్యత్‌ జన్మ కృతమ్‌ పాపం మయా సప్తమ జన్మసు । 
తన్మే రోగంచ శోకంచ మాకరీ హన్లు సప్తమీ ॥ 
శ్లో; సప్త సప్తి ప్రియే దేవి సప్తలోక సుపూజితే । 
సప్త జన్మార్ణితమ్‌ పాపం హర సప్తమి సాత్సరమ్‌ ॥ 
శ్లో ఏతజ్జన్మ కృతం పాపం, యచ్చ జన్మాన్త రార్జితమ్‌ ॥ 
మనోవాకాయజం యచ్చ ఘ్నాతా ఘ్నాతే చయే పునః ॥ 
శ్లో ఇతి సప్తవిధమ్‌ పాపం స్నానాన్తే సప్త సప్తికే | 
సప్త వ్యాధి సమాయుక్తమ్‌, హర మాకురు సప్తమీ ॥ 
ప్త సప్త మహా సప్త సప్త ద్వీప వసున్ధరా । 
సష్ట్థార్మ పర్ణమాధాయ సప్తమామ్‌ స్నానం ఆచరేత్‌ ॥ 
మాఘ శుద్ద అష్టమి - భీష్మాష్టమి 
భీష్మ తర్పణ శ్లోకములు 
భీష్మః శంతనవో వీరః సత్యవాదీ జితేన్టియః । 


అభిరద్భిరవాష్నోతు పుత్ర పౌత్రోచితామ్‌ క్రియామ్‌ ॥ 
భీష్మాయ నమః ఇదమర్హ్యమ్‌ । 


వైయాఘ్ర పాద గోత్రాయ సాన్మిత్య ప్రవరాయచ । 
అపుత్రాయ దదామర్హ్యమ్‌ సలిలమ్‌ భీష్మ వర్శణి ॥ 
భీష్మాయ నమః ఇదమర్ధ్యమ్‌ । 

గంగా పుత్రాయ శాంతాయ శంతనోః ఆత్మజాయ చ । 
అపుత్రాయ దదామర్హ్యమ్‌ సలిలమ్‌ భీష్మ వర్శణి ॥ 
భీష్మాయ నమః ఇదమర్ధ్యమ్‌ । 


అనేన అర్హ్య ప్రదానేన భీష్మః ప్రీయతామ్‌ ! 


272 


(లేక) 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి వెబ్‌సైట్‌ నందు పొందుపరచబడిన క్రింది శ్లోకము 


యాయఘ్ర పద్య గోత్రాయ .... సాంకృత్య ప్రవరాయచ 
గంగాపుత్రాయ భీష్మాయ .... ఆజన్మ బ్రహ్మచారిణే 
అపుత్రాయ దదామ్యేతత్‌ .... ఉదకం భీష్మ వర్శణే | 
పై శ్లోకములతో భీష్మాష్టమి నాడు భీష్మ పితామహునికి తర్పణ చేయవలెను. 
భౌమ చతుర్జి 
ఆషాఢ బహుళ చతుర్ధి (చవితి)ని, భౌమ చతుర్ధి అంటారు. అనగా ఆ రోజు 
కుజుని (అంగారకుని/మంగకళుని) జన్మదినం. ఈ రోజున కుజునికి కొత్త కుండలో 
నీళ్ళు తెచ్చి అభిషేకం చేయించుకొనిన చాలా మంచిది. జాతకములో కుజునికి 
సంబంధించిన దోషములు (ముఖ్యముగా కుజదోషం, ఆలస్య వివాహము మొ॥వి) 
తొలగిపోవును. 
ఈ రోజున కుజునికి జపం చేయుట వలన కుజుని అనుగ్రహం చేత భూ 
సంబంధ సమస్యలు తొలగిపోవును. అలాగే భూలాభం కలుగును. 


శీఘ్ర వివాహానికై 
స్త్రీలకు వివాహ సిద్దికి కాత్యాయనీ మంత్రం 


కాత్ఫోయన్‌ మహామాయే మహాయోగిని యధీశ్వరి | 
నందగోప సుతం దేవి పతిం మే కురుతే నమః ॥ 


పురుషులకు వివాహ సిద్దికి దుర్గా మంత్రం 
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తాను సారినీం । 
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం ॥ 


సచీదేవి మంత్రం 
ఓం దేవేంద్రిరాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామినీ | 
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం లాభం చ దేహిమే ॥ 


273 


వివాహము కాని పురుషులు పైన చెప్పబడిన దుర్గామంత్రము జపించడం 
వలన, లేక పై మంత్రంతో సంపుటీకరించి దుర్గా సప్తసతీ పారాయణ చేయడం వలన 
వివాహానికి ఆటంకములు తొలిగి శీఘ్ర వివాహమగును. 


అదేవిధంగా వివాహము కాని స్త్రీలు పైన పేర్కొన్న కాత్యాయనీ మంత్ర జపం 
చేయడం వలన, లేక లలితా సహస్రనామ పారాయణ క్రింది మంత్రంతో సంపుటీకరణ 
చేయడం ద్వారా వివాహానికి వస్తున్న అడ్డంకులు తొలగి శీఘ్ర వివాహము జరుగును. 


“కామేశ బద్ధ మాంగళ్వా సూత్రళోభిత కంధరా” 


ఇవేకాక సీతా కళ్యాణ సర్గలు (శ్రీమద్‌ రామాయణం నందు బాలకాందమందు) 
శ్రీ భాగవత మహాపురాణమందు రుక్మిణీ కళ్యాణ ఘట్టము (పోతనా భాగవతం / 
వ్యాస భాగవతం ఏదైనా) నిత్యం పారాయణ చేయుట వలన జాతకమున గల దోషములు 
తొలగి మంచి సంబంధము వచ్చును. 


ఉపయుక్తమైన కొన్ని శ్లోకములు 
ఏక శ్లోకీ రామాయణము 
ఆదౌ రామ తపోవనాది గమనం, హత్వామృగం కాంచనం 
వైదేహీ హరణం, జటాయు మరణం, సుగ్రీవ సంభాషణం 
వాలీ నిగ్రహణం, సముద్ర తరణం, లంకాపురీ దహనం 
పశ్చాద్రావణ కుంభకర్ణహననం యేతద్ద్ధి రామాయణమ్‌ ॥ 


ఏకశ్లోకీ సుందరకాండ 
తీర్వాక్షర పయోనిధిం, క్షణమధోగతావశ్రియః సన్నిధిమ్‌, 
దత్వారాఘవ ముద్రికా మపశుచం, కృత్వా ప్రవిశ్వాటవీం 
భజ్వానేకతరూం, నిహత్య బహుళాం రక్షోగణాం స్తత్సురీమ్‌ 
దగ్గ్వాదాయమణి రఘూద్వహ మగాద్వీరో హనుమాన్‌ కపిః ॥ 
(లేక) 


దృత్వాసాగర లంఘనం హనుమతో లంకామధోత్సారణం 
తత్రా శోక వనేచ మార్గణ మధశ్రీ జానకీ దర్శనం 
రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే 
రక్షస్సంహననం పురీప్రదహనం రామాయణే సుందరం ॥ 


274 


ఏక శ్లోకీ భాగవతము 
ఆదౌ దేవకీ దేవి గర్భ జననం, గోపీ గృహే వర్ధనం 
మాయా పుతన జీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం 
కంసచ్చేదన కౌరవాది హననం, కుంతీ సుతాన్‌ పాలనం 
యేతద్భాగవత పురాణ కధితం శ్రీకృష్ణ లీలామృతం I 
ఏక శ్లోకీ మహాభారతము 
ఆదౌ పాండవ ధార్త రాష్ట్ర జననం, లాక్షా గృహేదహనం, 
ద్యూత స్రీహరణం, వనే విహరణం, మత్స్య్యాలయే వర్తనం 
లీలా గోగ్రహణం, రణేచే విజయం, సంధిక్రియా జృంభణం 
పశ్చాద్భీహ్మ సుయోదదినాది హననం యే తన్మహాభారతమ్‌ I 
ఏక శ్లోకీ భగవద్గీత 
ఓం యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః 
తత్ర శ్రీ ర్విజయో భూతిర్లువా నీతిర్మతిర్మమ । 
పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయేణన స్వయమ్‌ 
వ్యాసేన (గ్రధితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్‌ ॥ 
అద్వైతామృత వర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీ 
మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్‌ ॥ 
కార్తీక పౌర్ణమి / శివరాత్రి దీపం 
కోటాః పతంగాః మశకాశ్చ వృక్షాః - జలేస్థలే యే నివసంతి జీవాః 
దృష్ట్వా ప్రదీపం నీచ జన్మ భాగినః - భవన్తి త్వం శ్వప చాహి విప్రాః 
పై శ్లోకం పఠిస్తూ / పఠించి దీపారాధన చేయవలెను. (ఈ శ్లోకం బ్రహ్మశ్రీ 
చాగంటి కోటేశ్వరరావుగారి వెబ్‌సైట్‌ నుండి సేకరించబడినది). 


కాలసర్పదోషం (యోగం) 


గ్రహములు తొమ్మిది అందులో రాహువు, కేతువు, ఛాయగ్రహములు. వీటికి 
ప్రత్యేకంగా ధన, విద్యా, మొదలగు యోగములలో స్థానం లేనప్పటికీ, సూర్యాది సప్త 
(గ్రహములు రాహువు నుండి కేతువు మధ్యలో నున్న దానిని “సవ్యకాల సర్ప దోషం” 


2/5 


అని, కేతువు నుండి రాహువు మధ్యలో నున్న దానిని “అపసవ్యకాల సర్పదోషం” అని 
అందురు. 


లగ్నాత్‌ సప్తమ భావము మధ్యలో ఈ కాలసర్పదోషమున్న జాతకుని జీవిత 
పూర్వార్ధ భాగము, సప్తమాత్‌ - వ్యయ భావములలో ఉన్న ఉత్తరార్ధ భాగము, కష్ట 
నష్టములతో కూడుకొనును. 

జాతకునికి ఇతర యోగములు జాతకమున లేకున్నచో అతను / ఆమె 
ఉద్యోగము లేక, చెడు వ్యసనములకు బానిసై, దుర్భర జీవితము గడిపి, వివాహము 
జరుగకపోవుట మొదలగు ఫలితాలు కలుగును. 
సర్ప దోషములు 
1. రవినుండి రాహువు ఎనిమిదవ యింట ఉన్నను 
2. చంద్రుని నుండి ఎనిమిదవ యింట రాహువు లేక కేతువున్నను 
3. లగ్నాత్‌ రాహువు 6, 7, 8 యిండ్లలో ఎక్కడ ఉన్నను 
4. లగ్నాత్‌ కోణములలో (1,5,9) రాహువు లేక కేతువు ఉన్నను 

అది సర్పదోషము. సర్పదోష జాతకులకు సాధారణముగా పిల్లల విషయమై 
ఆలస్యమగుట జరుగును. కొన్ని సార్లు జాతకమున మిగిలిన సంతాన విషయములు 
(పంచమనస్థానం, పంచమాధిపతి, పుత్ర కారకుడు, లగ్నాధిపతి మొ॥వి) బలహీనములై 
ఉండిన, ఈ సర్పదోషము వలన పుట్టిన బిడ్డలు చనిపోవుట, గర్భస్రావము జరుగుట, 
సంతాన సాఫల్యత లేకపోవుట కూడా జరుగవచ్చును. 


కాల సర్ప దోష రకములు 

1. లగ్న - సప్తమ భావము మధ్య కాల సర్పదోషమున్న దానిని “అనంత” కాల 
సర్ప దోషమందురు. దీనివలన వ్యక్తి యొక్క కుటుంబ జీవనములో సమస్యలు, 
దీర్భ రోగములు, శారీరక బాధలు కలుగును. 


2. ద్వితీయ - అష్టమ భావమందు ఈ దోషముండిన దానిని “గుళిక” కాల 
సర్పదోషమందురు. దీని వలన జాతకునికి ఆర్థికపరమైన సమస్యలు వచ్చును. 


3. తృతీయ - భాగ్య భావమందు ఈ దోషముండిన దానిని “వాసుకి” కాలసర్ప 
దోషమందురు. దీనివలన సోదర సోదరీలతో సమస్యలు వచ్చును. 


276 


10. 


Ll 


12. 


చతుర్ధ - దశమముల యందు ఈ దోషముండిన దానిని “శంఖపాల” కాల 
సర్పదోషమందురు. దీనివలన తల్లితో, వాహనములతో, ఇంటికి సంబంధించిన 
సమస్యలు వచ్చును. 

పంచమ - లాబ స్థానమందు ఈ దోషముండిన దానిని “పద్మ” 
కాలసర్పదోషమందురు. దీనివలన భార్య/భర్తతో, పిల్లలతో సమస్యలు వచ్చును. 
షష్ట - వ్యయ భావమందు ఈ దోషముండిన దానిని “మహావద్మ” 
కాలసర్పదోషమందురు. దీనివలన ఆరోగ్య సమస్యలు, బుణములు (అప్పులు) 
శత్రువులతో సమస్యలు వచ్చును. 

సప్తమ - లగ్న భావమందుండిన దానిని “తక్షక” కాలసర్ప దోషమందురు. 
దీనివలన వైవాహిక జీవితంలోను, జీవిత భాగస్వామితోను, వ్యాపారములోను 
సమస్యలు వచ్చును. 

అష్టమ - ద్వితీయ భావమందుండిన దానిని “కర్కోటక” కాలసర్ప దోషమందురు. 
దీనివలన భార్యతో సమస్యలు, ప్రమాదాలు జరుగును. 

భాగ్య - తృతీయ భావమందుండిన దానిని “శంఖచూడ” కాలసర్ప దోషమందురు. 
దీనివలన తండ్రితో సమస్యలు, విపరీతమైన దురదృష్టము కలుగును. 

దశమ - చతుర్ధ స్థానములందుండిన దానిని “ఘటక” కాలసర్పదోషమందురు. 
దీనివలన ఉద్యోగ, వ్యాపారములలో సమస్యలు కలుగును. 

లాభ - పంచమ స్థానములందుండిన దానిని “విషధార” కాలసర్పదోషమందురు. 
దీనివలన ఆర్థికపరమైన, వ్యాపార సమస్యలు వచ్చును. 

వ్యయ - షష్ట స్థానములందుండిన దానిని “శేషాంగ” కాలసర్ప దోషమందురు. 
దీనివలన ఖర్చులు విపరీతముగా పెరుగును. శత్రువులతో తీవ్రమైన సమస్యలు 
వచ్చును. 


కాలసర్ప దోష నివారణోపాయములు 


ls 
2. 


కుజునికి, రాహువునకు, కేతువునకు విడివిడిగా జపం చేయుట / చేయించుకొనుట. 
శ్రీకాళహస్తిలో (ఆంధ్రప్రదేశ్‌) కాలసర్పదోష నివారణ పూజ చేయించుకొని, అక్కడ 
జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవాలి. 


277 


10: 


Lh 


12. 


18. 


14. 


ఆర్థిక స్తోమత లేనివారు, కనీసం ఏడు మంగళవారములు సుబ్రహ్మణ్యస్వామికి 
పూజ చేయించుకోవాలి. 


సర్పాకారంలో వెండిలో ఉంగరం చేయించుకొని చూపుడు వైైలుకి ధరించాలి. 
గోమేధికం లేక వైఢూర్యం, వెండితో ఉంగరం చేయించి మధ్య వేలికి ధరించాలి. 


వెండితో చేసిన నాగ పగడము, శివాలయంలో బ్రాహ్మణునికి దానిమివ్వాలి. 
దీనికి ముందు ఏకాదశ రుద్రాభిషేకము చేయించుకోవాలి. 


షష్టి తిధినాడు శాంతిపూజ క్రమం తప్పక చేసుకోవాలి, మరియు నటరాజ స్వామి 
అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. 


అప్పుడప్పుడు శ్రీకాళహస్తి (లేక) తిరు నాగేశ్వరం (తమిళనాడు) ఆలయాలను 
దర్శించుకోవాలి. 


ఈ దోషం పితృ దేవతల (పితరుల) వలన కలిగిన యెడల రామేశ్వరం వెళ్ళీ 
అక్కడ పవిత్ర స్నానమాచరించి, పిండ ప్రదానము, తర్పణములు చేయుట ద్వారా 
విముక్తి లభిస్తుంది. (పితృదోషం జాతకమున రాహువు 2, 5, 9 స్థానములలో 
ఉండుట వలన కలుగును). 


పాములకు ఎటువంటి హాని తలపెట్టకూడదు. షష్టి తిథినాడు క్రింద యిచ్చిన 
నవనాగస్తోత్రం, 22 సార్లు జపించుట ఉత్తమమైన నివారణోపాయం. 


అమావాస్యనాడు అడవిలో పామును విడిచిపెట్టాలి. 


వీలైతే పంచముఖ సర్ప ప్రతిమ (వెండితో చేయించినది) ప్రతిష్టించి దానికి అక్షతలు 
సమర్పించి, మంత్రోచ్చారణ చేసి తిరిగి దానిని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 
విడిచిపెట్టాలి. 


మానసా దేవిని పూజించుట వలన సమస్తమైన సర్పదోషాలు తొలగిపోతాయి. 


సర్ప ప్రతిమ, క్రొత్త బట్టలు, తమలపాకులు, మరియు యితర శుభకర వస్తువులను 
షష్టి తిధినాడు, పూజ చేసుకొని బ్రాహ్మణునకు దానమిచ్చిన సమస్తమైన 
సర్పదోషాలు / నాగ దోషాలు పోవును. 


278 


నవనాగ స్తోత్రం (ప్రతిరోజూ 22 సార్లు జపించాలి) 
శ్లో అనంతం వాసుకిం శేష పద్మనాభం చ కంబళం । 
శంఖుపలం దృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తథా ॥ 


ఫలశ్రుతి : 
ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనా 
సాయం పఠేనిత్యం ప్రాతః కాలే విశేషిత 
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌ ॥ 


అలాగే మహాభారతమున ఉదంకుడు చేసిన నాగస్తోత్రము పారాయణ 
చేసినట్లయితే నాగదోషము పోవును. 


ఈ (క్రింది ఉదంకుడు చేసిన నాగస్తోత్రం మూలము, (సంస్కృత 
మహాభారతమున వ్యాస మహర్షి చే వ్రాయబడినది) మరియు తెలుగున (నన్నయ 
మహాభారతం లోనిది) ఈయబడినది. 


మూల సంస్కృత శ్లోకములు - నాగ స్తోత్రము 
శ్లో యే ఐరావత రాజానః సర్పాసమితి శోభనాః । 
క్షరంత ఇవ జీమాతాః సవిద్యుత్సవనేరితాః ॥ 1 


సురూపా బహురూపాశ్చ తథా కల్మాష కుండలాః । 

ఆదిత్య వన్నాక పృష్టే రేజు రైరావతోద్భవాః ॥ ల 
బహూని నాగ వేశ్శాని గంగాయాస్తీర ఉత్తరే । 

తత్ర స్థానపి సస్తామి మహతః పన్నగా నహం ॥ 3 
ఇచ్చేత్‌ కోర్మాంశు సేనాయాం చర్తు మైరావతం వినా । 

శతాన్యసేతి రష్టాచ సహస్రాణి చ వింశతిః ॥ 4 
సర్పాణాం ప్రగ్రహాయాంతి ధృతరాష్ట్రో యదై జతి । 

యే వైన ముప సర్పంతి యేచ దూరపథం గతాః । 

అహ మైరావత జ్యేష్ట భ్రాతృభో కరవం నమః ॥ ర్‌ 
యస్య వాసుకి కురుక్షేత్రే ఖాండవే చా భవత్‌ పురా | 

తం నాగరాజ మస్తేషం కుండలార్జాయ తక్షకం ॥ 6 


279 


తక్షక శ్చాశ్వసేనశ్చ నిత్యం సహచరా ఉభౌ । 

కురుక్షేత్రం చ వసతాం నదీ మిక్షుమతీ మను ॥ 7 
జఘన్య జ స్తక్షక శ్చ శ్రుత సే నీత్రి యతః | 

అవసద్యా మహాద్యుమ్ని ప్రార్థయ న్నాగ ముఖ్యతాం । 

కరవాణి సదా చాహం నమస్తస్మై మహాత్మనే ॥ 8 


ఇది వ్యాస మహాభారతము నందు ఉదకుండు చేసిన నాగస్తోత్రము. దీనిని 


నన్నయ్యగారు తెలుగు పద్యములలో మనకు అందించారు. 


నన్నయ్యగారు వ్రాసిన పద్యములు 


చం 


బహువన పాద పాబ్టీ కుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ 

సహిత మహా మహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు 

స్సహతర మూర్తికిన్‌ జలధిశాయికి పాయక శయ్య మైన య 

య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్‌. 1 


. అరిది తపో విభూతి నమరారుల బాధలు వొందకుండగా 


నురగుల నెల్లగాచిన మహోరగ నాయకుడా నమత్సురా 
సుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదున కద్రి నందనే 
శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకు ప్రసన్నుడయ్యెడున్‌ 2 


దేవ మనుష్యలోకముల 'ద్రిమ్మరుచున్‌ విపుల ప్రతాపసం 

భావిత శక్తిశార్యులు నపార విషోత్మట కోప విస్ఫుర 

త్సావక తాపితాఖిల విపక్షులు నైన మహానుభావులై 

రావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నుడయ్యెడున్‌ 8 
గోత్ర మహా మహీధర నికుంజములన్‌ విపినంబులం గురు 

క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వ సేను డై 

ధాత్రి బరిభ్రమించు బలదర్చ పరాక్రమ దక్షు డీక్షణ 

(శోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యెడున్‌ 4 


పైన యాయబడిన నాలుగు పద్యములు నన్నయ్య మహాకవి ఆంధ్ర 


మహాభారతమున వ్రాసినవి. ఈ శ్లోకములను (లేక) పద్యములను ప్రతీరోజూ పారాయణ 


280 


చేయడం వలన వ్యక్తి యొక్క జాతకములో గల సమస్తమైన సర్పదోషాలు తొలగి 
సుఖశాంతులు పొందగలరు. 


కామ్య ఫలములకు రామాయణ పారాయణ విధానము 


శ్లో! సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం । 


అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరా ॥ 


మా గురుదేవుల పాద పద్మములకు భక్తితో ప్రణమిల్లుచూ, నాకు తోచినవి, 
పెద్దలైనవారు చెప్పగా వినిన కొన్ని విషయములు వ్రాయుటకు సంకల్పించినాను. 


పూజ్య భగవత్పాదులు శ్రీ శంకరాచార్య స్వామివారు తన యొక్క వివేక 
చూడామణి గంధము నందు, కవ శ్లోకమును ఈ క్రింది విధంగా చెప్పినారు. 


శ్లో; _ దుర్లభం త్రయిమే వైతత్‌ దైవానుగహహేతుకం । 
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయాః ॥ 


ఈ లోకమునందు మూడు విషయాలు దేవుని అనుగ్రహముతో మాత్రమే 
లభించును. అవి 1. మనుష్య జన్మ 2. ముముక్షత్వం అనగా ఈ జనన మరణ 
చక్రము నుండి విముక్తిని పొందాలనే కోరిక కలిగి ఉండడం, మరియు 8. మహా 
పురుషుల సహవాసం, కలయిక (సద్దురువు లభించుట). 


ఇందు మనుష్య జన్మ లభించుట మొదట దుర్లభమైనది, ఎందుకనగా ఈ 
సృష్టియందు 84 లక్షల జీవరాసులు ఉండగా, అందు మానవుడు మాత్రమే భూమికి 
అడ్డముగా పుట్టి నిలువుగా పెరుగును. అంతయేగాక తను మాత్రమే నోటితో 
దైవనామస్మరణ, చేతులతో పూజ, అభిషేకాదులు, పారాయణ మొదలైనవి చేయగల 
ప్రాణి. అటువంటి మనిషి పుట్టుకతోనే మూడు బుణములు కలిగి ఉండును. అవి .1 
దేవ బుణము - ఇది దేవతలను ఉద్దేశించి యజ్ఞయాగాది క్రతువులు చేయుట ద్వారా 
తీరును. 2. బుషి బుణము - ఇది మన పూర్వీకములైన బుషులు మనకు ఇచ్చిన 
రామాయణ, భారత, భాగవత, పురాణ, ఇతిహాసములను అధ్యయనం చేయుట ద్వారా 
తీరును. 8. పితృబుణము - ఇది మన పితరులకు ఆబ్ధికాదులు చేయుట ద్వారాను, 
మన ద్వారా వంశాభివృద్ధి చేయుట ద్వారాను తీరును. 


281 


రామాయణము, ఆదికావ్యము. శ్రీ వాల్మీకి మహర్షి విరచితం. తరువాతి 
కాలమున అనేక రామాయణాలు వచ్చిననూ, వాల్మీకి రామాయణము ప్రామాణికము. 
అటువంటి రామాయణము భారతీయ వాజ్మయమునకు ఒకానొక తలమానికమైన 
గంధం. ఈ కావ్యమునందు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, సదాచారములు, నీతి 
నియమాలు, ధర్మము మొదలగునవి అంతటా కనపడును. రామాయణమునందు 
పురుషోత్తముడైన రాముని యొక్క దివ్యలీలలు వర్ణింపబడినవి. ఆయణము అనగా 
ప్రయాణము. రాముని యొక్క జీవిత ప్రయాణమును వర్ణించు గ్రంధము గనుక దీనికి 
రామాయణము అని పేరు వచ్చినది. ఇందు రాముని పాత్రతో పాటు అనేక యితర 
పాత్రల వర్ణన కూడా కలదు. సీత, లక్ష్మణ, భరత, శతృఘ్న దశరథ, కౌసల్య, సుమిత్ర, 
కైకేయి, వాలి, సుగ్రీవ, హనుమ, రావణ, కుంభకర్ణ, విభీషణ, మండోదరి మొదలగు 
అనేక పాత్రలు కనబడును. 


ఈ పాత్రల వర్ణన, సంభాషణలు మనము గమనించిన యెడల మనకు అనేక 
సందర్భములయందు ఏవిధముగా ప్రవర్తించవలెనో తెలియును. ఉదాహరణకు, 
అన్నదమ్ముల అనుబంధం ఏవిధంగా ఉండాలో రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నులు 
తెలిపితే, ఎలా ఉండకూడదో వాలి, సుగ్రీవుల పాత్రలు, రావణ, కుంభకర్ణ, విభీషణ 
పాత్రలు తెలుపును. అలాగే ఆలుమగల అనుబంధాన్ని సీతారాములు, అత్రి అనసూయల 
పాత్రల ద్వారా తెలిసికొనగలము. ఇటువంటివి రామాయణము నందు కోకొల్లలు. 


అటువంటి దివ్యమైన రామాయణము, ఆంధ్రనాట ఈనాటికీ పారాయణా 
గ్రంధరాజముగా విలసిల్లుచున్నది. ఇటువంటి రామాయణము యొక్క మహాత్యము 
ఎంతని చెప్పగలము. 


ఆంధ్రదేశమున ఎందరో మహనీయులు ఈ రామాయణ మహాత్యాన్ని విరివిగా 
ప్రచారము చేసినారు. మరెందరో తాము ఆచరించి ఇతరులకు మార్దదర్శకత్వము 
చేసినారు. అటువంటి వారిలో ప్రస్తుత కాలమునందు శ్రీభాష్యం అప్పలాచార్యులు, 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు, (బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు 
మొదలగువారు, ఈ రామాయణమే ఊపిరిగా చేసుకొన్నవారు, ప్రచారము చేసినవారు/ 
చేస్తున్నవారు. 


ఇక ఇందు రాముని విషయమే తీసుకుంటే, అతను మర్యాద పురుషోత్తముడు. 
ధర్మస్వరూపుడు గుణవంతుడు, వీరుడు, శరణాగత వత్సలుడు, ధీరుడు, ఇటువంటి 
గుణములు కలవాడు. 


282 


శ్రీమద్‌ వాల్మీకి రామాయణ ప్రారంభము నందు, వాల్మీకి మహర్షి నారదుని 
ఈ లోకమున వివిధ రకములైన 16 గుణములు కలవాడెవ్వడని, అడుగగా అందుకు 
నారదుడు, అటువంటి ఉదాత్త గుణములు ఒక్క వ్యక్తియందే ఉండుట దుర్లభమని 
కాని ఈ 16 గుణములు గల ఉత్తమ పురుషుడు రామచంద్రుడని తెలయపరిచెను. 


ఇటువంటి రాముని చరితను పారాయణ చేయుట వలన సమస్తమైన కోరికలు 
తీరుతాయి. వాల్మీకి మహర్షే ఈ రామాయణ పారాయణ లేక లేఖనము, లేక (శ్రవణము 
వలన ఈలోకమునందు సమస్త కోరికలూ తీరగా అంత్యమందు విష్ణు సాయుజ్యము 
కూడా కలుగగలదని తెలిపెను. 


ఇంకనూ కొందరు పెద్దలైనవారు, ఈభౌతిక జీవనములో కలిగే వివిధ కోరికలు 
తీరడానికి, ఈ రామాయణము నందు కొన్ని విశేషమైన సర్గలు పారాయణ చేయమని 
చెప్పుచున్నారు. అలాగే ఈ సర్గలను భక్తితో, శ్రద్ధతో కొన్ని దినములు (నిర్ణీత దినములు) 
లేక ఫలితము వచ్చేవరకు, నియమానుసారముగ, పారాయణ చేసి, కొన్ని పదార్థములు 
నైవేద్యము చేయుట ద్వారా కోరిన ఫలితములు కలుగునని చెప్పడము జరిగినది. 
అటువంటి కొన్ని కామ్యములు, వాటికై పారాయణ చేయవలసిన సర్గలు, సమయము, 
నైవేద్యము పెట్టవలసిన పదార్థములు ప్రక్క పేజీలలో పొందుపరచడమైనది. 
ప్రక్క పేజీలలో తెలిపినవి కొన్ని మాత్రమే. వ్యక్తి యొక్క పూర్వ కర్మలు 
తొలగుటకు, జాతకమున గల దోషములు పోవుటకు, శాంతి సౌభాగ్యములు కలుగుటకు 
ఒక్కటేమిటి మోక్షముతో కలిపి అన్నీ ప్రసాదించునది ఈ రామాయణ పారాయణ. 
జనులు ఈ పారాయణలు చేసి, ఆశించిన ఫలితములు పొందగలరని ఆశిస్తూ, ఆ 
సీతారాములకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహము అందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాను. 


మంగళం 


మంగళాశాసన పరైః మదా చార్య పురోగమైః । 
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్మృతాయాస్తు మంగళం ॥ 
మంగళం కోసలేందాయ మహనీయ గుణాబ్ధయే | 
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ॥ 


ఓం తత్‌ సత్‌ 


283 


కామ్యం / కోరిక సకాయణ చేయవలసిన నివేదన పదార్గం 
సర్గలు ధ 


1. ధర్మము అయోధ్య కాండలో 21 | ఉదయం, 5 అరటి పండ్లు 


2. అర్థము 


3. కామము 
4. మోక్షము 


5. కన్యకు / 
పురుషునకు 
వివాహం 


6. అపస్మారము, 
శ్వాసకోస, కుష్టు 


7. పిశాచమ, 
భూతం విముక్తికై 
8. ఉన్మాదము 
నివృత్తికై 

9. దారిద్రము 
పోవుటకై 

10. దుఃఖ నివృత్తి 


11. ఆపత్తు 
నివారణ 


12. విడిపోయిన 
బంధువులు 
కలియుట 


నుండి 25 సర్గ వరకు 
అయోధ్య కాండలో 


32వ సర్గ 
౧ 


బాలకాండలో 78వ సర్గ 


అరణ్యకాండలో 65 
నుండి 68 సర్గ వరకు 


బాలకాండలో 783వ సర్గ 


యుద్ధకాండలో 
59వ సర్గ 


సుందరకాండలో 
38వ సర 
౧ 
సుందరకాండలో 
1కివ సర 
౧ 
సుందరకాండలో 
15వ సర 
౧ 
యుద్ధకాండలో 
116వ సర 
౧ 
యుద్ధకాండలో 
17, 18 సర్గలు 


సుందరకాండలో 
36వ సర్గ 


284 


5 అరటి పండ్లు 


ఆవుపాలు 
5 అరటి పండ్లు 


అప్పుడే పిండిన 
ఆవుపాలు 


మొదట తేనె, 
చివరికి 
ఆవుపాలు 


గుడాన్నం 
మినపపొడి 
కలిపిన అన్నం 
5 అరటి పండ్లు 
5 అరటిపండ్లు 
కొబ్బరికాయ 
మొదట పనస, 


చవక 
మామిడపండ్లు 





కామ్యం / కోరిక సకాయుణ చేయవలసిన 
సర్గలు 


13. దుఃస్వప్నము 


భార్‌ 
14. పరస్తి 
గమన దోషం 


15. తెలిసి 
తెలియక చేసిన 
పాపం 

16. పరజన్మ 
సుఖం 

17. సంతానం 
కొరకు 

18. సుఖప్రసవం 
19. కారాగార 
నివృత్తి 


ఆ ఆ 
20. బ్రహ్మతేజస్సు 


21. పితృప్రీతి 


న్స్‌లుయ్యి 
/ సుపుత్ర జననం 


24. ఇతర 
ఫలములు 


సుందరకాండలో 
27వ సర్గ 


సుందరకాండలో 7 
నుండి 11వ సర్గ వరకు 


సుందరకాండలో 
88వ సర్గ 


యుద్ధకాండలో 
131వ సర్గ 


బాలకాండలో 
15, 16 సర్గలు 


బాలకాండలో 18వ సర్గ 


యుద్ధకాండలో 
117వ సర్గ 


బాలకాండలో 50 నుండి 
65వ సర్గ వరకు 


బాలకాండలో 
483, 44 సర్గలు 


అయోధ్యకాండలో 
1, 2 సర్గలు 


బాలకాండ 87వ సర్ష 


బాలకాండలో 
75, 76 సర్గలు 


285 


పంచదార 8 
రోజులు 


20 అప్పములు 


5 అరటి పండ్లు 


పులగం 80 
రోజులు 


నేతితో పాయసం 
20 రోజులు 


అరటి పండ్లు 
మధురపదార్థం 


5 అరటి పండ్లు 
5 అరటి పండ్లు 


5 అరటి పండ్లు 


మధుర పదార్థం 





శ్రీ వినాయక వ్రతకల్పము 


ముందుగా గంధం, కుంకుమ బొట్టుగా ధరించి దీపారాధన, నమస్మారం చేసి ప్రార్థించుకోవాలి 
గణపతి ప్రార్దన 
శుక్షాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే 11 


శైలరాజ సుతాసుతం సర్వదేవ సుపూజితం 
జగన్మంగళదాయకం నమామి గణానాయకమ్‌ ॥ 





అయం ముహూర్తస్సుమూర్తోస్తు, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం 
తదేవ విద్యాబలందైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి సుముహూరోస్తు, లాభస్తేషాం 
జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః యేషా మిందీవర శ్యామో హృదయనస్టో జనార్థనః 
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో 
నమామ్యహం॥ సుముఖశ్ఫైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చవికటో విఘ్నరాజో గణాధిప। 
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రోగజాననః వక్రతుండ శ్ఫూర్చకర్ణో, హేరంభో స్కంద పూర్వజః 
షోడశైతాని నామాని యః పరేశ్ళ ఫఖయాదపి! విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్ణమేతథాసంగ్రామే 
సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే అభీప్పితార్థ సిద్ధ్యర్ధ్యం, పూజితో యస్సురైరపి, సర్వవిఘ్నచ్చిదేత్స సై 
శ్రీ మహాగణాధిపతయే నమః (నమస్కరించుకుని, ఆచమనం చేసి సంకల్పము చెప్పుకోవలెను.) 
ఆచమనం : ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం 
గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, 
ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః 
, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ 
నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం 
నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, 
ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 

(అని 3 సార్లు చేతిలో నీరు పోసుకుని త్రాగవలెను) 

సంకల్పమ్‌ :- మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే 
శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే 
వైవస్వతమన్వంతరే, కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, మేరోర్టక్షణదిగ్భాగే, 
శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే అస్మిన్‌ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ....... నామసంవత్సరే 
న్‌ు దక్షిణాయనే వర్షబుతే భాద్రపదమాసే, శుక్లపక్షే చతుర్భ్య్వాంతిధథౌ ...... వాసరయుక్తాం, 
శుభనక్షత్ర, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్‌ .... 
గోత్రః స్య నామధేయః ....... మమధర్మపత్నీసమేతస్య, అస్మాకం సహకుటుంబస్య, క్షేమస్థైర్య, 
విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభీవృద్ధ్యర్థం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ 


286 


సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్ధం, సర్వాభీష్టసిద్ధర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక ముద్ధిశ్చ శ్రీ వరసిద్ధి 
వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావశ్శక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం 
కరిష్యే. 

కలశపూజ : కలశస్యముఖే విష్ణుకంఠే రు[ద్రఃస్సమాథ్రితః మూలే తత్రస్థితో (బ్రహ్మ మధ్యే 
మాతృగణాస్మృతాః కుకౌతుసాగరాస్సర్వే నప్తద్వీపా వసుంధరా, బుగ్వేదోధయజుర్వేద 
స్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥ 


© 


శ్లో! గంగేచ యమునేచైవ గోదావరిసరస్వతీ, నర్మదా సింధూకావేరి జలేస్మిన్‌ సన్నిధింకురు ॥ 
ఆయాంతు దేవపూజార్ధ దురితశ్రీయకారకాః కలశోధకేన పూజాద్రవ్యాణి సంప్రోక్షయః 
కలశోదకమును పూజాద్రవ్యములపైన, దేవునిపైన, తమశిరస్సుపైన కొద్దిగా చల్లుకోవాలి. 


శ్లో గణానాంత్వా గణపతిగం హవామహే కవీంకవీనా ముపమశ్రవస్తమం 
జ్యేష్టరాజం బ్రహ్మణా, బ్రహ్మణస్పతః ఆనశ్ళణ్వన్నూతిభి స్సీదసాధనం 
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయే నమః ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. 


షోడశోపచార పూజ : భవసంచిత పాపోహం విధ్వంసన విచక్షణమ్‌ విఘ్నాంధకార భాస్వంతం 
విఘరాజమహంభటజే॥ ఏకదంతం శూర్చకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం 
ధ్యాయేత్‌ సిద్ధి వినాయకమ్‌॥ ఉత్తమంగణనాథస్య వ్రతంసంపత్మరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్‌ 
ధ్యాయేత్తం విఘ్ననాయకం॥ ధ్యాయే ద్దజాననం దేవం తప్తకాంచన సన్నిభం, చతుర్భుజం మహాకాయం 
సర్వాభరణ భూషితం॥ శ్రీ గణాధిపతయే నమః ధ్వాయామి॥ అత్రాగచ్చ జగద్వంధ్వ సురరాజార్చేతేశ్వర 
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ఆవాహయామి॥ మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నేర్విరాజితమ్‌ 
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌ - ఆసనమ్‌ సమర్పయామి॥ గౌరీపుత్ర నమస్తేస్తు 
శంకర ప్రియనందన గృహాణార్థ్యం మయాదత్తం గంధపుష్పాక్షతూర్యుతమ్‌ - అర్థ్యం సమర్పయామి॥ 
గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన - పాద్యం 
సమర్పయామి॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితా గృహాణాచమనందేవ తుభ్యందేవతుభ్యందత్తం 
మయాప్రభో - ఆచమనీయం సమర్పయామి॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం 
మధుపర్మం గృహాణేదం గజవక్రం నమోస్తుతే మధుపర్మం సమర్పయామి। స్నానం పంచామ్మతైర్దేవ 
గృహాణ గణానాయక అనాథ నాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత - పంచామృత స్నానం సమర్పయామి॥ 
గంగాది సర్వతీర్ణేభ్యః అమృతైరమలైర్దలైః స్నానం కురుష్యభగవన్‌ ఉమాపుత్రో నమోస్తుతే - శుద్దోదక 
స్నానం సమర్పయామి! రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళ శుభప్రదగృహాణత్వం 
లంబోధరహరాజ్మత - వస్త్రయుగ్మం సమర్పయామి॥ రాజితం బ్రహ్మసూత్రాంచ కాంచన చోత్తరీయకం 
గృహాణసర్వదేవ సర్వజ్ఞ భక్తానా భీష్టదాయక - యజ్ఞోపవీతం సమర్పయామి. చందనాగరు కర్పూర 
కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సుర్రేష్టప్రీత్యై ప్రతిగృహ్యతామ్‌ గంధం సమర్పయామి! అక్షతాన్‌ 
ధవళాన్‌ దివ్యాన్‌ శాలియాన్‌ తండూలాన్‌ శుభాన్‌గృహణ పరమానంద ఈశ్వరపుత్ర నమోస్తుతే - 
అక్షతాన్‌ సమర్పయామి! సుగంధాని చ పుష్పాణి జాతీకుంద ముకానిచ యేకవింశత పత్రాణి, 
సంగృహాణనమోస్తుతే పుష్పాణి పూజయామి. 


అథాంగపూజ :- గణేశాయ నమః పాదౌపూజయామి॥ ఏకదంతాయ నమః గుల్ఫొపూజయామి, 
శూర్పకర్ణాయ నమః జానూనీపూజయామి, విఘరాజాయనమః జంఘౌపూజయామిః ఆఖువాహనాయ 


287 


నమః ఊరూంపూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం 
పూజయామి, గణనాథాయ నమః నాభింపూజయామి, గణేశాయనమః హృదయం పూజయామి, 
స్తూలకంఠాయనమః కంఠం పూజయామి, సృందాగ్రజాయ నమః, స్మంధాపూజయామి, 
పాశహస్తాయనమః హస్తాపూజయామి, గణవక్రాయనమః వక్రం పూజయామి, విఘ్నహంత్రేనమః 
నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః 
లలాటంపూజయామి, సర్వేశ్వరాయనమః శిరంపూజయామి, విఘ్నరాజాయనమః సర్వాణ్యంగాని 
పూజయామి. 


అథైకవింశతి పత్రపూజ :- సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపాయనమః 
బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి, హరసూనవే నమః దత్తుర పత్రం పూజయామి, లంబోధరాయనమః 
బధరీపత్రం పూజయామి, గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి, గజకర్ణాయ నమః 
తులసీ పత్రం పూజయామి, ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, వికటాయనమః 
కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి, వటవేనమః 
దాడిమీ పత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి, ఫాలచంద్రాయ 
నమః మరువక పత్రం పూజయామి, హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి, 
శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, 
ఇభవక్రాయ నమః శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్టపత్రం పూజయామి, 
సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి, కపిలాయ నమః అర్మపత్రం పూజయామి, శ్రీ 
గణేశ్వరాయ నమః ఏకవిశంతిపత్రాణి పూజయామి. 


శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి 
ప్రతి నామమునకు ముందు “ఓం” ను చివర “నమః” కలిపి చదువవలెను. 


గజాననాయ మహాకాలాయ శృంగారిణే సర్వకర్రే 
గణాధ్యక్షాయ మహాబలాయ ఆశ్రితవత్సలాయ  సర్వనేత్రే 
విఘ్నరాజాయ హేరంబాయ శివప్రియాయ సర్వసిద్ధి ప్రదాయ 
వినాయకాయ లంబజఠరాయ శ్రీఘ్రకారిణే పంచహస్తాయ 
ద్వైమాతురాయ హస్వగ్రీవాయ శాశ్వతాయ పార్వతీనందనాయ 
ద్విముఖాయ ప్రథమాయ బల్వానితాయ ప్రభవే 
ప్రముఖాయ ప్రాజ్ఞాయ బలోద్దతాయ కుమారగురవే 
సుముఖాయ ప్రమోదాయ భక్తనిధయే కుంజరాసురభంజనాయ 
కృతినే మోదక ప్రియాయ భవగమ్యాయ కాంతిమతే 
సుప్రదీపాయ విఘ్నకర్రే భావాత్మజాయ ధృతిమతే 
సుఖనిధయే విఘ్నహంత్రే అ(గ్రగామినే కామినే 
సురాధ్యక్షాయ విశ్వనేత్రే మంత్రకృతే కపితృఫలప్రియాయ 
సురారిఘ్నాయ విరాట్పాతయే చామీకర ప్రభాయ బ్రహ్మచారిణే 
మహాగణాధిపతయే  శ్రీపతయే సర్వాయ బ్రహ్మరూపిణే 
మాన్యాయ వాక్సతయే సర్వోపాస్యాయ మహోదరాయ 


288 


మదోత్మటాయ అక్రాంతపదచిత్రభవే సరాయ కాకు 
మహావీరాయ అభీష్టవరదాయ '  సరసాంబునిధయే సకతోశ్టితాయ 
మంత్రిణే మంగళప్రదాయ = మహేశాయ విష్వర్ధశే 
మంగళసుస్వరాయ _ అవ్యక్తరూపాయ _ విశదాంగాయ వీళ్ల ౮ కావ్‌ ధానకృతె 
ప్రముదాయ పురాణపురుషాయ  మజికింకిణీ మేఖలాయ క్ఫఫొగురవే 
జ్యాయసే పూష్టే సమస్తదేవతామూర్తయే య 
యక్షకిన్నర సేవితాయ పుస్కరోత్సిప్రవారణాయ సహిష్టవే న 
గంగాసుతాయ _ అగ్రగణ్యాయ బ్రహ్మవిద్యాదిదానభువే సమస్తజగదాధారాయ 
గణాధీశాయ అగ్రపూజ్యాయ  జిష్టవే న తా 
గంభీరనినాదాయ __అపాకృతపరాక్రమాయ విష్ణుప్రియాయ రీ విబ్ముశ్వరాయ నా 
వటవే సత్యధర్మిణే భక్తజీవితాయ కానాల 
జ్యోతిషే సఖ్యై జితమన్మధాయ న 
గణపతి స్తుతి 

గీ. _ శ్రీమహాగణాధిపతిని | వామదేవ 

పుత్రు విఘ్నృచయ లతాల । విత్రు భక్తి 

గరికపోచలతోడుత | కరుణ బ్రోవ 

ప్రార్థనముజేతు హృత్పద్మ | వాసి గాగ 
కం. వరసిద్ధినాయకు మది 

కర మర్ధింతును సతంబు । కార్యౌెఘమునున్‌ 

నిరతము సఫలము జేయగ 

పరిపరివిధముల దలచెద । ప్రభు వేల్పగుటన్‌ 
శా. దూర్వాయుగ్మ సమర్పణంబుననె సం । తుష్టాత్ముడై ప్రేమతో 

నిర్విఘ్నంబుగ భక్త కార్యముల బూ । నెందీర్చి సౌఖ్యంబులన్‌ 

నిర్వర్తింపగ జేయువే ల్పెవడు వా।ని న్వారణేంద్రాస్యు నా 

శర్వాణీసుతు విఘ్న నాయకుని ను । త్సాహంబుతో గొల్బెదన్‌ 

దూర్వాయుగ్మ పూజ 

అథ దూర్వాయుగ్మ పూజా (ప్రతీ నామమునకు రెండేసి గరిక పోచలు సమర్పింపవలెను) 
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి 


ఓం ఉమాపుత్రాయ నమః 3 
ఓం ఆఖువాహనాయ నమః 22 
ఓం వినాయకాయ నమః గే 
ఓం ఈశపుత్రాయ నమః న 
ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః న 
ఓం ఏకదంతాయ నమః స 


ఓం ఇభ వక్రాయ నమః స్‌ 
ఓం మూషిక వాహనాయ నమః (1 
ఓం కుమార గురవే నవః 2 
ఓం విఘ్నేశ్వర స్వామినే నమః దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి 
శ్రీ మహాగణాధిపతయేనమః నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి 
॥శ్లో॥ దశాంగం గుగ్గులో పేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ 
- ధూపమా[ఘ్రాపయామి॥ సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితంమయా గృహాణ మంగళం 
దీపం ఈశ్వరపుత్ర నమోస్తుతే - దీపం దర్శ్భయామి॥ సుగంధాన్‌ సుకృతాం శ్రైవమోదకాన్‌ 
ఘృతపాచితాన్‌, నైవేద్యం గృహతాందేవచిణ ముద్దః ప్రకల్పితాన్‌ | భక్ష్యం, భోజ్యంచ లేహ్యం 
చోష్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయకా - మహానైవేద్యం 
సమర్పయామి॥ పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్‌, కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం 
ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి॥ సదానంద విఘ్నేశపుష్మలాని ధనానిచ, భూమ్యూం 
స్థితాని భగవన్‌ స్వీకురుష్వ వినాయకా - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఘృతవంర్తిసహా సైశ్చ 
కర్పూర సకలై స్తధా నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ నీరాజనం సమర్పయామి॥ 
॥శ్లోకం॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ॥ 
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా! త్రాహిమాం కృపయాదేవా శరణాగత వత్సలా॥ 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ! తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష గణాధిపా॥ - 
ఆత్మప్రదక్షిణ నమస్మారం సమర్పయామి. 
వినాయక వ్రత కథ 

పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో (కడుపులో) 
ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లి పోయాయి. అప్పుడు (బ్రహ్మ విష్ణువులు 
గంగిరెద్దుల వాని వేషంలో గజాసురిని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు 
సంతోషించినవాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకా గంగిరెద్దుల వేషంలో ఉన్న 
బ్రహ్మవిష్ణువులు గజాసురా పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు సీ కుక్షియందు 
నిక్షిప్తం చేసుకున్న శివుడ్ని తమకిమ్మని కోరుకున్నారు. మాటమార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. 
నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టచీల్చి శివుడ్ని పరిగ్రహించాడు. అంతట ఆ గజాసురుడు 
శివా! నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. 
సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మవిష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. 
వినాయకుని జననం :- 

పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి, అభ్యంగన స్నానం చేసి 
పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తనవంటికి నలుగు పెట్టుకున్న 
నలుగుపిండితో ఒక బొమ్మను తయారుచేసి తన తపః శక్తివల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు 
ప్రాణప్రతిష్ట చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి 
వెళ్ళింది. గజాసురునించి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం 
వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతినని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. 
నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ్రతివాదాలు పెరిగాయి. పట్టుదల 


290 


పెరిగి శివుడికి కోపం హెచ్చింది. ప్రమధగణాలు కూడా ఆ బాలునిముందు ఓడిపోయాయి. ఇక 
తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరసును ఖండించాడు. 

పార్వతి వచ్చి నిర్జీవుడుగా ఉన్న బిడ్డద్ని చూసి నాథా! పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా! 
అని రోదించింది. శివుని మనస్సు ఆ(ర్థమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిద్దణ్ణి 
బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా 
పరున్న వారి శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా యే ప్రాణికూడా 
దొరకలేదు. వెదకగా వెదకగా గజాసురుడు ఉత్తరదిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ 
గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుడ్ని చేసారు. పార్వతి ఆనందించింది. 
వినాయకుడ్ని గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి 
నామాలతో పార్వతి తనయుడ్ని అల్లారుముద్దుగా పెంచుతున్నది. 


వినాయకుని ఆధిపత్యము :- 


కొంత కాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు 
మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుడ్ని దేవా! విఘ్నములకు అధిపతి కావాలని 
కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీపద్దారు. అంతట 
శివుడు నాయనలారా ! ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నాయొద్దకు 
ఎవరువచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చెదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన 
నెమలిపై ఎక్కి బయలుదేరెను. గజాననుడు తండ్రీ నా అసమర్థతను చాటుటకు ఇట్లానతీయతగునా 
అని వేడుకొనగా అంతటాపరమేశ్వరుడు దయాళుడై “సకృృన్నారాయణేత్యుక్తాపు మాస్మల్ప శతత్రయం 
గంగాది సర్వతీర్ధేషు స్నాతో భవతిపుత్రక” కుమారా! నారాయణ మంత్రమును ఒకసారి జపించిన 
వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ 
గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచూ తల్లితండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం 
చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు ముందుగానే వెళ్ళి స్నానాదులాచరించి 
ఎదురువస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించినవాడై కైలాసమునకు వచ్చి తండ్రీ నా అజ్ఞానమును 
మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము నొసంగవలెనని వేడుకొనెను. అంతటా పరమశివుడు 
భాద్రపదశుద్ధ చతుర్థినాడు గణపతికి విఘ్నాధిపత్యమొసంగెను. 

ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడ్ని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, 
పళ్ళు మొదలగు భక్ష్య, భోజ్యములతో యధాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను 
భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని 
భుక్తాయాశముతో కైలాసమునకు వచ్చి మాతా పితృలకు పాదాభివందనముచేయ సంకల్పించగా 
ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సుయందున్న చంద్రుడు చూచి 
పకపకా నవ్వెను. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. 
ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి 
పొట్టచిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి 
పార్వతి ఉగ్రురాలై చంద్రుడ్ని చూచి ఓరీ! చంద్రా నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా 
కనబడ్డాడా! అందగాడననుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయని 
శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాలమీద పడి 


291 


శాపం ఉపసంహరించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా 
కలవరపడి తల్లీ! చంద్రుద్ని క్షమించు చంద్రుడ్ని చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం! ఎవరికి 
ముఖంచూపలేక ఎవరూ తనముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా 
జరుగుతాయి ? జనులెలా జీవిస్తారు తల్లీ! చంద్రుడు కోసం కాకపోయినా లోకాలను 
సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. 

దేవతలారా! మీ అభ్యర్థనను అర్ధంచేసుకున్నాను. శాపం తప్పదు. శాపప్రభావం పడకుండా 
తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసలుకోండి. భాద్రపద్దశుద్ధ చవితినాడు వినాయకుడ్ని 
పూజించి పుజాక్షతలు శిరస్సున జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. 

ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టి వారలకైనా నీలాపనిందలు తప్పవు. ఈ 
విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు, బుషిపత్నులు అపనిందలపాలయ్యారు. 


శమంతకమణోపాఖ్యానము వా 

పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుడ్ని చూచి నీలాపనిందలపాలయ్యాడు. 
సత్రాజిత్తుయను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి 
రోజుకు వెయ్యిమణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు 
కోరగా నత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు నత్రాజిత్తు తమ్ముడు ఆ 
శమంతకమణిహారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతడ్ని ఒక సింహం వధించి 
ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్దగల ఆ మణిని జాంబవంతుడు చూసాడు ఆ మణిని 
తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై సింహంతో పోరాడి దానిని వధించి 
హారాన్ని తీసుకుపోయాడు. 

శ్రీకృష్ణుడే తన తమ్ముడ్ని చంపి శమంతకమణిని అపసంహరించాడని సత్రాజిత్తు తలచి 
లోకమంతా ప్రచారం చేశాడు. ఆ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకీ నీలాపనింద ఎందువల్ల 
కలిగిందని ఆలోచించి క్షీరబాండంలో చంద్రుద్ని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ 
నిందనుండి బయటపడటానికి శమంతకమణిని వెదకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడగల సింహం, 
జాంబవంతుల అడుగుజాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ 
గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతక మణిని చూసాడు. దానిని తీసుకొనబోగా 
జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోను, 
గదాఘాతాలతోను పద్దెనిమిది రోజులు యుద్ధం చేసారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్నిరోజులు 
అలసిపోకుండా యుద్ధంచేసింది త్రేతాయుగంలో శ్రీరాముడేనని (గ్రహించి శమంతకమణిని 
శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేసాడు. 

శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతకమణిని 
వానికిచ్చి వేసాడు. సత్రాజిత్తు తన పొరపాటును, తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని, 
ఆ మణితోపాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేసాడు. ఇదంతా 
చతుర్థినాడు క్షీరబాంధంలో చంద్రుడ్ని చూచిన ఫలమని తనవారందరికీ చెప్పాడు. 

సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థినాడు తమ శక్తి కొలది యధాశక్తి 
పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్న నీలాపనిందలు కలుగక సకలైశ్వర్యాలను 
పొందుదురు. 


292 


పూర్వం ఈ వ్రతమును సీత్రాదేవిని వెదుకునప్పుడు శ్రీరాముడును, వృతాసురుని వధించునపుడు 
ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినపుడు భగీరధుడును, అమృతోత్సాదనము చేయునపుడు 
దేవాసురులను, కుష్టువ్యాధి నివారణకు సదాశివుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును 
చేసి సకల విజయములు సాధించిరి. 


గణేశ పంచరత్నమ్‌ 
(శ్రీ శంకరాచార్య కృతమ్‌) 


ముదాకర్తాత్రమోదకం సదావిముక్తి సాధకం । 

కళాధరావతంసకం విలాసి లోకరక్షకమ్‌ । 

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం । 

నతా శుభాశు నాశకం నమామి తం వినాయకం ॥ 1 


నతేతిరాతి భీకరం నవోదితార్మ భాస్వరం । 

నమత్సురారి నిర్దరం నతాధికా పదుద్ధరం । 

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం | 

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరం ॥ 2 


సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం । 

దరేతరోదరం వరం వరేభవక్ర మక్షరం । 

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్మరం । 

మనస్మరం నమస్కృతం నమస్మరోమి భాస్వరం ॥ 83 
అకించనార్తిమార్జనం చిరన్త నోక్తి భాజనం । 

పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం । 

ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం । 

కపోలదానవారణం భజేపురాణవారణం ॥ 4 


నితాన్త కాన్త దన్త కాన్తి మన్త కాన్త కాత్మజం । 

ఆచిన్య రూప మన్తహీన మన్తరాయ కృన్తనం । 

హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం । 

తమేక దన్త మేవ తం విచినయామి సన్తతం ॥ ర్‌ 








మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం । 

ప్రజల్చ్పతి ప్రబాతకే హృదిస్మరన్‌ గణేశ్వరం । 

అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం । 

సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్‌ ॥ 6 


293 


వరలక్ష్మీ వ్రతకల్పము 
ప్రార్థన 


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే I 


శైలరాజ సుతాసుతం సర్వదేవ సుపూజితం 
జగన్మంగళదాయకం నమామి గణానాయకమ్‌ ॥ 


ఏవంగుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిధౌ అస్మాకంసహకుటుంబానాం క్షేమ స్టయిర్య 
విజయాయురారో గ్యై శ్వరాభి వృద్ధ్యర్థం, ధర్మార్గకామమోక్ష చతుర్విధ పురుషార్ధ సిద్ధ్యర్థం 
యిష్టకా మ్యార్దసి ద్ద్వర్ణం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్యర్థం వర్షే వర్షే (ప్రయుక్త వరలక్ష్మీ ముద్దిశ్య 
వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిశ్వదుత్తరపురాణ కల్పోక్త ప్రకారేణ యావశ్శక్తి ధ్యానావాహనాది 
షోడశోపచారపూజాం కరిష్యే-తదంగత్వేన కలశపూజాం కరిష్యే - కలశేన గంధపుష్పాక్షతైరభ్యర్చ్య 
కలశస్యోపరిహస్తంనిధాయ. 





శ్లో కలశస్య ముఖేవిష్ణుః కంఠేరుద్రస్యమాభణ్రితః మూలేత్రతస్థితో బ్రహ్మామధ్యే మాతృ 
గణాస్మృతా, కుక్షౌతు సాగరాస్యర్వే స్సప్పద్వీపా వసుంధరా బుగ్వేదోథ యజుర్వేద 
స్ఫామవేదోహ్యధర్వణః, అంగైశ్చసహితాస్సర్వేకలశాంబు సమాగశితాః॥ ఆయాంతులక్ష్మీ పూజార్ధం 
దురితక్షయకారకాః | గంగేచయమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధుకావేరిజలేస్మిన్‌ 
సన్నింధింకురు! ఏవంకలశపూజాం కుర్యాత్‌; ఆదౌగణాధిపతిపూజాం కుర్యాత్‌! అనంతరం వరలక్ష్మీ 
పూజామారభేత్‌. వరలక్ష్మీ ధ్యానః - పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి, 
సుప్రీతాభవసర్వదా। షోడశోపచారపూజా ప్రారంభః - క్షీరోదధిసంభూతే కమలే కమలాలయే సుస్థిరా 
భవమే గేహే సురాసుర నమస్కృతే ॥ 

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి॥ సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్టలాలయే, 
ఆవాహయామి దేవిత్వాం, సుప్రీతా భవసర్వదా, ఆవాహయామి॥ సూర్యాయుతనిభస్సూర్తే స్ఫురద్రత్న 
విభూషితే, సింహాసనమిదం దేవి స్వీయతామరపూజితే, రత్న సింహాసనం సమర్పయామి॥ శుద్దోదకంచ 
పాత్రస్థం గంథపుష్పాది మిశ్రితం, అర్హ్యం దాస్యామితేదేవి గృహాణ సురపూజితే, ఆర్థం సమర్పయామి॥ 
సువాసితంజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవనమస్కృతే॥ పాద్యం 
సమర్పయామి॥ సువర్ణకలశానీతం చందనాగరుసంయుతం, గృహాణాచమనం దేవీ మయాదత్తం 
శుభప్రదే। ఆచమనీయం సమర్పయామి! పయోదధి ఘృతో పేతం, శర్మరా మధుసంయుతం, 
పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే, పంచామృతస్నానం సమర్పయామి॥ గంగాజలం 
మయానీతం మహాదేవశిరస్థితం శుద్దొదకస్నానమిదం గృహాణవిధుసోదరి, శుద్దోదకస్నానం 
సమర్పయామి! సురార్చితాం(ఘై యుగళేదుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ 
హరివల్లభే॥ వస్త్రయుగ్మం సమర్పయామి॥। కేయూరకంకణర్జివ్యై ర్హారనూపురమేఖలా | విభూషణాన్య 
మూల్యాని గృహాణ బుషిపూజితే।। ఆభరణానిసమర్పయామి ॥ తప్తహేమకృతం సూత్రం 
ముక్తాదామవిభూషితం। ఉపవీతమిదం దేవిగృహాణత్వం శుభప్రదే, ఉపవీతం సమర్పయామి॥ 


294 


కర్పూరాగరుకస్తూరీ గోరోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం, 
గంధం సమర్పయామి ॥ అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలియాన్‌స్తండులాన్‌ శుభాన్‌, 
హరిద్రాకుంకుమోపేతాన్‌ గృహ్యతా మబ్దిపుత్రికే, అక్షతాన్‌ సమర్పయామి. 


మల్లికా జాజికుసుమైశ్చం పకైర్వకుకైస్తధానీలోత్పలైశ్చకల్త్లారైః పూజయామి హరిప్రియే పుష్పాణి 
పూజయామి ॥ అథాంగపూజా ॥ చంచలాయై నమః పాదౌ పూజయామి ॥ చపలాయై నమః 
జానునీ పూజయామి ॥ పీతాంబరాయై నమః ఊరూం పూజయామి॥ కమలావాసిన్యై నమః 
కటింపూజయామి ॥ పద్మాలయాయినమః నాభింపూజయామి॥ మదనమాత్రే నమః స్తనౌపూజయామి॥ 
కంబుకంఠ్యైనమః కంఠం పూజయామి॥ సుముఖాయైనమః ముఖం పూజయామి॥ సునేత్రాయైనమః 
నేత్రే పూజయామి! రమాయెనమః కర్ణాపూజయామి॥ కమలాయై నమః శిరః పూజయామి॥ శ్రీ 
వరలక్ష్మి నమః సర్వాణ్యంగాని పూజయామి. 
ధ్యానమ్‌ :- వందే పద్నాకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం । 
హస్తాభ్యా మభయ ప్రదాం మణిగణై ర్నానావిధై ర్ఫూషితాం । 
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర (బ్రహ్మోదిభి స్సేవితాం । 
పార్మ్వేపంకజ శంఖ పద్మనిధిభి ర్యుక్తాం సదా శక్తిభిః ॥॥ 


శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావలిః 
(ప్రతి నామము ముందు “ఓం” అని, చివర “నమక” అని చదువవలెను) 


ప్రకృత్యై లక్ష్మ అమృతాయై పద్మగంధిన్యై 
వికృత్యై నిత్యపుష్టాయె దీప్తాయె పుణ్యగంధాయెై 
విద్యాయై విభావర్యై 20 లోకశోకవినాశిన్యై  సుప్రసన్నాయె 
సర్వభూతహిత ప్రదాయి ఆదిత్రై ధర్మనిలయాయై ప్రసాదాభిముఖ్యై 
శ్రద్ధాయె దిత్యై కరుణాయె ప్రభాయె 
విభూత్యై దీప్తాయె లోకమాత్రే 40 చంద్రవదనాయై 
సురభ్యై వసుధాయై పద్మప్రియాయై చంద్రాయై 
పరమాత్మికాయె వసుధారిణ్య పద్మహస్తాయై చంద్రసహోదర్యై 
వాచే కమలాయై పద్మాక్ష్యై చతుర్భుజాయై 60 
పద్మాలయాయై 10 కాంతాయై పద్మసుందర్యై చంద్రరూపాయై 
పద్మాయె కామాక్ష్యై పద్మోద్భవాయెై ఇందిరాయై 
శుచ్యై కోధసంభవాయై పద్మముఖ్యై ఇందుశీతలాయై 
స్వాహాయై అనుగ్రహప్రదాయై 30 పద్మనాభప్రియాయై  ఆహ్ష్లాదజనన్యై 
స్వధాయై బుద్ద్వ రమాయై పుష్ట్యై 

సుధాయె అనఘాయె పద్మమాలాధరాయై శివాయై 
ధన్యాయై హరివల్లభాయై దేవ్యై 50 శివకర్యై 
హిరణ్మయె అశోకాయై పద్మిన్యై సత్యై 


295 


నృపవేశ్శగతానందాయె వి 


విమలాయై వరారోహాయై ష్టుపత్స్యై 
విశ్వజనన్వ్యై 70 యశిస్విన్యై 80 వరలక్ష్యై 90 ష్రసన్నాక్ష్యె 100 
పుష్ట్యై వసుంధరాయై వసుప్రదాయె నారాయణసమాత్రితాయై 
దారిద్ర్యనాశిన్యై ఉదారాంగాయై శుభాయై దారిద్రధ్వంసిన్యై 
ప్రీతిపుష్మరిణ్ర్యై హరిణ్య హిరణ్యప్రాకారాయె  సర్ష్వోప ద్రవవారిశ్రై 
శాంతాయై హేమమాలిన్యై సముధ్రతనయాయ- జ్రక్రక్షర్లాల్యై 
శుక్షమాల్యాంబరాయై ధనధాన్యకర్యై జయాయె మహాకాళ్యై 
శ్రియె సిద్ధ్యై మంగళాయై బ్రహ్మవిష్ణుశివాత్మికాయై 
భాస్మర్యై (సైణసౌమ్యాయై దేవ్యై త్రికాలజ్ఞాన సంపన్నాయె 
బిల్వనిలయాయె శుభప్రదాయై విష్ణువక్షస్థలస్థితాయై భువనేశ్వర్యై 108 

వరలక్ష్మీ వ్రతకల్పము 

లక్ష్మీ స్తోత్రం 

శో॥ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం 


దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం 
శ్రీమన్మంధ కటాక్ష లబ్ది విభవద్భృహ్మేంద్ర గంగాధరాం 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్‌ ॥ 
సర్వసంపత్మరీ దేవీ । సరసీరుహ సంభవీ 
దారిద్ర్యహరణా లక్ష్మీః । నిత్యం వసతుమే గృహే. 1 
పద్మమాలా పద్మహస్తా । పద్మనాభ మనోహరీ 
దారిద్ర్యహరణా లక్ష్మీః । నిత్యం వసతు మే గృహే. 2 
గుడాన్న ప్రీత హృదయా । సురగాన వినోదినీ 

దారిద్ర్య హరణా లక్ష్మీః నిత్యం వసతు మే గృహే. 3 


తప్తకాంచన శారీరా । రాజకోశ సుపూజితా 
దారిద్యహరణా లక్ష్మీః । నిత్యం వసతు మే గృహే. 4 


అరవింద విశాలాక్షీ | నిశానాథ సహోదరీ 


దారిద్యహరణా లక్ష్మీః । నిత్యం వసతు మే గృహే. ర్‌ 


కవిరాజ ప్రియా పుత్రీ | భక్త మందిర వాసినీ 


దారిద్ర్యహరణా లక్ష్మీః । నిత్యం వసతు మే గృహే. 6 


సుఖదుఃఖకరీ శీలా | జయగౌరవ వృద్ధిదా 


దారిద్యహరణా లక్ష్మీః । నిత్యం వసతు మే గృహే. 7 


భువనత్రయ సంపూజ్యా । క్షీరసాగర పుత్రికా 





దారిద్యహరణా లక్ష్మీః । నిత్యం వసతు మే గృహే. 8 


296 


దశాంగం గుగ్గులో పేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామితేదేవి శ్రీ వరలక్ష్మీ 

గృహాణత్వం -ధూపం సమర్పయామి॥ ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం । దీపం దాస్యామితే 
దేవిగృహాణముదితాభవ, దీపం సమర్పయామి॥ నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం, 
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే, నైవేద్యం సమర్పయామి॥ ఘనసార సుగంధేన మిశ్రితం 
పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవివిమలం సుమనోహరం, పానీయం సమర్పయామి॥ పూగీ 
ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం (ప్రతి గృహ్యతాం, 
తాంబూలం సమర్పయామి॥ నీరాజనం మయానీతం కర్పూరేణ సమన్వితం, తుభ్యం దాస్యామ్యహం 
దేవిగృహ్యతాం విష్ణువల్లభే, నీరాజనం సమర్పయామి॥ హారతి ఇస్తూ ఈ మంగళ హారతిని పాడవలెను. 
మంగళ హారతి 
పల్లవి : మంగళహారతి వరలక్ష్మీ - అమ్మా హారతి గైకొనుమా 

అమృత వర్షిణి నీవమ్మా - అమ్మా హారతి చేకొనుమా 
చరణం : ఏకార రూపవు నీవమ్మా - ఏక హారతి గైకొనుమా 

నీరజనేత్రవు నీవమ్మా - నేత్ర హారతి చేకొనుమా 

బిందు రూపిణిని నీవమ్మా - బిల్వ హారతి గైకొనుమా 

నాద ప్రియవు నీవమ్మా - నాగ హారతి చేకొనుమా ॥ పల్లవి ॥ 


చరణం : పరదేవతవు నీవమ్మా - పంచ హారతి గైకొనుమా 
ఆభ్రిత వత్సల వీవమ్మా - ఆనంద హారతి గైకొనుమా 
మంగళ కారిణి వీవమ్మా - మంగళ హారతి గైకొనుమా 
కామితార్థ (ప్రద వీవమ్మా - కర్పూర హారతి చేకొనుమా ॥ పల్లవి ॥ 


చరణం : _అక్షరాత్మికపు నీవమ్మా - అమరుల హారతి గైకొనుమా 

అమ్మల కమ్మవు నీవమ్మా - అసురుల హారతి చేకొనుమా 

మంగళ గౌరివి నీవమ్మా - మనుజుల హారతి గైకొనుమా 

ముక్తి ప్రదాతవు నీవమ్మా - మౌనుల హారతి చేకొనుమా ॥ పల్లవి ॥ 
చరణం : సర్వ మంగళవు నీవమ్మా - సర్వుల హారతి గైకొనుమా 

వేద విదితవు నీవమ్మా - వ్యాసుని హారతి చేకొనుమా 

శ్రీపురవాసిని శ్రీమాతా - మంగళ హారతి నీకమ్మా 

విశ్వనాధనుత శ్రీ లలితా - నిత్య మంగళం నీకమ్మా ॥ పల్లవి ॥ 
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవసర్వదా, మంత్రపుష్పం 
సమర్పయామి॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే, 
ప్రదక్షిణం సమర్పయామి॥ నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ 
నమోనమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్మారాన్‌ సమర్పయామి॥ 


అథ తోర గ్రంథి - పూజా 
కమలాయై నమః (ప్రథమ(గంధిం పూజయామి॥ రమాయై నమః ద్వితీయగ్రంధిం 
పూజయామి! లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి॥ సర్వజనన్యై నమః చతుర్ధ గ్రంధిం 
పూజయామి॥ మహాలక్ష్మై నమః పంచమ గ్రంధిం పూజయామి॥ క్షీరాబ్ది తనయాయ నమ: షష్ట(గ్రంధిం 


297 


పూజయామి॥ విరూపాక్షిణ్య నమః సప్తమగ్రంధిం పూజయామి॥ చంద్రసోదర్యై నమః అష్టమ 
గ్రంధిం పూజయామి॥ హరివల్లభాయై నమః నవమగ్రంధిం పూజయామి॥ తోరబంధన మంత్రం 
:- బథ్నమిదక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమసౌఖ్యం దేహిమేరమే 
(ఈ మంత్రము పఠనము చేయుచు తోరణము కట్టుకొనవలెయును). వాయనవిథి :- ఏవం 
సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశా పూపం వాయనం హి ద్విజాతయే॥ 
వాయనదాన మంత్రం :- ఇందిరా ్రతిగృహ్హాతు ఇందిరా వైదదాతిచ, ఇందిరాతార కోభాభ్యా 
మింది రాయె నమో నమః । ఇతి పూజా విధానం సంపూర్ణమ్‌. 


అథ కథా ప్రారంభః 


సూతపౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె. మునివరులారా! 
స్రీలకు సర్వసౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి 
చెప్పినదానింజెప్పెద వినుండు. కైలాసపర్వతమున వ(జవిద్రుమవైఢూర్యాది మణిగణ ఖచితంబగు 
సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ, పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి 
“దేవా! లోకంబున స్రీలు యే వ్రతంబొనర్చి సర్వసౌఖ్యంబులు పుత్రపాత్రాదులంగలిగి సుఖంబుగ 
నుందురో అట్టి వ్రతంబు నానతీయవలయును” ననిన పరమేశ్వరుండిట్లనియె. “ఓ మనోహరి! 
ప్రీలకు పుత్రపౌత్రాది సంపత్తుల గలుగంజేసెడి వరలక్ష్మీ వ్రతంబును నొక వ్రతంబుగలదు. ఆ 
వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారమునాడు చేయవలయుననిన 
పార్వతీదేవి యిట్లనియె. “ఓ లోకారాధ్యా! నీవానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబును యొట్లు చేయవలయును, 
ఆ వ్రతంబునకు విధియేమి, ఏ దేవతను పూజించవలయును. పూర్వము ఎవరిచే నీవ్రతం 
బాచరింపబడియె, వీనినెల్ల వివరంబుగా వచియింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు 
పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయినీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. 
మగధదేశంబున కుండినంబనునొక పట్టణం గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను, 
బంగారు గోడలుగల యిండ్లతోడను గూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతియనునొక 
బ్రాహ్మణ ప్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానునిగాదలచి ప్రతిదినంబును 
నుదయంబునే మేల్ళొంచి స్నానంచేసి పుష్పంబులతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు 
అనేక విధంబులైన యుపచారములు జేసి యింటిపనులను జేసికొని గయ్యాళికాక మితముగాను, 
ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగ అమ్మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహము 
గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నయై “ఓ చారుమతీ! నేను వరలక్ష్మీదేవిని, నీయందు నాకు 
అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్షపూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారమునాడు 
నన్ను పూజించిన నీవు కోరిన వరంబులనిచ్చెద” నని వచించిన, చారుమతీదేవి స్వప్నములోనే 
వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే, శరణ్యే 
త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయె అని యనేక విధంబుల స్తోత్రముచేసి, ఓ జగజ్జననీ! నీ 
కటాక్షంబుగలిగెనేని జన్మాంతరంబున జేసిన పుణ్యవిశేషములవలన మీ పాదదర్శనము కలిగెనని 
పలికెను. మహాలక్ష్మి సంతోషముజెంది చారుమతికి అనేక వరములిచ్చి యంతర్జానంబు నొందె, 


298 


చారుమతి తత్‌క్షణంబున నిదురమేల్కొంచి యింటికి నాలుగు ప్రక్కలను జూచి వరలక్ష్మీదేవిని 
గానక ఓహో! నేను కలగంటినని యా స్వవ్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలయిన 
వాండ్రతో జెప్పినవారును ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినది. శ్రావణమాసంబు వచ్చినతోడనే 
వరలక్ష్మీ వ్రతమును అవశ్యంబుగ జేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును, స్వప్నంబును 
విన్న స్రీలును శ్రావణమాసము యెప్పుడు వచ్చునాయని యెదురు చూచుచుండిరి. ఇట్లుండగా 
వీరి భాగ్యోదయముచే శ్రావణమాస పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత 
చారుమతి మొదలగు గస్రీలందరూ ఈ దినంబేగదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయముననే 
మేల్మొంచి స్నానము చేసి చిత్రవస్త్రములంగట్టుకొని, చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు 
గోమయముచే నలికి, మండపంబేర్చరచి, అందొక ఆసనంబువైచి దానిపై క్రొత్తబియ్యము పోసి 
మళట్దిచిగుళ్ళు మొదలగు పంచపల్లవములచే కలశం బేర్చరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము 
చేసి చారుమతి మొదలగు ఆ స్రీలందరు మిగుల భక్తియుక్తులై సాయంకాలమున “పద్మాసనే 
పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవసర్వదా” అను నీ శ్లోకంబునే 
ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములుగల తోరమును దక్షిణహస్తమున 
గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యములను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక 
ప్రదక్షిణము చేయగానే ఆ ప్రీలందరికి కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొకశబ్దము కలిగెను. అంత 
కాళ్ళను జూచుకొనిన గజ్జెలు మొదలగు యాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు 
ప్రీలందరును ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షమువలన ధగధగాయ మానంబుగ మెరయుచుండ నవరత్న 
ఖచితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుటంగనిరి. ఇంకను మూడవ ప్రదక్షిణంబు 
గావించినతోడనే యా గ్రీలందరు సర్వభూషణాలంకృతలైరి. చారుమతి మొదలగు నా స్త్రీల 
గృహములెల్ల స్వర్ణమయములై రధగజతురంగ వాహనములతో నిండి యుండెను. అంత నా 
ప్రీలదోడ్మొని గృహంబులకు బోవుటకు వారి ఇండ్లనుండి గుజ్జములు, ఏనుగులు, రథములును, 
బండ్లును, నా స్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడియుండెను. పిదప చారుమతి 
మొదలగు స్రీలందరు తమకు కల్పోక్తప్రకారముగ పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని 
గంధపుష్పాక్షతలచే బూజించి పండ్రెండు కుడుములు వాయనదానంబిచ్చి దక్షిణతాంబూలము లొసంగి 
నమస్మారము చేసి, యా బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వదమునొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన 
భక్ష్యాదులను బంధువులతోడనెల్లరును భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండెడు గుట్ట్రములు, 
యేనుగులు మొదలగు వాహనమునెక్కి తమ యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి 
భాగ్యమేమని చెప్పవచ్చును ? వరలక్ష్మీదేవి తనంతటతానే స్వప్పములోవచ్చి ప్రత్యక్షమాయెను. ఆ 
చారుమతీదేవి వలన గదా మనకిట్టి మహాభాగ్యసంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి 
పొగడుచు తమతమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు గ్రీలందరు ప్రతి సంవత్సరము 
నీ వ్రతమును జేయుచు పుత్రపౌత్రాభివృద్ది కలిగి ధనకనక వస్తువాహనములతో గూడుకొని 
సుఖముగనుండిరి. కావున ఓ పార్వతీ! ఉత్తమమైన యీ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు 
జాతులవారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వసౌభాగ్యములను గలిగి సుఖముగనుందురు. ఈ 
కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. 


299 


లక్ష్మీ స్తుతి 
(కాపీ రాగం - అటతాళం) 


1: వరలక్ష్మి నీదు పూజ సేతు వరము లీయవే గరుడాంక 


కూర్మిరాణి నన్ను కరుణ గావవే సున ॥ వర॥ 
2. సౌభాగ్య భాగ్య సంపదలను చాలగానిడి శ్రీ భామినీ 

రక్షించుమా నతి జేయుదున్వడి dubs ॥ వర ॥ 
3. నిజసేవకాళి దారిద్ర్యము నీరుగావించి 

రజిత హేమ భూషలొసగి రక్షణసేయు శ్రీ .... ॥ వర ॥ 
4. సకలార్ధదాయకీయనదగు జనని వీవెకా 

అకలంక (ప్రేమ జూపుమా నా యార్తి దీర్చగా ॥ వర ॥ 
5. రత్నాకరి సుకుమారి నామందిరమున నిలుపుమా 

యత్నము సఫలముగా జేసి యాదరింపుమా ... ॥ వర ॥ 
6. ముదంబుతో నీపదంబులకును మొక్కులిదియెద 

చిదంబరాఖ్యునేలు తల్లి సేవ జేసెద.... [| వర॥ 

శ్రీ మహాలక్ష్యష్ణకమ్‌ 


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసురపూజితే, శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే 
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి, సర్వపాపహరే దేని మహాలక్ష్మీ నమోస్తుతే 
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే 
సిద్దిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే 
ఆద్యంత రహితే, దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్జే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే 
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తిః మహోదరే, మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే 
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే 
శ్వేతాంబర ధరే దేవి నానాలంకారభూపితే, జగత్‌స్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే 
మహాలక్ష్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యంప్రాప్నోతి సర్వదా 
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితమ్‌ 
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం, మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా 
ఇతీంద్రకృత మహాలక్ష్యష్టక స్తవం సంపూర్ణమ్‌ 
ఫలశ్రుతి :- సర్వసంకటనాశనము, ఇష్టకామ్యార్థ సిద్ది, ఉద్యోగలాభం, రాజభోగం, 
సర్వపాపవినాశనము, అష్టెశ్వర్య ప్రాప్తి. 


300 


కృతజ్ఞతలు 


ఈ 


గౌరవనీయులు, స్నేపొతులైన 
అమ్మ (సూర్యకాంతం), శ్రీమతి (లలిత), విశ్వకాంత్‌, సవిత విశ్వనాధ్‌, 
బావగారు (పేరి గణేష్‌, చెల్లెలు (ప్రసన్న), రాగిణి, 
K. రాధాకృష్ణమూర్తి, శారద, జగదీష్‌, శ్రీవాణి, స్వధృత్‌, రవిశంకర్‌ 
Dr. K.K.M. శర్మ జ్యోతి, గాయత్రి శర్మ, కీరవాణి 


మంధా పార్వతమ్మ (శివ), (N/0 లేటు పూర్ణారావు), A. మూర్తి, సంధ్య (సన్ని, చంద్రకళ, 
సుబ్బారావు, ( మూర్తి, లక్ష్మి, సునీల్‌, శ్యామ్‌ 


లక్ష్మీనర్సమ్మ (N/o లేటు సుబ్రహ్మణ్యం - బుస్సు), గ. శివప్రసాద్‌, బిందుమాధవి, 
గాయత్రి వసుధ, రామకోటి, లక్ష్మీమోహన్‌, భ్రమర, కావ్యకళ 


M.V.GS.N. మూర్తి (వేణు), లక్ష్మి, భీమేశ్వరరావు (అనంత్‌), సరిత, భరద్వాజ్‌, శంకర్‌, 
శిరీష, శ్రీజ, శ్రీయుత 


M. వెంకటలక్ష్మి (విజయ) (1\/0 లేటు నర్సింగరావు) వ్యాఘేష్‌, అరుణ, ప్రణీత, 
శ్రీవత్స, ఆదిత్యవీరభద్రం (రఘు) 


కందాళ శ్రీనివాసరావు, రమణి, సర్వేశ్వర శాస్త్రి సౌమ్య, అనంతరావు, కమల, గార్టి, 
శ్రీనివాసు, ఛాయ, శృతి, స్మృతి, మోహనరావు, గోపి 


కందాళ సుబ్బారావు (కరణం), కామేశ్వరి, లక్ష్మీప్రసాద్‌ (చిన్ని) ఉషారాణి, శ్రీ భార్గవ్‌, 
సింధూజ 


K.Ch.AV.SN. మూర్తి (బాబు), రాణి, చైతన్య, లావణ్య, అరుణ 
M. నీలకంఠం, అన్నపూర్ణ, రాధ, ఉమ, మూర్తి (థిలాస్‌ పూర్‌) కృష్ణ, సుప్రజ, సింధుజ 


కందాళ సాయిబాబా (పెద్దసాయి), హైమ, ఆదిత్య, జ్యోత్స్సు చిన్నసాయి, కాంతి షిరిడీ, 
ద్వారక; చిన్న అన్నపూర్ణ, నాయుడు బావ, సుధా స్వప్న, పవన్‌, విజయ, శాస్త్రి. 


కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌, కాంతం, అశోక్‌, మణి, నరేన్‌, ప్రవీణ్‌, అరుణ, 
విజయానంద్‌, అమల, నరసింహం, సునీల్‌ సుధ, హరిష్మ. 


301 


మంథా అవధాని (141/0 లేటు కుసుమత్త) కుటుంబం, మంథా వేంకట సత్యం కుటుంబం 
మంథా అన్నపూర్ణ (14/0 లేటు మంథా లక్ష్మణమూర్తి) కుటుంబం 

పేరి సత్యవతి (1//0 లేటు రామచంద్రమూర్తి) నరేష్‌ (బుజ్జి), సుధ, రవి, మణి, PLN. 
మూర్తి, కృష్ణమూర్తి, శ్రీ లక్ష్మి. 

R.LN. మూర్తి (ముంగండ), సూర్యకుమారి, దీక్షిత్‌, రమ, అనిరుధ్‌, శేషు, నగేష్‌ 
సుభద్ర (రాణి), వాగ్మి, చిన్మయి, శిష్టా పళ్ళాలమ్మ (వాణి), రాంబాబు, గోపాల్‌, శ్రీలక్ష్మి 
పేరి కనకదుర్గ, భాస్మర్‌, మైత్రేయి, అమృతవర్షిణి అయ్యల సోమయాజుల శ్రీ ఉమ, 
సూరిబాబు (17౧౦) సుబ్రహ్మణ్యం, రాణి కామేశ్వరరావు, రాణి చిట్టి పద్మనాభం, 
రాణి గోపాలరావు, రాణి సత్యగోపాల్‌, శిష్టా రామకృష్ణ మూర్తి, బాల. 


కందాళ సూర్యనారాయణ (చిన్నాన్నగా పిలవబడే), రుక్మిణి, రామకృష్ణ, కుమారి, తేజ 


సుబ్రహ్మణ్యం (ఆసు), రాధ, శేఖర్‌, మనోజ్‌, అర్చన, చిట్టిపిన్ని (సత్యవతి), నారాయణ 
మూర్తి (రేగ) హైమవతి, అలేఖ్య, ప్రజ్ఞ 


శిష్టా గంగరాజు, పద్మావతి, బాలరాజు, లావణ్య, శ్రీను, సంతోషి సూర్యం మేష్టారు 
(రేగు సత్యవతి, సుబ్బాచి (హైదరాబాద్‌), రమేష్‌ శారదరావు, సూరిపంతులు, విజ్ఞిబాబు, 
నారాయణమూర్తి, అమ్మాజి, రవి, ఎమ్‌.ఎల్‌., జయ, అన్నాజి, చంటి, సన్యాసిరావు, 
నాగు, విస్సప్పలు, శ్రీనివాసరావు, 


K.Ch. స్వామి, మణి, శివరాం, సౌజన్య, లత, శ్రీనివాస్‌, అరవింద, రవి 
మంథా రామ్మూర్తి, సూరప్ప, వినయ్‌, మధు, జ్యోతి, సతీష్‌ 


భవాని, సుందరం, రాముడు, మంథా భాస్మరం, రమణమూర్తి (రమణాజి), దక్షిణామూర్తి, 
ఖరగ్‌పూర్‌ రాజు, నానాజి, సత్యం, శంకు, 


కందాళ లక్ష్మీపతి (కశింకోట), ప్రభావతి, శ్రీను, సారధి, రాణి, గోపి. 
కౌసల్య (14/0 లేటు చిట్టిబాబుగారు) గారి కుటుంబం 
వెంకటచయనులు, లక్ష్మి 

నూకల శర్మ, సీత, శ్రీను, సతీష్‌ 

పప్పు రఘురామ శర్మ, నూకల ఉమామహేశ్వర శర్మ (పురోహిత) 
పేరి ప్రసాద్‌, సుజాత, మున్ని గంగాధర్‌ 


302 


శ్రీనివాస్‌, ఓంకార్‌ (శ్రీకాకుళం) 

5/5%! మూర్తి (కొండబాబు), బుజ్జి, రాంబాబు, బేబి, విశ్వ 

గణపతి, కాంతం(బొంబాయి), సత్యవతి, సావిత్రి, లక్ష్మి, రవి, పద్మ, కామేశ్వరరావు 
లలితాంబ, మూలా భాస్కర్‌, సత్య, పేరి శ్రీనివాస్‌, మాధురి 

K.J.B.V. సుబ్రహ్మణ్యం, మంథా సుబ్బారావు, అన్నపూర్ణ, శ్రీనివాస్‌, లలిత. 
సూరిబాబు, శివరామ్‌, రాజు, రమణి, పార్వతి, లక్ష్మి, అంబ 


తపోవర్ధన్‌ (401178), ప్రా. V.S.R.K. ప్రసాద్‌, ప్రా. గోవర్ధన రావు, GV.R. మూర్తి 
డా. హనుమంతరావు, సురేష్‌ డా. శతపతి, డా. సుబ్బారావు, డా. జగన్నాధం, 
శివకుమార్‌ 


డా. గ. సుబ్బారావు, డా. సుబ్రహ్మణ్యం, డా. రామ్మూర్తి, డా. రామేశ్వర్‌, డా. V. 
రామనరసింహం, నారాయణమూర్తి, యుగంధర్‌, నరసింహమూర్తి, విజయలక్ష్మి 
దంపతులు, ప్రణవ్‌, సూర్యనారాయణ (VU౮Dగ), మూర్తి (HPC), డా. వీరభద్రరావు, 
డా. పురుషోత్తమ్‌, మూర్తి, 5.5. 500, మఠం భానోజిరావు, నరిశింహరావు, తిలక్‌, 
గిరిజ, సాంబశివరావు, నాని, అప్పారావు, నర్సింగరావు, శ్రీనివాసరావు, రామకృష్ణ, 
చంద్రశేఖర్‌, సరస్వతి, రమణ, చంద్రకళ, లక్ష్మి, వివేక్‌, జగన్‌, కోటేశ్వరరావు, వంశి, 
శిష్టా విశ్వనాధం, మూలా శ్రీనివాస్‌, లలిత, ఉదయ్‌, ప్రియ, అనూరాధ, రామారావు, 
ఆటో సాయిరామ్‌, జయ, తోటరాజు, శ్రీను, సోమకృష్ణ, రాజు 


రాజు, భవాని, రమణమ్మ, సరస్వతి, రామయమ్మ, బాబూరావు, రమణమ్మ, శైలజ, 


పైడి, నారాయణ 


ప్రసాద్‌ రాజు (1/19), ఫణీంద్ర (1M5), కాంతి, సాయిభాస్మర్‌, లక్ష్మి, దత్తశ్రీ, డా. 
ఫణి, రమణ, విజయ, కృష్ణమూర్తి, కొంపెల్ల సత్యనారాయణ మూర్తి, కుమారి, 
సాయికాంత్‌ మాష్టారు, పవిత్ర, విక్టర్‌, రామకృష్ణ ప్రింటర్స్‌, శ్రీకాంత్‌ (రేగ), సూర్యం 
(రేగ), ముసలినాయుడు, జనార్దన్‌, కనకారావు (విజయనగరం), బొంతా రమణమూర్తి 
దంపతులు, ప్రా. రంగారావు (AU), దేవరకొండ సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, 
నాగరాజు, V.V. మురళి, వేదుల శ్రీనివాస్‌, విస్సు, సురేష్‌ కమలామూర్తి, రమణమూర్తి, 
లక్ష్మి, శ్రీనివాస్‌, త్రిలోక్‌, వెల్లంకి మహేషం 


మరియు బంధుమిత్రులు 


303 


304 


